సింహాసన ద్వాత్రింశిక 


(కొరవి గోపరాజ ప్రణీతము) 


పరిష్కర్త 
గడియారం రామకృష్ణశర్మ 


ప్రచురణ 
ఆంధ్రప్రదేశ సాహిత్య అకాడమి 
కలాభవన్‌-సైఫాబాదు, 
హైదరాబాదు-4 


పీఠిక 

ప్రథమాశ్య్యకోశ్థని దేవతాస్తోత్రాదికము 
కవివంశావతారవర్ణనము 
కథా ప్రారంభము 
విక్రమార్కుని చరిత్రము 
భోజరాజు సింహాసనమును త్రవ్వితీయించుట 
బహుశ్రుతుని కథ 

ద్వితీయావాన్రటిమ్ము కథ 


0 సుదర్శనుని కథ 
౦ చతురంగతజ్ఞుని కథ 


రెండవబొమ్మ కథ 
మూండవబొమ్మ కథ 


౦ గౌలికుని కథ 
తృతీయాశ్వానవబొమ్మ కథ 
ఐదవబొమ్మ కథ 


ఆజవబొమ్మ కథ 
చతుర్ధాఖేక్రషష్మ్ము కథ 
ఎనిమిదవబొమ్మ కథ 


౦ శంఖపాలుని కథ 


తొమ్మిదవబొమ్మ కథ 
పంచ మూణ్యోయ్ము కథ 
పదునొకొండవబొమ్మ కథ 


౦ జీమూతవాహనుచరిత్రము 


పండ్రెండవబొ మ్మ కథ 
షష్టాశ్వాషక్తుమూండవబొమ్మ కథ 


౦ బ్రహ్మరాక్షసుని కథ 
పదునాల్గవబొమ్మ కథ 
౦ రాజశేఖరుని కథ 


పదునైదవకథ 
సప్తమాశ్య్యగవవుబొమ్మ చెప్పినకథ 
పదునేడవబొమ్మ కథ 
పదునెనిమిదవ బొమ్మకథ 
అష్టమాజ్వానమ్మదవ బొమ్మకథ 
ఇరువదియవబొమ్మకథ 


ఇరువదియొకటవ బొమ్మకథ 
నవమాశాశగ్ర[ురెండవ బొమ్మకథ 


ఇరువదిమూండవ బొమ్మకథ 
ఇరువదినాలుగవ బొమ్మకథ 


దశమాశ్యాాశషమిభమైదవ బొమ్మకథ 
ఇరువదియాజవ బొమ్మకథ 


ఇరువదియేడవ బొమ్మకథ 


౦ మతిమంతుని కథ 
ఏకాదశాత్ర్యానవయెనిమిదవ బొమ్మకథ 


ఇరువదితొమ్మిదవ బొమ్మకథ 
ముప్పదియవ బొమ్మకథ 
ద్వాదశాక్ష్యాన్హుతియొకటవ బొమ్మకథ 


౦ వజ్రముకుటుని కథ 


ముప్పదిరెండవ బొమ్మకథ 


పరిక 


"సింహాసన ద్వాత్రింశిక" అను ఈ కథాకావ్యమును కొరవి గోపరాజు రచించెను. 
ఇందు విక్రమార్కుని దివ్యసింహాసన సోపానములపై ఉన్న 32 సాలభంజికలు 
భోజరాజునకు చెప్పిన కథలున్నవి. ఈ కావ్యమును ఆంధ్ర సాహిత్య పరిషత్తు 
(కాకినాడ) వారు మొదట ద్వితీయ భాగమును 1933 లోను, ప్రథమభాగమును 
1936 లోను ప్రకటించినారు. ప్రత్యంతరములు లభింపనందున అపపాఠములు 
చాల దొరలినవి. ముద్రిత గ్రంథములందు అధస్సూచికలలో కొన్ని పాఠము 
లీబడినవి. అన్నిటిని పరిశీలించి ఉన్నపాఠములలో సమంజసములని తోచిన 
పాఠములను గ్రహీంచి విపుల పీఠికతో ఈ ప్రతి ప్రకటింపబడినది. తెలుగులోని 
కథాకావ్యములలో నిది గణింపదగినది. 


కథాకావ్యములు :- తెలుగులో కేతనకవి చంపూరూపమున 'దశకుమార 
చరిత్ర'ను రచించి కథాకావ్యములకు శ్రీకారము చుట్టెను. అది దండి మహాకవి 
సంస్కృతమున రచించిన గద్యకావ్యమున కనువాదము. తరువాత మంచన 
కేయూరబాహు చరిత్రను వ్రాసెను. అది రాజశేఖరుడు ప్రాకృతభాషలో రచించిన 
'విద్ధ సాలభంజిక' అను 'సట్టకము' నందలి కథను గ్రహించి కొన్నిమార్పులు చేసి, 
మధ్య మధ్య కొన్నినీతికథలను చేర్చి వ్రాసినట్టిది. ఆ పిమ్మట జక్కన 'విక్రమార్క 
చరిత్రము' ఈ కోవలో మూడవది. ఇది కథాసరిత్సాగరము, బేతాళ పంచవింశతి, 
సంస్కృత విక్రమార్క చరిత్రముల నుండి కథలను తీసికొని వ్రాసినట్టిది. తరువాత 
అనంతామాత్యుడు 'భోజరాజీయము'ను రచించెను. పిదప కొరవి గోపరాజు ఈ 
సింహాసన ద్వాత్రింశికను వ్రాసెను. ఇది సంస్కృత విక్రమార్క చరిత్రకు పూర్తిగ 
అనువాదమైనను గోపరాజు సందర్భానునారముగ అందందు అనేక 
విషయములను మజికొన్ని కథలను చేర్చినాడు . ఆ తరువాత పుత్తేటి రామభద్ర 
కవి 'సకలకథా సారసంగ్రహము' ను, వెన్నెలకంటి అన్నయ్య 'షోడశకుమార 
చరిత్ర'ను, కూచిరాజు ఎర్రన్న 'బేతాళ పంచవింశతి'ని, పాలవేకరి కదిరీపతి 'శుక 
నప్తతి'ని, అయ్యలరాజు నారాయణామాత్యుడు 'హంసవింశతి'ని, ఎర్రన 'సకల 
కథా నిధానము'ను రచించిరి. ఇవన్నియు కథాకావ్యములే. ఇవి అనల్బకల్పనా 
సామర్థ్యముతో ప్రబంధ ఫక్కిలో వ్రాయబడిన మనోహర కావ్యములు. 


కవి వంశము- కావ్యావతారికలో గోపరాజు తన వంశక్రమమును ఇట్టు తెలిపెను. 


'గోపరాజు నియోగి బ్రాహ్మణుడు, హరితస గోత్రుడు. 'కొరవి' అను 
గ్రామమునుబట్టి ఆ యింటిపేరు వంశనామమైనది. తెలుగువారి ఇంటిపేర్లు 
గ్రామములను బట్టి, వారు చేయుచుండిన వృత్తులను బట్టి, వంశప్రముఖులను బట్టి 
ఏర్పడుచుండును. కొరవి వంశమునకు మూలపురుషుడు వెన్నామాత్యుడు. ఆయన 
చందవోలు రాజధానిగా తెలుగు దేశమును పాలించిన వెలనాటి పృథ్వీశ్వర 
రాజునకు ప్రధాన మంత్రిగా ఉండెను. దాక్షారామ శాసనములలో వెన్నామాత్యు డిట్లు 
ప్రశంసింపబడినాడు: “మంత్రి శిఖామణిః బుధనిధిః శ్రీ వెన్ననామాసుధీః" ఆ 
చందవోలు నేడు గుంటూరు మండలములో ఉన్నది వేంగీచాళుక్యులకు 


సామంతులైన వెలనాటిచోడవంశీయు లీప్రాంతమును పాలించిరి. గోపరాజు తన 
వంశమూలపురుషు నిట్లు వర్ణించెను. 


“కలుష మాండలిక భేక ఫణీంద్రు డన, రాయ 
గజ గంధవారణ ఖ్యాతి మెజసి, 
వీరఘోట్ట విభాళు డారూఢ బిరుద వి 
రోధి కళింగనిరోధి యనంగ, 
వెలసి నానాంటికి వెలనాంటి పృథ్వీశ్వ 
రుని రాజ్యభార ధుర్యుండనంగ, 
ఆరెలు కన్నడ లజవలు తెలుంగులు 
దనబిరు దందియః దగిలి కొలువ, 


నెగడి సనదప్రోలు నెలవుగా భూసుర 
వంశసాగరామృతాంశమూర్తి 
చక్రవర్తిమాన్య సౌజన్యధన్యుండు 
విక్రమార్కనిభుడు వెన్నవిభుడు”.(1-42) 


ఆ వెన్నయ పౌత్రుడు 'అమరేశ్వరుడు'. కొడుకును చెప్పక మనుమని 
చెప్పినందున అమరేశ్వరుడు సాక్షాత్‌ పౌత్రుడు కాడనియు ఆ వంశమున పుట్టిన 
వాడనియు గ్రహింపవలెను. అమరేశ్వరునకు గంగాంబిక యందు “అన్నయ- 
సింగయ' అను పుత్రులు పుట్టిరి. అన్నయను గూర్చి గోపరాజేమియు చెప్పలెదు. 
కాని 'ముప్పది యిద్దరు మంత్రుల చరిత్ర'లో అన్నయు దానకర్లుడని చెప్పబడినది. 


“ఘనదాన కర్లుడై గండ పెండెము దాల్చి 
గొరవి అన్నామాత్యకుంజరుండు" 


ఈ అన్నయ కొడుకు పెద్దిరాజు పల్లికొండరాజు మల్లదేవరాజుచే 
ఆందోలికాచ్చత్రచామరములు బహూకృతులుగా పొందెను (1-46). ఈ పల్లి 
కొండరాజ్యమెటనున్నదో తెలియదు. అన్నయతమ్ముడు సింగయకు అబ్బయ, 
గోపయ, సత్తినారన అను ముగ్గురు కొడుకులు పుట్టిరి. అబ్బయకు రామరాజు, 
కేశరాజు, బాచిరాజు, సింగరాజు అను నలువురు పుత్రులు. వీరిలో బాచన- 
సింగనలు రాచకొండ నేలిన అనపోత కుమార సింగయకు మంత్రులై యుండిరి, 


"ఘనులగ్రజులకు నీడై 

వనములు. గ్రతువులును గృతులు వడి నిల్ఫిరి బా 
చనయును సింగనయును దగి 

రనపోతకుమార సింగయకు మంత్రులన౯॥ (1-48) 


గోపరాజు చిన్నతాత సత్రెనారన 'ఆంధ్ర కవితా పితామహు' డని భీమన అని 
పేరు పొంది రామాయణ కావ్యమును వ్రాసెనట (1-49). ఇతడు వ్రాసిన 
రామాయణము లభింప లేదు. సింగయ కుమారులలో రెండవ వాడైన గోపయకు 
గంగాంబ యందు కసవరాజు పుట్టెను. అతనికి వేముగల్లు రాజధానిగా నేలిన రాణా 
మల్లనరేంద్రునకు పరమ గురుండై శైవాచార ప్రథమ సింహాసనాధీశ్వరుడైన బ్రహ్మదేవ 
వడియల కూతురు కామాంబిక యందు ఈ కృతికర్త గోపరాజు పుట్టెను. తండ్రి 


కసవరాజు 


“"తంత్రముచేం గార్యము పర 

తంత్రము గాకుండం బతిహితమె చేయు మహా 
మంత్రులలోపలం గసవయ 

మంత్రి విచారమున దివిజమంత్రియుంబోలె౯. (1-54) 


మంత్రియై యుండిన రాణా మల్లనరేంద్రుని గూర్చి కూడ యేమియు 
తెలియుటలేదు. ఆయన కొడుకు గోపరాజు, 


స్థలము- గోపరాజు తండ్రి కసవరాజు వేముగల్లు పాలకుడగు రాడా మల్ల 
నరేంద్రునకు మంత్రియై ఉండినట్లును, తాను ఆయూరనే పుట్టినట్టును తెలిపినాడు' 
అవతారికలోని (l= -56) పద్యమునుబట్టి వేముగల్లు రాణామల్ల నరేంద్రునకు 
రాజధాని అని, కొండల నడుమ ఉన్న వనదుర్గమని, అందు శ్రీ విష్ణు 
మందిరమున్నదని తెలియుచున్నది. ఇది ఇప్పుడెచటనున్నదో గుర్తించుట “కష్టము. 
మహబూబ్‌ నగరంజిల్లా కొల్లాపురం తాలూకాలో ఒక వేముగల్లున్నది కాని అది 
కాదు. కరీంనగరం వరంగల్లు జిల్లాలలో వేముగలు లున్న చో వానిలో నొకటి 
కావచ్చును. 


వంశనామమునకు మూలమైన 'కొరవి' గ్రామము వరంగల్లు జిల్లాలో ఉన్నది. 
గోపరాజు పెదతాత కొడుకులు రాచకొండ నేలిన అనపోత కుమార సింగయకు 
మంత్రులుగా ఉండిరి. రాచకొండ నల్లగొండజిల్లాలోనిది. కవిస్తుతిలో వేములవాడ 
భీమకవికి ప్రత్యేకముగా ఒక పద్యమును వ్ర వాసెను. వేములవాడ కరీంనగరం జిల్లాలో 
ఉన్నది. 


ఇందలి ఇరువది యొకటవ బొమ్మ కథలో మూలమున లేని భువనగిరిని 
(నల్లగొండ), _ ఓరుగంటిని(వరంగల్లు), గోదావరి నదిని, _ కాలేశ్వరమును 
(ఆదిలాబాదు), ధర్మపురిని (కరీంనగరం) వర్ణించెను. వినినిబట్టి గోపరాజు 
కరీంనగరము వరంగల్లు జిల్లా ప్రాంతమువాడై యుండునని భావింపవచ్చును. 


కవికాలము- ఇతని కాలమును గూర్చి పలువురు పండితులు విశేష చర్చలు చేసి 
విభిన్నాభిప్రాయములను ప్రకటించినారు. శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్తిగారు 
1480 సం॥ ప్రాంతమువాడని[1] శ్రీ కందుకూరు వీరేశలింగం పంతులుగారు 17 
శతాబ్దివాడని, [2] శ్రీ చాగంటి శేషయ్యగారు 1430-90 మధ్య ఆని[3], శ్రీ టేకుమళ్ళ 
కామేశ్వరరావు గారు 1350-1410 మధ్య అని[4), శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ 
గారు శకవర్షముల 14 శతాబ్ది మధ్య గాని, చివరగాని ఉండవచ్చునని, [5] డా| 
నేలటూరి “వేంకట రమణయ్య గారు 15 శతాబ్దివాడని[%," శ్రీ పింగళి 
లక్ష్మీకాంతంగారు 15 శతాబ్ది చివరివాడని[7], శ్రీ ఆరుద్రగారు 1500-1530 అని[8], 
చెప్పినారు. 


ఇందరు ఇన్ని విధములుగ చెప్పుటకు ప్రధాన కారణము కొరవి వంశ మూల 
పురుషుడగు. వెన్నా మాత్యునకు గోపరాజు ఏడవ పురుషుడుగా చెప్ప బడుటయే. 
దాని సామంజస్యమును గమనింతము. కవి వంశావతారికలో వేన్నామాత్యునకు 
పౌత్రుడు అమరెేశ్వరుడని చెప్పినట్లే, ఆశ్వాసాంత్యగద్యలలో "శ్రీ కొరవి 


వెన్నామాత్యపౌత్ర కసవరాజ తనూజ గోవరాజ విరచితంబైన సింహాసన ద్వాత్రింశిక" 
అని తనను గూడ పౌత్రునిగా చెప్పెను. దీనిని బట్టి గోపరాజునకు అయిదవ 
పురుఘడగు అమరేశ్వరుడు వెన్నయకు సాక్షాత్‌ పౌత్రుడు గాడని ఆ వంశములో 
కొన్నితరములు గడచిన తరువాత పుట్టినవాడని గట్టిగా చెప్పవచ్చును. ఇందువలన 
వెన్నామాత్యుని కాలము నుండి తరమున కన్ని వత్సరములని గుణించు బాధ 
తప్పినది, 


గోపరాజు కాలమును తెలిసికొనుటకు రెండు ఆధారములున్నవి. ఒకటి గోపరాజు 
పెదతాత కుమారులు బాచన సింగయలు రాచకొండ రాజగు అనపోత కుమార 
సింగయ కడ మంత్రులుగా ఉండుట. ఈ సింగభూపాలురు మువ్వురున్నారు. వీరిలో 
అనపోత నాయకుని కుమారుడు కుమార సింగ భూపాలుడు క్రీ.శ 1430..1475 
వరకు పాలించినవాడు. ఇతని కడనే బాచన సింగనలు మంత్రులుగా ఉండినట్లు 
తలచవచ్చును. ఇతని కోరిక పైననే బమ్మార పోతన 'భోగినీదండకము'ను 
రచించెను. గోపరాజు ఈ కాలమునకు ఒక తరము తరువాత ఉండవలెను. రెండవ 
ఆధారము గోపరాజు పూర్వక ఏ స్తుతిలో పిల్లలమట్టి వీరరాజును పేర్కొనుట. ఆ 
వీరరాజు పిల్లలమజణ్జి పిన వీరభద్రుడనియే పలువురు పండితులు 
అభిప్రాయపడినారు . జైమిని భారతమును రచించి పినవీరభద్రుడు 1485-1490 
సంవత్సరములలో విజయనగర సామ్రాజ్యమును పాలించిన సాళువ నరసింహ 
రాయలకు అంకిత మిచ్చెను. దానినిబట్టి గోపరాజు పిన వీరభద్రునకు తరువాత కొ ద్ది 
కాలముననే ఉండునని శ్రీ ఆరుద్రగారి అభిప్రాయము. శ్రీ లక్ష్మీకాంతము గారు పిన 
వీరభద్ర, గోపరాజులు సమవయస్కులు కాకున్నను సమకాలికులై యుందురని 
చెప్పిరి. 


డా॥ నేలటూరి వెంకటరమణయ్య గారు గోపరాజు పేర్కొన్నవాడు పినవీరభద్రుడు 
కాడనియు, అతని అన్న పిల్లలమజ్జీ పెదవీరరాజు కాదగు ననియు, అతడు 
శ్రీనాథునకు గురు వనియు వ్రాసిరి.[5 శ్రీనాథుడు హరవిలాస పీఠికలో కృతిభర్త 
అవచితిప్పయసెట్టి గురువైన “పిల్లలమజ్జీ మహా ప్రధాని పెద్దన్న గురూత్తముడని, 
శైవమార్గ సంపన్ను"డని చెప్పెను. ఆ పెద్దన్నయే పెదవీరరాజనీ, కవియైయుండెనని, 
పినవీరభద్రుని అన్నయని చెప్పుటకు ఆధారములేదు. గోపరాజు పిల్లలమజ్జి 
వీరరాజాదులను 'దలంతు మత్కులచంద్రుల సత్కవీంద్రుల౯' అన్నాడు. బహుశః ఆ 
పెద్దన్న పినవీరభద్రునకు పితామహుడేమో! 


ఈ సందర్భమున మరొక విషయము గమనింపదగియున్నది. ఈ 
కావ్యమునందలి అయిదవ ఆశ్వాసమున పదవ బొమ్మకథలో ఒక అవధూత 
విక్రమార్కునకు యోగరహస్యములు తెలుపు ఘట్టమున ఒక ఆటవెలది పద్యమును 
వ్రాసెను. 

“దుఃఖసాధ్యమయ్యు. దొడరి యభ్యాసంబుం 

జేయం జేయ యోగసిద్ధి పెంపు 


దినంగందినంగ వేము తియ్యనా కైవడిం 
బిదప పరమ హర్ష పదము సుమ్ము. (5-15) 


ఈ పద్యము చదువగనె వేమన పద్యము. 


“అనంగ ననగ రాగమతిశయిల్లుచు నుండు” అనునది వెంటనే స్ఫురణకు 
వచ్చును. గోపరాజు తనకావ్యమున ఆటవెలది పద్యములను విశేషముగా 
వ్రాసినాడు. దీనినిబట్టి గోపరాజు వేమనకు తరువాత ఉండ అతని ప్రభావమునకు 
లోనై యుండెనా అని తలచుటకు అవకాశమున్నది. 


1500-1530 ప్రాంతము కృష్ణరాయలు అష్ట దిగ్గజముల కాలము. గోపరాజు 
ఆకాలమున నుండినట్లు అతని కావ్యములో ఎట్టి సూచనయు లేదు. సింహాసన 
ద్వాత్రింశికలో దక్షిణదేశము నందలి ఎన్నో పుణ్య క్షేత్రముల ప్రస్తావన ఉన్నది. కాని 
పంపా విరూపాక్షము ప్రస్తావించబడలేదు. ఏమి కారణమో తెలియదు. ఇంతవరకు 
తెలిసిన దానిని బట్టి గోపరాజు పిల్లలమజ్జీ పినవీరభద్రునకు ఈవలి వాడని 
మాత్రము చెప్పవచ్చును. 


గోపరాజు వైద్యుష్యము : గోపరాజు తన్ను గూర్చి తన కవితానైపుణ్యమును 
గూర్చి కావ్యావతారికలో నిట్లు వ్రాసికొన్నాడు. 


“కం. పూజితులగు కవుల కృప౯ 
భ్రాజిష్షుడం గొంత అష్టభాషావిదుండ౯" (1-58) 


వ. అని యిట్లు సకల వరప్రదాన కారణదేవతలను, జతుర హృద్యానపద్య గద్య 
పద్య విద్యా విద్యోతితులయిన కవీశ్వరులనుం బ్రశంసించి తత్పుసాదా సాదిత 
సహజ సావాత్య తరంగితాంతరంగుండనై సకలజన సాధారణంబగునట్టు 
విన్నవించెద. (1-13) 


కం. అప్పరమేశ్వరు కరుణం 
గుప్పలుగొను విక్రమార్కు గుణముల కొటికై 
బెప్పిద రసభావంబులు 
ముప్పిరి గొనునట్లు కథలు ముప్పడి రెండు౯. (1-31) 


ఆ.వె. తన వచోవిశేష మెనయక పూర్వక 
థామితోక్తి, జెప్పుటేమి కడిది 
యొకండు గోలవట్టి యొయ్యనం గొనిపోవ 
నంధుండెచటికైన నరుగుటరుదె. (1-34) 


ఈ విధముగ గోపరాజు తన రచనా విధానమును చెప్పెను కాని ఆనుకున్నట్లు 
ప్రతిభను ప్రదర్శింపలేక పోయినాడు. మూలమును యథాతథముగ చెప్పనని తన 
వచోవిశేషమును చూపెదనని చెప్పినట్లే చేసినాడు. 'అష్ట భాషా విదుడ' నుటలో 
గొంత సత్యము లేకపోలేదు. సంస్కృతము, షట్‌ప్రాకృతములు తెలుగు కలిసి 
అష్టభాషలగును. సంస్కృతాంధ్రములలో చక్కని పాండిత్యము గలవాడనుటలో 
సందేహము లేదు. నాలుగవ ఆశ్వాసములోని ముక్తపదగ్రస్త నిరోస్ట్య దండకము, 
ఆశ్వాసాంతపద్యాలు అతని సంస్కృత పాండిత్యమును చాటుచున్నవి. 


ప్రాకృత భాషాజ్ఞానము గలవాడనుటకు అతడొక పద్యములో ప్రాకృత భాషా 
పదములను వాడినాడు. 


“దందశూకాధిపోద్దండ భుజాదండ 
భూరి విశ్వంభరాభారధుర్య 
జంభారి పరికిర్తితాంభోజినీ మిత్ర 

సూణు సమాహియదాణరాయ 
అక్కిణ హృదయదండొక్క కేశఃక్కేలి 

పతివఃకణీవళఃపక్క డక్క 
అంకక్కరిక్క మహాలద సాందన 

లవలవప్పహిత తులఃకధీర 


ధీరసంపదుస్తు దేవబంధకహిమ 
దఃకసాక్కుమోరి దర్శనిచయ 
యనుచు నాల్గుభాషలను రాజు దీవించి 
నయన సంజ్ఞ నాసనమున నుండి". (2-41) 


ఇందు నాల్గు భాషలనుట చతుర్విధ ప్రాకృతములనుటకు కావచ్చును . తన 
ర్థాసత భాషా పరిచయము నిట్లు తెలిపినాడు. ఈ ప్రాకృత భాషా వాక్యముల 
కర్టముమో ఆ భాషావేత్తలు చెప్పవలెను. 


గోపరాజునకు సాహిత్య వ్యాకరణములేకాక అనేక శాస్తములలో తగిన 
పరిజ్ఞానమున్నట్లు కావ్యము నందక్కడక్కడ బహు విషయములను వివరించుటను 
బట్టి తెలిసికొన వచ్చును. ప్రాసంగికముగ స్త్రీజాతులు, కుశనములు, చేపల 
జాతులు, అశ్వజాతులు, వృక్షజాతులు, వస్త విశేషములు , ఆభరణవిశేషములు, 
రాజనీతి, ఆంధ్రచ్చందో విశేషములు, ఛందోభేదములు , యోగశాస్త విషయములు, 
మల్లయుద్ధ పద్దతులు, సర్పజాతులు, స్వప్న శాస్త్రము, జ్యోతిష శాస్త్రము, 
గణకరీతులు, 64 కళలు, ద్యూతక్రీడా విశేషములు, వేట పద్దతులు మొదలయిన 
విషయములను తెలిపెను, వీనిలో కొన్ని మూలములో సూత్రప్రాయముగ ఉన్నవి. 
ఈ అన్నిటిలో గోపరాజునకు మంచి ప్రవేశమున్నట్లు తెలియుచున్నది 


ఇతడు చతుర్విధ కవితా విశారదుడు, తనకుగల బంధకవితా చాతుర్యమును 
రెండు చోట్ల ప్రదర్శించెను. సంస్కృత పద ప్రయోగ నైపుణ్య మెంత కలదో అచ్చ 
తెలుగులలో గూడ అంతే నైపుణ్యమున్నట్లు నిరూపించు కొన్నాడు. 


సంస్కృత మూలము- 'సింహాసన ద్వాత్రింశిక' స్వతంత్ర కావ్యము కాదు. ఇది 
సంస్కృత గ్రంథమునకు తెలుగుసేత అని కవియే చెప్పినాడు. 


"ఈ సరసోక్తి కావ్యమొకం డిమ్ముల సంస్కృత భాషనచ్చుగాం 
జేసిన నట్ల విడు మటీ చేయుట యేటిది యంచు జెప్పంగా 

జేసి యనాదరం బురక చేయకుండీ విలుకాడు తూంటుగా 

నేసిన నందే పాణి మణీ యేసినవానిద సూటిగావున౯.” (1-35) 


ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారి ప్రథమ ముద్రణమును పరిష్కరించి పీఠిక వ్రాసిన 
శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు “దీనికి మూలము కథా .సరిత్సాగరము. 
ఆ సాగరము నుండి ఈ రత్నము నెత్తి చక్కగా సానబట్టి ఆంధ్ర సరస్వతికి. బూజ 
యొనర్చిన మహాకవి గోపరాజు అని వ్రాసినారు. అదే సుదర్భమున అధస్ఫూచికలో 


“అచ్చు పడిన సంస్కృత . మూలమొక్కటి విక్రమార్క చరిత్రము 
(గద్యపద్యాత్మికము) కలదు: కాని యందుగల కథల వరుస యిందు వానరాదు. 
విషయములును భేదముగా ఉన్నవి" అని చెప్పిరి. 


కాని శ్రీ శాస్త్రి /గారు కథా సరిత్సాగరమును గాని, సంస్కృత విక్రమార్క 
చరిత్రమును గాని సరిగా పరిశిలింపలేదు. సింహాసన _ ద్వాత్రింశికతో 
పోల్చిచూడలేదు. కథా సరిత్సాగరమున విక్రమార్కుని కథలు, బేతాళ పంచవింశతి 
కథలు ఉన్నవి. కాని గోపరాజు వానిని గ్రహింపలేదు. ఆ కథలకును తెలుగు 
కావ్యమునందలి కథలకును పోలికలే లేవు. అవి భిన్నముగా ఉన్నవి. 


గద్యపద్యాత్మకమైన ఒక సంస్కృత విక్రమార్క చరిత్రమును వావిళ్ళవారు. 
1936లో ప్రకటించిరి. అదియే గోపరాజు అనువదించిన మూలగ్రంథము. ఆ 
సంస్కృత మూలమును పూర్తిగా గ్రహించి గోపరాజు మణీ కొన్ని కథలను సమకాలిక 
జనజీవన విశేషములను చేర్చి “సింహాసన ద్వాత్రింశిక" అనుపేర ఈ 
కథాకావ్యమును రచించెను. 


కీ.శే మల్లంపల్లి సోమశేఖర శర్మగారు గోపరాజు అనువదించిన మూలమేదో 
తెలియదనిరి'. డా॥ నేలటూరి వేంకటరమణయ్య గారు 'దీని మాతృక యెద్దియో 
తెలియదు. ఆ సంస్కృత మూలము కాకతీయ యుగమున క్రి శ. 1200-1323ల 
మధ్య రచింపబడి యుండును[10] అని చెప్పిరి[11), అందుకు ఆధారాలు 
చూపలేదు, కేవలము వారి ఊహయే ఆధారము. 


పాల్కురికి సోమనాధుని శిష్యుడు ఏకామ్రనాథుడు (1330 ప్రాంతము) 
"సింహాసన ద్వాత్రింశిక" అను వచన గ్రంథమును వ్రాసినట్లును, అదే పేరుతో ఒక 
ద్విపద రచన గూడ ఉన్నట్లును శ్రీ టేకుమళ్ళ కామేశ్వరరావు గారు వ్రాసినారు[12] . 
గోపరాజు సంస్కృత మూలమును ఈ వచన ద్విపద గ్రంథములను చూచియే ఈ 
కావ్యమును రటించినాడని తలప వచ్చును. 1520 ప్రాంతమున నుండిన 
యాదవామాత్యుడు వచనములో విక్రమార్కుని చరిత్రను వ్రాసినట్టును, అందు 
విక్రమార్కుని సింహాసనము మీది 32 బొమ్మలు చెప్పిన కథలున్నట్లును, ప్రతి 
కథముందు ఒక పద్యము వ్రాయబడినట్లును శ్రీ ఆరుద్రగారు చెప్పిరి[131. సంస్కృత 
విక్రమార్క, చరిత్రనే గోపరాజు పూర్తిగా అనువదించి అక్కడక్కడ పెంచెనని శ్రీపింగళి 
లక్ష్మీకాంతము గారు వ్రాసిరి[14]. 


గోపరాజు ఆనుసరించిన సంస్కృత విక్రమార్క చరిత్ర యొక సంకలన గ్రంథము. 
ఇది గద్య పద్యాత్మికము. గద్యము సరళముగ సుందరముగ ఉండి సాధారణ 
జ్ఞానము గలవారికిని సులభముగ అర్థమగునట్లున్నది. శ్లోకములు స్మృతుల నుండి, 
సుభాషిత గ్రంథములనుండి, నీతి” శాస్తముల నుండి, కావ్యముల నుండి, 
పంచతంత్రము నుండి గ్రహింపబడి, సంద్‌ర్పోచితముగ కూర్చబడినవి. ఈ గ్రంథ 
సంగ్రథనకారుడెవరో తన పేరు తెలుపుకొనలేము ఇందు ద్వాత్రింశోపాఖ్యానములు 
విడివిడిగా ఉన్నవి. ప్రతి ఉపాఖ్యానము కథాసంగ్రహము గల ఒక శ్లోకముతో 
ప్రారంభమగును , మూలము 


"నీ పురాణపురుషం పురాంతకం 


పద్మసంభవముమాసుతం మయా 
సంప్రణమ్యచ సురా౯ సరస్వతీం 
విక్రమార్క చరితం విరచ్యతే'' 


ఆను స్తోత్రముతో ప్రారంభమై 


“శ్రీమతో విక్రమార్కస్యచరితం మహిమోత్తరం 
ద్వాత్రింశత్ప్రతిమాప్రోక్తం సమాప్తి మగమత్తరాం" 


అను శ్లోకముతో ముగియును. గోపరాజు ఈ పద్దతినే అనుసరించెను. గోపరాజు 
మూలము నెట్లనుసరించెనో ఉభయ గ్రంథముల కథాక్రమమును పరిశీలించిన 
తెలియగలదు. 


సంస్కృత మూలకధథలు : 


ప్రథమోపాఖ్యానము- ఉజ్జయిని రాజధానిగా మాళవ దేశమును భర్తృహరి 
పాలించుచుండెను. అతడు భార్య అనంగసేన దుష్ప్రవర్తన వలన విరక్తుడై , 
తమ్ముడగు విక్రమార్కునకు పట్టము గట్టి అడవులకు పోవును. విక్రముడు రాజై తన 
సాహస కృత్యములచే బేతాళుని వశము చేసికొని ప్రజారంజకముగ రాజ్యమేలెను. 
స్వర్గమునకు బోయి రంభా ఊర్వశుల వివాదము తీర్చి, ఇంద్రునిచే దివ్య 
సింహాసనమును పొందెను. చిరకాలము రాజ్యమేలి ప్రతిష్థాన పురములోని 2 సం| 
6 నెలల కన్యకకు పుట్టిన శాలివాహనునిచే మరణించెను. దివ్యవాణి ఆదేశముచే 
మంత్రులు విక్రమార్కుని సింహాసనమును భూస్థాపితము చేసి ఆ భూమినొక 
బ్రాహ్మణునకు దాన మిచ్చిరి. 


ఆ బ్రాహ్మణ వంశీయుడొకడు ఆ భూమిలో జొన్నలు సెనగలు పైరు వేసి 
సింహాసనమున్న దిబ్బపై మంచవేసికొని చేనుకావలి కాయుచుండెను. భోజరాజు 
సైన్యములతో అచటికి వచ్చును. విప్రుడు మంచెపై నుండి సైనికుల నాహ్వానించి 
దిగినతోడనే దూషించును. దినిని గమనించి భోజరాజు ఆ భూమిని కొని మంచె 
ఉన్నచోట త్రవ్వించగా సింహాసనము కనబడును. ఎంత ప్రయత్నంచినను 
సింహాసనము పైకిరాలేదు. మంత్రి ఆలోచనతో శాంతులు జరిపిన అనంతరము 
సులువుగా అది పైకి వచ్చెను. ఇచట నంద భూపాలుడు బహుశ్రుతుడను మంత్రి 
వలన బ్రహ్మహత్యా పాతకమునుండి తప్పించుకొన్న కథ చెప్పబడినది. (ససేమిరా 
కథ). 


ఒక సుముహూర్తమున భోజరాజు సింహాసన మెక్కుటకురాగా మొదటి 
సోపానము మీద ఉన్న సాలభంజిక ఆపి, విక్రమార్కుని వంటి జొదార్యముగలవారే 
ఈ సింహాసన మెక్కవలెనని పల్కి ఆ మహారాజు దాతృత్వమును వర్ణించును. 


ద్వితీయోపాఖ్యానము - మరల భోజరాజు సింహాసన మెక్కబోగా, రెండవ 
మెట్టుమీది బొమ్మ భోజుని ఆపి ఒక కథ చెప్పును. చిత్రకూట పర్వతము దగ్గర ఒక 
బ్రాహ్మణుడు కామీతార్థమునకై ఎన్నో యేండ్లు హోమము చేయుచున్నను సిద్ధి 


కలుగనందున, విక్రమార్కుడు వెళ్ళి తన తల ఆహుతి ఈబోగా, దేవత ప్రత్యక్షవై 
రాజుకోరిక మేరకు బ్రాహ్మణుని కామితము దీర్చును. 


తృతీయోపాఖ్యానము - మూడవ సాలభంజిక విక్రమార్కునకు అశ్వమేధ యాగ 
సందర్భములో సముద్రుడు పంపిన నాలుగు దివ్యరత్నములను ఒక బ్రాహ్మణునకు 
దానము చేసిన కథ చెప్పును. 


చతుర్దోపాఖ్యానము- నాలుగవ బో, మ్మ విక్రమార్కునకు ఒక విప్రుడు కొద్దిపాటి 
సహాయముచేసి బహుమతి పొందియు, అతని కృతజ్ఞతను పరీక్షింప" గోరి. 
రాజపుత్రుని దాచి చంపినట్లు నటించినను. రాజతనిని క్షమించిన కథ చెప్పును. 


పంచమోపాఖ్యానము అయిదవ టొమ్మ విక్రమార్కుడు విదేశీయునిచే 10 
అమూల్య రత్నములను కోని. వాటిని తెచ్చుటకై ఒక భృత్యుని పంపును. వాడు 
గడువులోగా తీసికొని వచ్చుచు దారిలో నదిదాటించిన పడవవానికి 6 రత్నము 
లిచ్చినట్టు చెప్పగా మిగిలిన 5 రత్నములను గూడ భృత్యున కిచ్చిన కథ చెప్పును. 


షష్టోపాఖ్యానము. ఆరవ బొమ్మ విక్రమార్కు డొకనాడు భార్యలతో క్రీడావనమున 
విహరించుచుండగా ఒక బ్రాహ్మణుడు వచ్చి జగదంబ నన్ను గృహస్థుడవు కమ్మని 
నిన్ను ఆశ్రయింపుమని చెప్పగా వచ్చితిననును. వెంటనే విక్రమార్కుడా విప్రునకు 
ఉత్తమ వధువులను సంవదలను ఇచ్చిన కథ చెప్పును. 


సప్రమోపాఖ్యానము- ఏడవ బొ మ్మ సముద్ర మధ్యమునందలి పర్వతమున 
భువనేశ్వరి ఆలయముతో తలలు తెగి పడియున్న దంపతులకై , తన తల ఈబోగా, 
దేవి ప్రత్యక్షమై దంపతులను బ్రతికించిన కథ చెప్పును, 


అష్టమోపాఖ్యానము- ఎనిమిదవ సాలభంజిక కాశ్మీరదేశమున వర్తకుడు 
త్రవ్వించిన తటాకమును నింపుటకై విక్రమార్కుడు తన కంఠరక్తము నీబోగా దేవి 
ప్రసన్నమై తటాకమును జలపూర్ణము చేసిన కథ చెప్పును. 


నవమోపాఖ్యానము- తొమ్మిదవ _ బొమ్మ కాంచీనగరము నందలి 
వేశ్యనాశ్రయించికొని ఉన్న రాక్షసుడు విటులను చంపుచున్న వార్తవిని, 
విక్రమార్కుడు వెళ్ళి రాక్షసుని చంపివచ్చిన కథ చెప్పును, 


దశమోపాఖ్యానము. పదవసాలభంజిక _సిద్ధయోగీంద్రుని ఉపదేశముచే 
యజ్ఞపురుషుని మెప్పించి, ఆయన ప్రసాదించిన 'దివ్యఫలమును విక్రమార్కుడు 
కుష్టు రోగికి సమర్పించిన కథ చెప్పును. 


ఏకాదశోపాఖ్యానము. పదునొకండవ సాలభంజిక రాక్షసుని వంతునకు వచ్చిన 


బ్రాహ్మణ బాలకుని రక్షించుటకై విక్రమార్కుడు వెళ్ళి, రాక్షసుని మెప్పించి, అప్పటి 
నుండ మనుష్యభక్షణము మాన్పించిన కథ చెప్పును. 


ద్వాదశోపాఖా ఖ్యానము. పండ్రెండవ సాలభంజిక విక్రమార్కుడు వేణువనములో 
ప్రతి రాత్రి ఒక గని బాధించుచున్న రాక్షసునిచంపి, ఆమె వలన లభించిన సువర్ణ 
ఘటములను, నీర్వస్వము కోల్పోయిన వైశ్యున కిచ్చిన కథను చెప్పును. 


త్రయోదశోపాఖ్యానము. పదమూడవ సాలభంజిక ఒక నదిలో కొట్టుకొని 
పోవుచున్న వృద్ధ బ్రాహ్మణ దంపతులను విక్రమార్కుడు రక్షించి ఆ బ్రాహ్మణుడు 
ధారపోసిన చ్వాదశవర్ష మంత్రజప ఫలమును బ్రహ్మరాక్షసునకు సమర్పించిన కథ 
చెప్పును. 


చతుర్దశోపాఖ్యానము - పదునాల్గవ సాలభంజిక విక్రమార్కుడు తనకు సిద్ధయోగి 
ప్రసాదించిన సర్వకామద మయిన 'మహాలింగమును ఒక బ్రాహ్మణునకు ధారేపోసిన 
కథ చెప్పును. 


పంచదశోపాఖ్యానము - పదునైదవ సాలభంజిక విక్రమార్కుడు తన పురోహిత 
పుత్రునితో వెళ్ళి ఒక నగరములో దేవాలయ గోపురమునగల తప్తతైలకటాహమున 
దూకి మన్మథ సంజీవిని ఆను అప్పరసచే బ్రతికించబడి ఆ అప్సరసను 
పురోహితపుత్రునకు సమర్పించిన కథ చెప్పును. 


షోడశోపాఖ్యానము - పదునాటివ సాలభంజిక విక్రమార్కుడు దిగ్విజయ యాత్ర 
చేసివచ్చి, వురబాహ్యోద్యానమున విశ్రమించి యుండగా, ఒక బ్రాహ్మణ కన్యకు 
ఆమెబరువు బంగారము నిచ్చి పెండ్లి చేసిన కథ చెప్పును. 


సప్తదశోపాఖ్యానము - పదునేడవ సాలభంజిక ఒక రాజు విక్రమార్కునితో సాటి 
అగుటకు ప్రతినిత్యము తనను హోమము చేసికొనుచున్నట్లు విని, విక్రమార్కుడు 
వెళ్ళి, ఆచటి దేవతను మెప్పించి, ఆ రాజునకు నిత్యబలి తప్పించిన కథ చెప్పును. . 
అష్టాదశోపాఖ్యానము- పదునెనిమిదవ సాలభంజిక ఉదయాద్రి దగ్గర గంగానదిలో 
ఒక స్తంభము సూర్యోదయముతో పైకి లేచి, మధ్యాహ్నమునకు సూర్యుని 
సమీపించి, అస్తమయమునకు నదిలో మునిగిపోవుచుండుట విని విక్రమార్కుడు 
వెళ్ళి ఆ స్తంభముపై పై కూర్చుండి సూర్యుని కడకు వెళ్ళి మెప్పించును. నూర్యుడిచ్చిన 
దివ్య కుండలములను ఒక దరిద్ర బ్రాహ్మణునకు సమర్పించిన కథ చెప్పును. 


ఏకోనవింశోపాఖ్యానము - పందొమ్మిదవ సాలభంజిక విక్రమార్కుడు వేటలో 
వరాహమును తరుముచు వెళ్ళి, పాతాళము చేరి, బలి చక్రవర్తిని దర్శించును. 
ఆయన ప్రసాదించిన కన రసాయనములను ఒక బ్రాహ్మణ కుటుంబమునకు 
ధారపోసిన కథ చెప్పును. 


వింశోపాఖ్యానము - ఇరువదవ సాలభంజిక , విక్రమార్కుడు ఒక మహా సిద్దునిచే 
మహిమగల ఘుటికను, బొంతను, యోగదండమును సంపాదించి దారిలో 
రాజ్యభ్రష్టుడగు ఒక రాజకుమారునకు సమర్పించిన కథ చెప్పును. 


ఏకవింశో, పాఖ్యానము - ఇరువది యొకటవ సాలభంజిక విక్రమార్కుడు 

మంత్రిపుత్రుడైన అనర్గళుని వలన వివి ఒక పుష్కరిణిలో సలసల క్రాగుచున్న 
నీళ్ళలో నుండి రాత్రిపూట బయటికి వచ్చిన 8 మంది స్తీలననుసరించి 
పాతాళమునకు పోయి, వారిచే 8 దివ్యరత్నములను పొందేవచ్చి దరిద్ర 
బ్రాహ్మణునకు ధారపోసిన కథ చెప్పును. 


ర వింశోపాఖ్యానము- ఇరువది రెండవ సాలభంజిక, నీలపర్వత బిలములోని 
కామాక్షిదేవిని మెప్పించి విక్రమార్కుడు అందున్న రసకుంభమును దెచ్చి 


బ్రాహ్మణునకు ధారపోసిన కథ చెప్పును. 


త్రయోవింశోపాఖ్యానము - ఇరువదిమూడవ సాలభంజిక, విక్రమార్కుడు 
దుస్వప్న శాంతికై హవనము చేసి ౩ దినములు తన భాండాగారమును తెరచి 
యుంచి యథేచ్చగా దానములు చేసిన కథ చెప్పును. 


చతుర్వింశోపాఖా - ఇరువదినాలుగవ సాలభంజిక, ఒక వర్తకుని 
పుత్రులకు తండ్రి ప భాగ పరిష్కారము అర్థముకాక అన్ని దేశములు తిరిగి 
ప్రతిష్టానపురములోని శాలివాహను డనుబాలునిచే ఆ వివరము తెలిసికొందురు. 
విక్రమార్కుడి వార్తవిని శాలివాహనుని పిలువ బంపగా, వాడు తిరస్కరించును. 
దానిని నసహింపక శాలివాహనునిపై దండెత్తి వానిచే సైన్యములు చావగా వాసుకిని 
ప్రార్థించి అమృతకలశమును సంపాదించును. దానిని శాలివాహనుడు పంపిన 
బ్రాహ్మణులకు దానమిచ్చిన కథ చెప్పును. పంచవింశోపాఖ్యానము - ఇరువది 
అయిదవ సాలభంజిక, ఒకసారి ద్వాదశ వర్ష క్షామము వచ్చెను. విక్రమార్కుడు తన 
కంఠము నరకుకొన నెంచగా దేవి ప్రత్యక్షమై క్షా హామబాధ పోగొ ట్ట్‌న కథ చెప్పును. 


షడ్వింశోపాఖ్యానము - ఇరువది ఆజవ సాలభంజిక, విక్రమార్కుని గుణములను 
పరీక్షింప వచ్చిన కామధేనువు అతని సాహసమును మెచ్చి స్వాధీనము కాగా, 
దానినొక దరిద్రునకు దానమిచ్చిన కథ చెప్పును. 


సప్తవింశోపాఖ్యానము - ఇరువది యేడవ సాలభంజిక, విక్రమార్కుడు భైరవుని 
మెప్పించి మటత్రయ ధనమును జూదరికి ధారపోసిన కథ చెప్పును. 


అష్టావింశో, పాఖ్యానము - ఇరువది యెనిమిదవ సాలభంజిక విక్రమార్కుడు 
బేతాళపురిలోని శోణితప్రియ అను దేవతను మెప్పించి నరబలి మాన్పించిన కథ 
చెప్పును. 


ఏకోనత్రింశోపాఖ్యానము - ఇరువది తొమ్మిదవ సాలభంజిక , విక్రమార్కుడు ఒక 
భట్టునకు తన రత్నభాండాగారము నుండి కోరిన ధనరాసులు కొనిపోవననుజ్ఞ 
ఇచ్చీన కథ చెప్పును. 


త్రింశోపాఖ్యానము - ముప్పదవ సాలభంజిక, విక్రమార్కుడు ఒక ఐంద్రజాలికుని 
విద్యామహిమకు మెచ్చి తనకు పాండ్యరాజు పంపిన కప్పమును కానుకలను 
ధారపోసిన కథ చెప్పును. 


ఏకత్రింశోపాఖ్యానము - ముప్పదియొకటవ సాలభంజిక, విక్రమార్కుడు 
దిగంబరుని కోరికపై బేతాళుని పట్టి తెచ్చుచుండగా కాలక్షేపమునకై బేతాళు డొక కథ 
చెప్పి దానిని గూర్చి ప్రశ్నించును. రాజు సమాధానము చెప్పగా మౌనభంగము కలిగి 
బేతాళుడు పారిపోవును. ఈ విధముగా 25 కథలు చెప్పి తప్పించుకొని చివరకు 
బేతాళుడు దిగంబరుని చంపించి విక్రమార్కునకు వశుడగును. వాసిని బ్రతికించి 
అష్టసిద్ధులను సమర్పించిన కథ చెప్పును. ద్వాత్రింశోపాఖ్యానము- ముప్పది రెండవ 
సాలభంజిక, విక్రమార్కుని విశేషముగ “ప్రశంసించి, భోజరాజా! నీవును 
అంతటివాడవు, నీ వలన మాకు శాపమోచనమైనదని చెప్పి తమకు పార్వతీదేవి 
శాపము, ఆమె పరిచారకలైన తమ పేర్లు, శాపమోక్ష విధీ తెలిపి నీవలన ముక్తి 


పొందితిమి అని వరము లొసగి 32 సాలభంజికలు దివ్యాంగనలుగా మారి 
వెళ్ళిపోవుదురు. భోజుడు ఆ దివ్య సింహాసనముపై దేవుని నిలిపి పూజించును. 


ఈ మూలకథల నన్నిటిని గ్రహించి గోపరాజు తన కావ్యమున 
సందర్భానుసారముగ పెంచి మార్చి రచించినాడు. 


సింహాసన ద్వాత్రింశికలోని కథలు : 


కైలాసమునందు గౌరిదేవి శంకరుని కథ చెప్పుమనును; శివుడు భోజరాజునకు 
సింహాసన సాలభంజికలు 32 చెప్పిన కథలు చెప్పెదను వినుమని చెప్పదొడగేను. 


ఉజ్జయినీ పురమును చంద్రగుప్తుని పుత్రుడు భర్తహరి పాలించుచుండెను. 
అతని భార్య అనంగసేన. ఆమె చెడు వర్తనము వలన విరక్తుడై విక్రమార్కునకు 
రాజ్యము కట్టి వెళ్ళెను. విక్రమార్కుడు మహాకాళుని గూర్చి తపమొనర్చి మెప్పించి 
ఒక సంవత్సరము మిద ఒక దినము వయసుగల కన్యకు బుట్టిన వానితో మాత్రమే 
చావు కలుగునట్లు వరము పొందెను. భట్టి చాతుర్యము వలన 2 వేల యేండ్లు 
బ్రతుకును; బేతాళుని వశము చేసికొనును, స్వర్గమునకు పోయి రంభా ఊర్వశుల 
నృత్య విశేషములు వివరించి ఇంద్రునిచే దీవ్య సింహాసనము సంపాదించెను. 
చివరకు ప్రతిష్టానపురము నందలి శాలివాహనుడను బాలునిచే మరణించును. 
అశరీరవాణి చెప్పినట్లు ఆ సింహాసనమును విక్రమార్కుని మంత్రులు భూమిలో 
పాతిపెట్టి ఆ భూమీ నొక బ్రాహ్మణునకు దానమిచ్చెదరు. 


ఆ భూమిలో ఆ బ్రాహ్మణవంశీయుడు మంచె వేసికొని చేనులో పైరుపెట్టి కావలి 
యుండును. భోజరాజు సైన్యములతో నచటికి రాగా మంచెపై ఉండి 
ఆహ్వానించును. మంచె దిగి దూషించును. భోజరాజు ఆ భూమిని కొని, మంచె 
ఉన్నచోట త్రవ్వింపగా సింహాసనము కనబడును, ఎంత ప్రయత్నించినను ఆది 
వెలికిరాదు. మంత్రి సలహా మేరకు శాంతులు చేయగా వెలికి వచ్చును. మంత్రి 
ఆవశ్యకతను తెలుపు బహుశ్రుత్రుని (ససేమిరా) కథ, ఏకలునికథ, వులిపులుగు 
కథ చెప్పబడినవి. భోజరాజు శుభదినమున సింహాసన మెక్కబోగా మొదటిమెట్టుపై 
ఉండిన బొమ్మ భోజుని ఆపి విక్రమార్కుని వంటి సాహసౌదార్యములు కలవాడే ఈ 
సింహాసమెక్కుటకు అర్హుడని చెప్పును. ఇట్లే తక్కిన 31 బొమ్మలును ఒక్కొక్క కథ 
చెప్పును. 


మొదటి బొమ్మ కథ- మూలమునందలి కథతోబాటు అదనముగ 
సుదర్శనుని కథ. చతురంగ తజ్జుని కథ 
చేర్చబడినవి. 

రెండవ బొమ్మ కథ- మూలములోని కథనే చెప్పును. 

మూడవ బొమ్మ కథ- మూలమందలి కథతోబాటు గౌశికుని కథ 
చేర్చబడినది. 

నాలుగవ బొమ్మ కథ- మూలకథనే చెప్పును. 

అయిదవ బొమ్మ కథ- మూలకథనే చెప్పెను. 


ఆజవ బొమ్మ కథ- మూలకథనే చెప్పెను 


ఏడవ బొమ్మ కథ- 
ఎనిమిదవ బొమ్మ కథ- 


తొమ్మిదవ బొమ్మ కథ- 
పదవ బొమ్మ కథ- 
పదునొకండవ బొమ్మ కథ- 


పదమూడవ బొమ్మ కథ - 
పదునాల్గవ బొమ్మ కథ - 


పదునైదవ బొమ్మ కథ- 
పదునాఖివ బొమ్మ కథ- 


పదునేడవ బొమ్మ కథ- 
పదునెనిమిదవ బొమ్మ కథ- 
పందొమ్మిదవ బొమ్మ కథ- 
ఇరువదవ బొమ్మ కథ- 
ఇరువదియొకటవ బొమ్మ కథ- 
ఇరువదిరెండవ బొమ్మ కథ- 
ఇరువదిమూడవ బొమ్మ కథ- 
ఇరువదినాలుగవ బొమ్మ కథ- 
ఇరువదిఅయిదవ బొమ్మ కథ- 
ఇరువదిఆజవ బొమ్మ కథ- 
ఇరువదియేడవ బొమ్మ కథ- 


ఇరువదియెనిమిదవ బొమ్మ కథ- 


ఇరువదితొమ్మిదవ బొమ్మ కథ- 
ముప్పదియవ బొమ్మ కథ- 
ముప్పదియొకటవ బొమ్మ కథ- 


ముప్పది రెండవ బొమ్మ కథ - 


మూలకథయే. 

మూలకథతో బాటు శంఖపాలుని కథ 
అదనముగా చెప్పబడినది. 

మూలకథయే. 

మూల కథయే. . 

మూలకథతో బాటు జీమూతవాహనుని కథ 
చెప్పబడినది. పండ్రెండవ బొమ్మ కథ. 
మూలమందలి కథయే. 

మూలమందలి కథయే. 

మూలకథతోబాటు రాజశేఖరుని కథ 
చేర్చబడినది. 

మూలకథయే. 

మూలకథతోబాటు కలహకంటక ఏకాంగ 
వీరుల ద్వంద్వయుద్ధ కథ చెప్పబడినది. 
మూలమందలి కథయ. 

మూలకథయే. 

మూలకథయే. 

మూలకథయే. 

మూలకథయే. 

మూలకథయే. 

మూలకథయే. 

మూలకథయే. 

మూలకథయే. 

మూలకథయే. 

మూలకథతో బాటు మతిమంతుని కథ 
చేర్చబడినది. 

మూలకథయే. 

మూలకథయే. 

మూలకథయే. 

మూలకథలో బేతాళుడు చెప్పిన కథను 
వదలి క్రొత్తగా వజ్రముకుటుని కథ 
చెప్పబడినది. 

మూలకథతో కావ్యసమాప్తి చేయబడినది. 


గోపరాజు మూలగ్రంథమందలి 32 కథలతోబాటు అందు లెని 10 కథలను 
అదనముగా చేర్చెను. మూలకథలన్నియు యథేచ్చగా పెంచబడినవి. 


అనువాద విధానము : 


గోపరాజు మూలము నెట్లు ఆనువదించెనో ఉదాహరణకు ఒక చిన్న కథను 


పరిశీలించిన తెలియగలదు. 
పంచవింగో, పాఖ్యానము- 


"ద్వాదశ వార్షిక మధికావగ్రహం భావినం సమాకర్ణ్య| 
ఆశాపూరజ్యై నిజశిరోబలిం దత్తవానితి బ్రూతే | 


పునరపి రాజా యావత్‌ సింహాసనే ఉపవేష్టుం ఉపాక్రమత తావ ధన్యా 
సాలభంజికా అబ్రవీత్‌, శ్రూయతాం, రాజన్‌ - విక్రమాదిత్యే రాజ్యం కుర్వతి ఏకదా 
కశ్చిత్‌ జ్యోలిషికః ఆగత్య- 


శ్లో|| సూర్యః శౌర్య మథేందురింద్ర పదవీం సన్మంగళం మంగళః 
సద్బుద్ధించ బుధో గురుశ్చగురుతాం శుక్తుశుభం శంశనిః 
రాహుర్పాహుబలం కరోతు సతతం కేతుః కులస్యోన్నతిం 
నిత్యం భూతికరా భవంతు భవతః సర్వేనుకూలా గ్ర గ్రహాః॥ 


ఇతి ఆశిషం ఉక్తా పంచాంగమ్‌ అకథయత్‌. రాజా పంచాంగం శ్రుత్వా జ్యౌతిషికం 
అపృచ్చత్‌, భో! దైవజ్ఞ! కిదృశం ఏతత్‌ సంవత్సరఫలంః దై దైవజ్ఞః - అస్మిన్‌ సంవత్సరే 
రాజా రవిః మంత్రీ" మంగళ ధాన్యాధిపతిః శనిః అన్యచ్చ శనైశ్చరో భౌమశ్చ 
రోహిణిశకటం భిత్వా యాస్యతః, తస్మాత్‌ సర్వథా అనావృష్టి భవిష్యతి ఉక్తంచ 
వరాహమిహిరేణ- 


"అర్కసుతేన హి భగ్నేభౌమః శుక్రశ్చ రోహిణీశకటే 
ద్వాదశ చాబ్దాన్‌ నహి నహి వర్షతి వర్షాణి వారిదో నియతం ॥ 


"రోహిణీశకట మర్కసూనునా భిద్యతే రుధిరవాహినీ సరిత్‌ 
కిం బ్రవీమి? నహి వారిసాగరే సర్వలోక ఉపయాత సంక్షయం ॥ 


మతాంతరే - "యదా భినత్తి మందోయం, రోహిణ్యాః శకటం తదా 
వర్షాణి ద్వాదశాత్యంతం, వారివాహో న వర్షతి॥ 


ఇదం దైవజ్ఞ వచనం శ్రుత్వా రాజా అబ్రవీత్‌ - ఏతత్‌ అవగ్రహ నివారణే కమపి 
ఉపాయం నివేదయ. దైవజ్ఞః - నవగ్రహ హోమాద్యనుష్టానం కర్తవ్యమ్‌ తతః వృష్టి 
భవిష్యతి. 


తతో విక్రమార్కః శ్రోత్రియాన్‌ బ్రాహ్మణాన్‌ ఆహూయ తేభ్యః పూర్వవృత్తాంతం 
ఉక్త్వా తైః హోమం కారయితుం ఉపక్రాంతవాన్‌. తతః సర్వ హోమసామగ్రీ 
సంపాదితా. బ్రాహ్మణైః కల్పోక్త ప్రకారేణ నవగ్రహ హవనమపి కృతమ్‌. హోమ 
సాద్దుణ్యార్థం పూర్ణాహుతిరపి నిర్వర్తితా, రాజా దివ్య వస్తాదినా బ్రాహ్మణాన్‌ 
ఆతోషయత్‌. తతః భూరిదానేన దీన అంధ బధిర పంగు కుబ్దాదయోపి సంతోషీతాః, 
తథాపి వృష్టిః న అభూత్‌. తదనంతరమ్‌ అనావృష్ట్యా సర్ఫోపి లోక పరంక్షేశం 
ఆగమత్‌. రాజాపి తేషాం దుఃఖేన స్వయం దుఃఖితః సన్‌ ఏకదా యజ్ఞశాలాయాం 
ఉపవిష్టః వ్యచింతయత్‌ . తావత్‌ అశరీరవాణి వాక్‌ ఆసీత్‌. భో రాజన్‌! తవ 
పరోపకారోయది పురః స్థిత దేవాలయ వాసిన్యా అశావూరణ్యా దేవతాయాః పురః 
ద్వాత్రింశత్‌ లక్షణయుక్తస్యే పురుషన్య కంఠరక్తేన బలిం దేహి, తతః వృష్టి భవిష్యతి. 

అవగ్రహః అపి నశ్యతి. ఇతి శ్రుత్వా రాజా దేవాలయం గత్వా దేవతాం నమస్కృత్య 
కంఠే ఖడ్గం న్యధాత్‌. తానద్దేవతా- రాజన్‌! తవ ధైర్యేణ ప్రసన్నాస్మి. వరం వృణీష్వ 
రాజా అభణతీ - దేవి! అనావృష్టిం నివారయ, దేవతా - తథా కరిష్యామి ఇత్యుక్త్వా 


సద్యశ్చకార తతః రాజా నిజభవనమ్‌ అగమత్‌॥ ఇమాం కథాం కథయిత్వా 
సాలభంజికా భోజరాజం అబ్రవీత్‌. భో రాజన్‌! ఏవం విధం సాహసం త్వయి 
విద్యతేచేత్‌ అస్మిన్‌ సింహాసనే ఉపవిశ, తత్‌ శ్రుత్వా రాజా తూష్టిం బభూవ 


ఇతి పంచవింశో, పాఖ్యానమ్‌ 


ఇరువది యైదవ బొమ్మకథ : 


కం॥ శ్రీ దయితా వదనచ్చా 
యాదర్శీభూత కౌస్తుభారుణతేజో 
మేదుర వక్షస్తలు దా 
మోదరుం గాక్షోదరేంద్ర యోజిత తల్పున్‌ | 


క్‌. నెమ్మనమున౦ దలంపుచు మో 
హమ్మున సింహాసనమున కరుదెంచినం జో 
ద్యమ్ముగ నిరువది యేనవ 
బొమ్మవలికె నడ్డపెట్టి భోజన్ఫపాలున్‌. 


క. ఏమని చెప్పుదు నుజ్జయి 
నీమనుజాధిపుని భంగి నియతంబుగ నో 
భూమీశ్వర దివ్యంబగు 
సామర్థ్యము లేక యెక్కంజన దెవ్వరికిన్‌. 


మ. అది యెట్లన్న నెణుంగం జెప్పెద నరివ్యాపాద నాసాదనో 
న్మదబాహాయుగళుం డనంత ధనదాన బ్రణితక్షాతల 
త్రిదశస్తోమ నిరంతరస్తుతి లసత్కీర్తిప్రియుం డంగనా 
మదనాకారుం డవంతినాయకు(డు సామ్రాజ్యంబుతో నొ ప్పుచున్‌ 


శా. ప్రాతకాలమునందుం గొల్వున నయప్రఖ్యాతులౌ రాజులున్‌ 
నీతిన్యస్తమనస్కులౌ సచివులున్‌ విద్వాంసులుం గొల్వంగా 
జ్యోతిర్మధ్యమునన వెలింగెడు హిమాంశుంబోలి సొంపొందుచో 
జో ఏతిశ్శాస్తవిదుండొకండు ధరణీశుంగాంచి దీవించుచున్‌. 


క. సర్వశుభంబులు నీకడ 
నిర్వాహము కలిగియుండు నీకేమని యా 
శీర్వాదం బొసంగుదు నా 
యుర్వ్యృద్ధి దలంప నవియ యుననికికిం గోరున్‌. 


సీ. ఐదింట. దానొప్పండట నెన్మిదింట దొ 
మ్మిదియింట( బండ్రెంట మేలు శుక్తుం 
డిందు డాలణీంటను నేడింట మూటను 
బదిట( జేకొన్న శుభప్రదుండు 


శని రాహు కేతు భూతనయ సూర్యులు మూ(ట 
నాజింట మే లర్కు( డట్ల పదిట 

రెంట నైదింట నేడింట( దొమ్మిదిటను 
గురుం డున్ననెల్ల కోర్కులు ఫలించు 


తే. బుధుడు బేసిగాని పొందుల నిష్టుడౌ 
వీనికెల్ల దుష్టవేధ లేమి 
ఫలము లొప్పు జనన భవనంబు మొదలుగా 
పదునొకంట నున్న: బరమ సుఖము. 


గీ. అందు రవితనుజాది మహాగ్రహంబు 
లిప్పు డాజింటనునికి నీ యిష్టమొనరు 
గురుడు బుధుండును బైపయికొనుట మేలు 
శుక్రచంద్రులు మూట నిల్బుట శుభంబు. 


వ. అనుచు శుభస్థానంబులు నతని గ్రహంబులునుం జెప్పి, 


క. “ధర్శ్మేతిష్టతి తే బు 
ద్ధిర్మనుజాధీశ" యనుచు దీవించిన ద 
స్మర్శంబెణీంగి నృపు(డా 
ధర్మము చొప్పెట్టి దనిన దైవజ్ఞుండున్‌. 


క. నీవది యెయింగవె ధర్మము 
త్రోవంజనువాండు భక్తితో దన శక్తిన్‌ 
దేవబ్రాహ్మణ పూజలు 
గావింపగవలయు విగతకల్మషుం డగుచున్‌. 


క. గురువును దేవరగా స 
త్పురుషుని గురువుగ నిజాశ్రితునిం బ్రాణముగాం 
బరవనిత( గన్నతల్లిగం 
బరధనము విషంబుగాంగ భావింపందగున్‌. 


గి. అన్నదానము దుర్భిక్షమైనయప్పు 
డంబుదానంబు నిర్ణలంబైనచో ట 
నభయదానంబు శరణార్థియైనవేళం 
జేయుటుచితంబు ఘన దయాశీల మలర. 


క. కృత్యాకృత్యవిచారము 
నిత్వోచితదాన మాత్మనియమము బుధసాం 
గత్యము పరోపకారము 
సత్యము వినయంబు నయము జరుప(గ వలయున్‌. 


ఉ. ఈ కొలదిం దదంగము లనేకవిధంబుల నుండు నన్నియున్‌ 
నీకడ నొ ప్పుచున్న వవనీవర నావుడు విద్యలందు. బ్ర 


త్యేకసమర్థు(డైన నృపుండిప్పటి యే(టి ఫలంబు జెప్పు మా 
నాకని యానతిచ్చిన మనంబున నాద్విజుం డుత్సహించుచున్‌. 


మ. మహిమాఖండలుండంచు భూజనులు సంభావింప నీ వింపుతో 
మహిం బాలించుచు. బుణ్యకృత్యముల ధర్మద్రవ్య మార్దింపంగా 
గ్రహదోషంబులు పుట్ట వట్టయిన నో రాజేంద్ర యీయేంట దు 
నృహపాపగ్రహసంభవంబగు నతిక్షామంబు  వర్తిల్లెడిన్‌. 


ఉ. అక్రమ మాచరించి విను మర్కతనూజుండు తొల్లియున్న యా 
శుక్రుని రాశి. దా విడుచుచున్‌ శకటాకృతి నున్న రోహిణీ 
చక్రము దూజీ మంగళుని సద్మము( జరంగడంగి యెంటిలో 
వక్రగతిం జరింపగ నవర్షణమై చనుం గొన్ని వర్షముల్‌. 


క. పటీ పటీ నిల పజీయలుగా 
నెజీసిన వనపంక్తులెండ నిరుపమ మగు నా 
వజపునం బండ్రెం డేడులు 
కటివిక నతిదుస్తరంబు గాంగల దధిపా. 


చ. అనవుడు దీని కడ్డుపడునట్టి యుపాయము గల్లెనేని నా 
యనువెటీ(గింపు మన్న వసుధామర తృప్తియె కారణంబుగా 
నొనరిన దేవతార్చనల హోమములన్‌ గ్రహపూజ మున్నుగా 
జనవర! శక్తికిం దగిన శాంతి యొనర్పుము వర్షణంబగున్‌. 


క, ఇనుమున నాశనిరూపం 
బొనరించి వినీల వస్త యుక్తంబుగ న 
ర్పనము రచియించి ోఖదిరేం 
ధనమున హోమంబు సేయం దత్సీతి యగున్‌. 


చ. అనిన ద్రివిక్రముండు మొదలైన పురోహితులన్‌ గ్రహాది పూ 
జనములు సేయ(బంచి మృదుశాలిమయాన్నముం బాయసంబులున్‌ 
మునుముగ బిండివంటలు సమూహముగా నొనగూర్చి యిష్టభో 
జనముల భూసురుల్‌ దనియ శాంతి దలంబుగం జేసి శక్తితోన్‌. 


క. దేశాధీశ్వరుం దర్ధుల 
కాశాపరీపూర్తిసీయ నారాధితయౌ 
నాశాపూరణీ దేవిని 
వేశాంగణ సీమ హోమవిధి గావించెన్‌. 


ఉ. ఈగతి( బెక్కుహోమములు నీగులు( బూజలు; జేసి చేసి వ 
ర్షాగమ మేమియుం గనక యక్కట యాగము మీటు నాశుభో 
ద్యొగము వ్యర్థమయ్యె శివయోగినియుం గరుణింప దంచు. జిం 
తాగతు(డైన వేళ గగనస్థలి నయ్యశరీరి యిట్లనున్‌. 


ఉ. భూపకులేంద్ర యింత దలపోయంగ నేటికి యోగమాత యా 


వ ంతసిల్ల యతిసత్త్వము నీ కొసంగెం బ్రభావ సం 
దిపిత దివ్యశస్తనిహతిన్‌ దిననాథ తనూజ వక్రమా 
ర్గాప pe) మభయంబునం జేయుము వృష్టి గల్లెడున్‌. 


ఉ. పంటలు పెక్కు గల్లునని పల్కిన నాన్ఫవుం డాత్మలోన ము 
క్కంటి రఘూద్వహున్‌ విజయుంైకొని మ్రైక్కుచు దివ్యబాణముల్‌ 
వింట నమర్చి పంక్తిరథులీలం గడంగి ప్రతాపశక్తి మి 
న్నంటి గ్రహంబులెల్ల విరియంగ శనైశ్చరు నడ్డుకట్టినన్‌. 


ఉ. ఆ శని నిల్చి నీ బలమహత్వము మెచ్చితిం దొల్లి నీవు గౌ 
రిశునిచేం- దపంబున నభీష్టములందితి నెండు శక్తీ నా 
కాశము గట్టి నాదగు ప్రకాశము ద్రుంచితి నేటి నుండి నీ 
దేశములోపలం గఅవుదీఅం బ్రజల్‌ సుఖియింపం జేసెదన్‌. 


శా. హర్షంబయ్యెభవత్‌ కృతంబున నృపాలాగ్రేసరా కోరినన్‌ 
వర్షంబు ల్లురియింతు నెప్పు డయినన్‌ వర్ణిల్లు పొమ్మన్న ను 
తర్షంబంటిన శౌర్యమొప్పంగ సుభిక్షం బుర్విం దోపంగ దు 
ర్థర్షుండై చనుదెంచి భక్తిం గొలిచెన్‌ ధాత్రీశుం డాశాపురిన్‌. 


క ఈసామర్థ్యము నీకడ 
వీసంబునులేదు మగిడి వెసం జనుమనినన్‌ 
వేసరిన భంగి భోజుం 
డా సింహాసనము డిగి గృహంబున కరిగెన్‌. 


మూలగ్రంథములో 11 గద్యపద్యములలో ఉన్న కథను 28 గద్యపద్యములకు 
పెంచెను. మూలములో దైవజ్ఞుని అర్థవంతమైన ఆశీర్వాదమును వదలి 
విక్రమార్కుని జాతక చక్ర గ్రహ స్తితి ఫలములను చెప్పెను. పంచాంగశ్రవణము 
సంవత్సర ఫలములకు "బదులుగా సాధారణమైన గ్రహస్థానములు ఫలములు 
చెప్పబడినవి. ఇవి అనవసరములు. దైవజ్ఞుడు క్షామారిష్టమునకు చెప్పిన శాంతులు 
చేసినను వర్షము కురియనందున అశరీరవాణి దేవాలయమందలి 'ఆశాపూరణి' 
ఆను దేవికి ED లక్షణములు గలవాని కంఠరక్తము నొసగిన అరిష్టము తొలగునని 
మూలము నందు కలదు. గోపరాజు దీనినెందుకో మార్చెను. “దైవజ్ఞుడు చెప్పిన 
శాంతి హోమములు ఆశాపురి దేవిగుడి ముందు చేసినను వర్షము కురియలేదు. 
అశరీరవాణి రాజా! ఆశాపురి దేవత సీకు దివ్యశరశక్తి ననుగ్రహీంచినది. కావున 
దానిచే శనైశ్చరుని గతిని అడ్డుకొన్న వర్షము కురియునని చెప్పును. రాజట్లే 
శరసంధానము చేయగా శని ప్రసన్నుడై క్షా కామము పోగొట్టును" గోపరాజు ఈ మార్చు 
నెందుకు చేసెనో తెలియదు. ఇందువలన మూలమందలి సారస్యము చెడినది. ఇట్టే 
గోపరాజు ప్రతి కథలోను తన ఇష్టమువచ్చినట్లు మార్పులు చేసినాడు. ఆ మార్పులు 
సరసములుగ ఉండవు విక్రమార్కుడు ధర్మము ఎట్టిదని అడుగుట దైవజ్ఞుడు 
ధర్మమనగా ఏమో తెలుపుట. పూర్తిగా అధిక ప్రసంగము. మరొక మార్చును 
చూడుడు. 


మొదటి కథలో విక్రమార్కునకు ఇంద్రుడు సింహాసనము ఇచ్చిన ఘట్టమున్నది. 


మూలమున ఇంద్రునకు రంభా ఊర్వశుల నర్తనములలో తార తమ్యము తెలియక 
విక్రమార్కుని పిలిపించి తెలిసికొని దివ్య సింహాసనము ననుగ్రహించినట్టున్నది. 
గోపరాజు దానిని మార్చెను. విశ్వామిత్రుని తపోభంగము చేయించుటకై రంభా 
ఊర్వశులలో నెవరిని పంపవలెనో ఎవరి యోగ్యతలెట్టివో తెలియక ఇంద్రుడు 
విక్రమార్కుని పిలిపించుచినట్లు వ్రాసెను. విశ్వామిత్రుని కాలమేదో విక్రమార్కుని 
కాలమేదో సామాన్యునకు తెలియును కాని గోపరాజునకు తెలియలేదు. అతడు 
చేసిన మార్పులను తెలిసికొనుటకిది చాలును. మూలమునందు రసవత్తరములైన 
నీతిశ్లోకములుండగా గోపరాజు వానినివదలి వేసెను. అక్కడక్కడ 
సూచనాప్రాయముగ చెప్పెను. మూలములోని 


“నవిషం విషమిత్యాహుః బ్రహ్మాస్వం విషముచ్యతే 
విషమేకాకినం హంతి బ్రహ్మస్వం పుత్రపౌత్రకం" 
అన్నదానికి 

క. గతిగానక యిది యొక సం 
గతి బ్రదికెదమంచు నుండ(గా ధర్మము(ద 
ప్పితి “బ్రహ్మస్వం విషము 
చ్యతే" యనుచు. బెద్దలెల్లం జదువుట వినవే. (1- 176) 
అని వ్రాసెను. ఈ పద్యము క్రిందనే 


క. బలవంతులమని విప్రుల 
ఫలభోగంబులకు నాసపడుదురె మును వి 
ప్రులకిచ్చిన భూములు దమ 
చెలియండ్రని తల(పవలదె క్షితిపాలురకున్‌. (1-178) 


అను పద్యమును వ్రాసెను. ఇది మూలములో లేదు. వ్యాసగీతాశ్లోకము 


“ఏక్టైవ భగినీ లోకే సర్వేషామేవ భూభుజాం 
నభోగ్యా నకరగ్రాహ్యా విప్రదత్తా వనుంధరా" 


ఈ రెండు శ్లోకములును వ్యాస గీతాళ్లోకములే. _సాధారణముగ 
ప్రాచీనశాసనములలో చివర ఫలశ్రుతి భాగమున నివి చెక్కబడును. 


గోపరాజు మూలమునందలి శ్లోకములనుగాక అక్కడక్కడ తనకు తెలిసిన 
సంస్కృత  గ్రంథములందలి శ్లోకములను సందర్భానుసారముగ అనువదించి 
వాడుకొనెను. ఇవి మూలమున లేవు. సుప్రసిద్ధ శ్లోకమగు 


“అయోధ్యా, మధురా, మాయా, కాశీ, కాంచీ, అవంతికా 
పురీ, ద్వారవతీచైవ సప్తెైతే మోక్షదాయకాః॥ 


అనుదానికి 


“మధుర, కంచి, కాశి, మాయాపురము, ద్వార 
వతి, యయోధ్య, యా యవంతిపురము 


నాంగ నెగడు ముక్తినగరంబులం దున్న 
నరులు వుణ్యభాజనములు గారె" (1-73) 


అని అనువదించెను, ఇట్లే మయూరుని సూర్యశతకము నుండి, జయదేవుని 


జక్కన - గోపరాజు : 


గోపరాజునకు ముందున్న జక్కనకవి, 'విక్రమార్క చరిత్రము'ను ప్రబంధ ఫక్కిలో 
రచించెను. అతడు విజయనగర సామ్రాజ్యమును 1423-1447 సం॥ మధ్య 
పరిపాలించిన ప్రొఢ దేవరాయల కాలమువాడు. శ్రీనాథ కవిసార్వభౌమునకు 
సమకాలికుడు. జక్కన తాను ప్రబంధ శయ్యగా తెలుగున విక్రమార్క చరిత్రమును 
చెప్పెదననెను. కాని సంస్కృత గ్రంథమున కనువాదము చేసితిననలేదు. శ్రీ పింగళి 
లక్ష్మి కాంతముగారు “సంస్కృతమున విక్రమార్కచరిత్ర అను పేరుతో గ్రంథము కలదు. 
దానిలోగల కొన్ని కథలతో ఇందలి కధలకు వస్తుసామ్యము కలదు. అంతమాత్రమున 
అది ఈగ్రంథమునకు మాతృకయని చెప్పజాలము. మరి జక్కన ఇది అనువాదము 
అనిగాని, స్వతంత్ర రచన అనిగాని చెప్పలేదు. అందువలన ఇందు చాల భాగము 
అతని స్వతంత్ర రచనయే అని ఊహింప వచ్చును" అనివ్రాసిరి. [15] 


జక్కనకవి గోపరాజు అనుసరించిన సంస్కృత విక్రమార్క చరిత్రమును చూచి 
అందుండి కొన్ని కథలను తీసికొని వాటిక్రమమును మార్చి తన పద్దతిలో వ్రాసెను, 
అతడు గ్రహించిన కథలు. 


ద్వితీయాశ్వాసము- 1. విక్రమార్కుడు స్వార్గమునకుపోయి రంభా ఊర్వశుల 
నాట్యముల తారతమ్యమును నిర్ణయించి ఇంద్రునిచే దివ్య సింహాసనము 
పొందివచ్చిన కథ. 


2. విక్రమార్కుడు కనకస్తంభ పీఠముపై నెక్కిపోయి సూర్యుని చేరి ఆయన 
అనుగ్రహించిన దివ్యకుండలములను ఒక బ్రాహ్మణునకు దాన మిచ్చిన కథ. 
3. విక్రమార్కుడు వేటకు బోయి వరాహమును తరుముచు రసాతలమును చేరి 


బలిచక్రవర్తిని ఆయన ప్రసాదించిన రన రసాయనములను  కొనివచ్చి 
దరిద్రబ్రాహ్మణునకు ధారపోసిన కథ. 


4. మధురానగరము దగ్గర ప్రతిరాత్రి ఒక స్త్రీని కశాఖాతములచే బాధించుచున్న 
రాక్షనుని చంపి విక్రమార్కుడు ఆమె ఇచ్చిన మణిని వైశ్యపుత్రుడు పురందరునకు 
ఇచ్చిన కథ. తృతీయాశ్వాసము- 5. భర్త హరి భార్య చెడువర్తనము వలన విరక్తుడై 
వనములకు పోయినకథ. 

6. బహుశ్రుతుడను మంత్రి కథ (ససేమిరా) 


పంచమాశ్వాసము- 7. చిత్రకూటము దగ్గర ఒక ముని ఎన్నో యేండ్ల నుండి 


హోమము చేయుచున్నను ఫలము కానకున్నందుకు వికమార్కుడు వెళ్ళి కాళికను 
మెప్పించి అతని కామితము తీర్చిన కథ. 


8. విక్రమార్కుడు అశ్వమేధము చేయు సందర్భములో సముద్రుడు పంపిన 
దివ్యరత్నములను బ్రాహ్మణునకు సమర్పించిన కథ. 


9, దేవదత్తుడను బ్రాహ్మణుడు విక్రమార్కునకు కొ ద్ది సహాయము చేసి ఆతని 
కృతజ్ఞతా గుణమును పరీక్షించుటకై రాజపుత్రుని "దాచి, వానిని చంపినట్లు 
నటించినను రాజు బ్రాహ్మణుని క్ష కమించిన కథ. 


10. విక్రమార్కుడు కాంచినగరములో వేశ్యనాశ్రయించిన రాక్షసుని చంపి 
వేశ్యనుద్దరించి తన పురోహితపుత్రుడు కమలాకరునకు సమర్పించిన కథ. 


11. రాక్షసునకు వంతుగా పోవలసిన బ్రాహ్మణ బాలకునకు బదులుగా 
విక్రమార్కుడు వెళ్ళి రాక్షసుని మెప్పించి, నరభక్షణము మాన్పించిన కథ. 


ఈ 11 కథలును సంస్కృత విక్రమార్క చరిత్రము నుండి తీసికొని పెంచినవి. 
తరువాతి వాడైన గోపరాజు జక్కన విక్రమార్క చరిత్రమును చదివి యుండెను. 
మూలమును జక్కన - గోపరాజులు ఎట్లు అనుసరించిరో పరిశీలించిన 
తెలియగలదు. మూలము నందలి 'ససేమిరా ' "కథను చూడుడు. సంస్కృతమున 
55 గద్యపద్యములలో ఉన్న బహుశ్రుతుని కథను జక్కన 100 గద్యపద్యములకు 
పెంచగా, గోపరాజు 103 గద్యపద్యములలో చెప్పెను. మూలమున ఈ కథలోని 
నందరాజు స్తీ వ్యామోహము ఇట్లు చెప్పబడినది. "విశాలాయాం నందోనామ రాజా 
మహా శౌర్య (సంపన్నో అభూత్‌ , “తస్య చ భానుమతీ నామ మహిషీ. తన్యచ రాజ్ఞః 
తస్యాం అతిప్రితిరాసిత్‌. సెంహాననెటీ సహైవ తయా సముపవిశేత్‌, నిమేషమపి 
తయా వినా నతిష్టేత్‌" 


(విశాలా నగరమున నందుడనురాజు, గొప్నపరాక్రమము గలవాడు. అతని భార్య 
భానుమతి. ఆ రాజునకు భార్యయందు విశేషప్రీ బతికలదు. సింహాసనమునందు 
ఆమెతో కలసియే కూర్చుండును, ఒక సేముషమైనే ఆమెను విడిచి ఉండడు.) ఈ 
అయిదు వాక్యములకు జక్కన 10 పద్యములను వ్ర వ్రాసెను. 


క. ఆ నందమహివల్లభుం 
డానంద రసార్హు హృదయుండై యేప్రొద్దుం 
దా నగరు వెడలకుండును 
భానుమతీ మోహపాశ బద్ధుండగుటన్‌. 


క. జక్కవ కవ పెక్కువయగు 
మక్కువతో రేయింబగలు మనుజాధీశుం 
డక్కాంత దక్కనోర్వక 
దక్కటి కార్యంబు లెల్ల దక్కిచరించున్‌. 


శా. ఆ రామామణితోడ( గూరిమి నతండత్యాస్థం 0 గిడించు సం 
సారస్సార సుఖైక సార సురతేచ్చాపూర నిర్మ్‌గ్నుండై 


యారామాంతర కేళి పర్వత గుహా హర్మ్యాంతరాళంబులం 
గీరాలాప మదాలిగిత విలసత్కీడా నివాసంబులన్‌. 


సః ఆత్మావనీమండలాసక్తి, బెడంబాసి 
అతనా నితంబ మండలముంబొదువు. 


కనే కనే కనే 


వ. అంత బహుశ్రుతుండు 
చ. అని తన యిచ్చలో వగచి యన్నరపాలునితో వినీతి గో 


పనమతి మంత్రి యిట్లనియె ... ... ... 
ఉ. నావుడు మంత్రివర్యునకు నందమహిపతి ప్రీతినిట్లనున్‌ 
xk xk xk 


క. ఒక్క రే యొక్కమహాయుగ ... ... 


సీ. కైసేసి చెలువ నాకడ నల్ల నిలిచిన 
నంగజశ్లీ జూజలాడం జూతు 


ఉ. కన్నులు గండుమీలు ... ... 


క. ఏనొక నిముషంబైనను 
భానుమతీ దేవింబాసి ప్రాణము బట్టం 
గా నోప నీ విచారము 
మానుమనిన మంత్రి యనియె మనుజేశ్వరుతోన్‌. 


ఇందు నంద భూపాలుని లాలసత్వము పరాకాష్ట నందుకొన్నది. రాబోవు ప్రబంధ 
యుగమునకు ఒరవడిగా జక్కన రచన సాగినది. గోపరాజు ఈ ఘట్టమును 


క. ఆ నందభూపతికి సతి 
యానందము రూపమయ్యె నన గలిగెం ద్రిలో 
కీనయనచకోరములకు 
భానుమతీదేవి యమృతభానుద్యుతియై. 


సీ. దిపిత కనక సందేహంబు దేహంబు 
పచ్చకర్పూరంబు పలుకు పలుకు 
పల్లవ సంపదాస్పదములు పదములు 
శోభితావర్తసనాభి నాభి 
ఖ్‌ ఖ్‌ x 


అట్టి సతిని జెప్ప వెట్టక చూచుచు 


నిద్ర యాకలియును నీరువట్టు 
నడచి యధరరేఖ నమృతంబు గ్రోలుచు 


దేవుం డనంగ మనుజదేవుం డొప్పె. 


క. వనితలకు నురము నోరును 
దను వర్ణము నిచ్చి రచ్యుత బ్రహ్మ శివుల్‌ 
ఘనుండా మువ్వుర మీజుచు 
జనపతి దన సతికి నిచ్చె సర్వాంగములున్‌. 


సీ. అవనీశు డిక్రియ నంతఃపురంబున 
విహరించుచును మంత్రివిన్నపమున 


కన కనే కన 


ఈ విధముగ పచ్చిశ్చంగారమునగాక సాధారణధోరణిలో 5 పద్యములలో 
సరిపెట్టినాడు. ఈ కథయందే నందరాజు కొడుకు జయపాలుడు భల్లూకముచే 
శపింప బడి 'ససేమిరా' అని ఆరచుచుండును. ఎవరైన జరిగిన విషయమును 
వెల్లడించిన వెంటనే ముక్తి పొందును. మూలమున 'ససేమిరా'కు నాలుగు 
శ్లోకములు చెప్పబడినవి. 


“సి అను అక్షరమునకు 


“సద్భావంప్రతిపన్నానాం వంచనే కా విదగ్గతా 
అంకమారుహ్య సుప్తానాం హననే కిం ను పౌరుషమ్‌. 


దీనికి జక్కన 


“సకల లోకోపకార సంచారులైన 
సాధు జనుల వంచించుట జాణతనమె? 
తొడలపై నమ్మి నిద్రపోయెడు వయన్యు 
బగతు పాలనుంద్రోాయం బాపంబు గాదె. 


గోపరాజు. “సజ్జన భావము గలుగు సు 
హృజ్ఞనముల మోసవుచ్చుటిది నేరుపె నీ 
పజ్జ తొ డమీందం గూర్కిన 
యజ్ఞంతువుం జంప జూచుటది పొరుషమే" 


జక్కన మూలపూర్వార్థమును చక్కగా అనువదించెను. ఉత్తరార్థములోని 'హననే 
కింను పౌరుషమ్‌' (చంపుటలో మగతన మేమున్నది) అను వ్యంగ్యమును 
వాచ్యము చేసినాడు. గోపరాజు ద్విత్వజకార ప్రాసము గ్రహించి కొంత తికమక 
పడినను మూలమును సరిగా అనువదించెను. 


రెండవ అక్షరము "సే" మూలమునందు 


"సేతుం దృష్ట్వా సముద్రస్య, గంగాసాగర సంగమమ్‌ 
బ్రహ్మ హత్యాత్ర ప్రముచ్యెత, మిత్రదోహో నత్రముచ్యతే” 


జక్కన "సేతువు దర్శింప మహా 


పాతకములు. బాసిపోవుం బ్రాణసఖునకున్‌ 
ఘాతుకమతి నొనరించిన 
పాతక మే తీర్థసేవ( బాయునె నరునిన్‌. 


గోపరాజు "సేతువుంగని, జలనిధి సం 
జాతధనుష్కోటిం బడిన సద్ద్విజహతికిం 
బాతకము వాయు మిత్రవి 
ఘాతికిం బాతకమె కాని గతి కలుగదనా". 


జక్కన పద్యములో మూలమందలి 'బ్రహ్మహత్యాప్రముచ్యేత'కు బదులు 
'మహాపాతకములు బాసిపోవు' అని, వ్రాయ బడినది. గంగా సాగర సంగమ 
దర్శనమునకు బదులు 'ఏతీర్థ న. అని చేర్చబడినది. గోపరాజు గంగా 
సాగర సంగమమునకు బదులు, జలనిధి సంజాత ధనుష్కోటి బడిన, అన్నాడు. 
అతని ఉద్దేశమేమో తెలియదు. మూలమందలి భావమును ఉభయులును చక్కగా 
అనువదింపలేదు. 


మూడవ అక్కరము "మి"కి మూలమునందు 


"మిత్రద్రోహి కృత ఘ్నశ్చ 
యశ్చ విశ్వాసఘాతుకః 
త్రయస్తే నరకం యాంతి 
యావచ్చంద్ర దివాకరమ్‌. " 


జక్కన "మిత్రద్రోహి, కృతఘ్నుండు 
ధాత్రీసురహంత, హేమతస్కరుండు, సురా 
పాల్రేభూతుండు, నిందా 
పాత్రులు వీరెల్ల నరక భవనావాసుల్‌". 


గోపరాజు “మిత్రద్రోహి, కృతఘ్ను ప 
విత్రగురుద్రహి చౌర్యవిద్యాపరులున్‌ 
మిత్ర శశి సతి మేరగం 
బుత్రులు గేలిగియును నరకమునం బడుదురనా". 


జక్కన  మూలములోని ముఖ్యమైన _ విశ్వాసఘాతుకుని  దిసివేసి 
ధాత్రీసురహంతను, హేమతస్కరుని, సురాపాత్రీభూతుని గ్రహించి వీరు 
నిందాపాత్రులని వ్రాసెను. కథయందలి రాజకుమారుడు, మిత్రద్రోహి, కృతఘ్నుడు, 
విశ్వాసఘాతుకుడు. ఆ విషయమును దెలుపవుటకే ఆ ముగ్గురును ఆచంద్రార్మము 
నరకములో ఉందురని మూలకారుడు వ్రాసెను. జక్కన ఆ య 
గ్రహింపలేదు. ఇక గోపరాజు ప్రాసకక్కుర్తికి లోనై 'పవిత్రగురుద్రోహి', 'పుత్రులు 
కలిగియు' అను నిరర్థ్ధకములను వాడెను. మూలము నితడును అవగాహన 
చేసికొనలేదు. 


నాలుగవ అక్షరము "రా"కు మూలము 


"రాజన్‌! భోస్తవ పుత్రస్య 
యది కల్యాణ మిచ్చసి 
దానం దేహి ద్విజాతిభ్యో 
వర్ణానాం బ్రాహ్మణోగురుః." 


ఈ శ్లోకమున కథానాయకుడగు నంద భూపాలుడు తన గురువైన శారదానందుని 
చంపనెంచిన పాపమునకు ప్రతిక్రియ సూచింపబడినది. దీనికి జక్కన 


“రాజేంద్ర విజయపాలుని 
రాజిత శుభమూర్తి జేయు రతి గలదేనిన్‌ 
ఓజంగొని విప్రకోటిం 
బూజింపు మనూనదాన భోజనవిధులన్‌" 


అని మూడు చరణముల భావమును చక్కగా అనువదించి నాల్లవ చరణమును 
వదలి వేసెను. 


గోపరాజు “రాజ భవదీయుడైన త 
నూజునకున్‌ శుభము నోజ నూల్కొను విద్వ 
ద్రాజికి ధనదానము ని 
ర్వ్యాజమునంజేయు మిహపరంబులు గలుగున్‌" 


అని మూడు చరణములనే అనువదించి నాలుగవ చరణమును వదలి 
మూలమున లేని 'ఇహపరంబులు గలుగున్‌' అని చేర్చినాడు. దీనిని బట్టి గోపరాజు 
మూలమునే ప్రధానము అనుసరించెను. కాని జక్కనను అనుసరింవ లేదని 
చెప్పవచ్చును. 


కావ్యమందలి విశేషవిషయములు : 


గోపరాజు తన కావ్యమునందు అనేక విషయములను ప్రాసంగికముగ 

అక్కడక్కడ చెప్పినాడు. మూలమునందు కొన్ని విషయములు సూచింప బడినవి. 
ఆతడు వానిని విస్తరించి తన సమకాలిక విశేషములనే తెలుపుటకు 
ప్రయత్నించెను. 


1. స్త్రి స్వరూప స్వభావములు : 
భర్తృహరి భార్యావంచితుడై స్త్రీల మనశ్చాంచల్యమును అసహ్యించికొను 
ఘట్టమీన మూలక్లోకములను వదలి స్వతంత్రముగ నిట్లు వ్రాసినాడు. 


ఆ.వె. కప్పురంపుం గుదుటం గస్తూరి యెరువుతో 
నుల్లినాటి చందనోదకముల 
బెంపిరేని దాని కంపుమాయని భంగి 
నెంతయైన నిలువ దింతి మనము. (1-98) 


క. వనిత యొరుజూచి లోనగు 


నన నిక్కము పతియు. దోడి యతివలుః బరుజం 
గని విని యెగ్గొనరించెద 
రని మానిన మానుగాక యడ్డము గలదే. 


సీ. మదమెక్కు చన్నులు మాంసపు ముద్దలు 

హేమకుంభములకు నెక్కుడనుచు 

దూషిత మూత్ర పురీష దుర్గంధమౌ 
జఘనంబు కరిశిరస్సదృశమనుచు 

జిలిబికిం బుసులకు. జీమిడికిన్‌ బుట్టి 
యైన మొగంబు సుధాంశు. డనుచుం 

గండలుం దోలు బొక్కలు గూడం బొదవిన 
యాకృతి పసిడి సళాక యనుచు. 


తే. దేగదైన పెదవి త్రేగ డమృతమని 
కవులు వొగడం బేరు గలిగె గాక 
తత్త్వమెటీ(గి యిట్లు తలపోసి చూచిన 
నింతి రోత కెల్ల నిల్లు గాదె. (1-100) 


2. స్త్రీ జాతులు { 1-214) 

మూలమునందు బహుశ్రుతుడను మంత్రి తనరాజు భార్యారూపమును 
చిత్రపటముగా వ్రాయించెను చిత్రకారుడు “స తు తస్యారూపం సాక్షాదాలోక్య పద్మినీ 
లక్షణయుక్తాం తాం విలిలేఖ" అని ఉన్న వాక్యమును పురస్కరించికొని గోపరాజు 
కొక్కోకము నందు చెప్పబడిన స్త్రీల నాలుగుజాతులు 'పద్మినీ, చిత్తినీ, శంఖినీ, 
హస్తినీ' లక్షణములను గూర్చి వివరించెను. 


3. శకునములు- మూలములో "అకాలవృష్ట్యాదీని దుర్నిమిత్తాని బభూవుః, 
"అకాలవృష్టిః తు అథ భూమికంపో, నిర్ణాత ఉల్కా పతనం తదైవ" 


అని మాత్రమే కలదు, గోపరాజు వినిని వదలి సామాన్యముగా తెలుగువారు 
పాటించు దుశ్శకునములను చెప్పినాడు. 


“పిల్లులు పోరాడుట, బల్లిపలుకుట, తంబళివాడు కనబడుట, ఎదుట తుమ్ముట, 
దూడను పోగొట్టుకొన్న ఆవు అరచుట, కంపమీది కాకి అరచుటి, కుష్టురోగి తలకు 
నూనె రాచుకొని వచ్చుట, మైలబట్టలతో చాకలి ఎదురగుట, కాకి గోరువంక 
భరద్వాజపక్షి ఎడమ వైపునకు పోవుట, పాలపిట్ట, భరద్వాజపక్షి, పైడికంటి, 
గుడ్లగూబ కూయుట, పాము ఎదురగుట" ఇవి దుశ్శకునములు. (1-230) 


4. డేగవేట- మూలమున లేదు. 
5. చేపలవేట- మూలమున లేదు. 


ఆకాలమున ఏయే పక్షులను వేటాడుచుండిరో, చేపలలో ముఖ్యజాతు లేవో 
చెప్పెను. (1-238) 


6. వృక్షజాతులు - విక్రమార్కుని ఉద్యానవనము నందున్న మామిడి, అశోక, 
వకుళ, పున్నాగ, జంబూ, వృక్షములను ఒక్కొక పద్యమున ప్రత్యే కముగ చెప్పి 
చింతచెట్టను గూర్చి 8 పద్యములు చమత్కారముగ వ్రాసెను. (3-145) 


7. వస్త్రవిశేషములు- విక్రమార్కుని అంతఃపురస్త్రీలు నానావిధములైన వస్త్రములు 
ధరించుచుండిరని వాని పేరులు తెలిపినాడు. 49 విధములైన పట్టు- నూలు చీరల 
రకములను చెప్పెను. పాల్కురికి సోమనాధుడు బసవపురాణములో 56 
విధములైన పట్టు-నూలు చీరలను పేర్కొన్నాడు. వానిలో కొన్నిటిని గోపరాజు 
పేర్కొనెను. ఉభయులును చెప్పినందున ఆనాడు కాకతిరాజ్యములో చేనేత పరిశ్రమ 
ఉచ్చస్థితిలో ఉండెనని తలప వచ్చును. (3-183) 


8. ఆభరణ విశేషములు - రాణులు పాదమునుండి శిరస్సువరకు ధరించు 14 
విధములైన అంగాభరణములను చెప్పెను. (3-188 వచనం.) 


9. రాజకర్తవ్యములు. మూలమునందు రాజకర్తవ్యములు పంచ యజ్ఞములుగా 
చెప్పబడినవి. 


"దుష్టస్యదండః నుజనన్యపూజా, 
న్యా న కోశన్యచ సంప్రవృద్ధిః 
సుపక్షపాతోర్జిషు, రాజ్యరక్షా 
పంబైవయజ్ఞాః కథితాః నృపాణాం.” 


దినిని గోపరాజు విపులీకరించెను. 


సీ దుర్గరక్షణమును, దుష్టశిక్షణమును 

శిష్టపాలనమును సేయవలయు 

వర్లధర్శములను వనములు గుళ్ళును 
జలజాకరంబులు నిలుపవలయు( 

గృషియు వాణిజ్యంబు గృహజివధనములు 
నాయుర్‌ వ్యయంబులు నరయవలయు 

అనదల అర్జుల ఆర్హుల( బాత్రుల( 
బూజ్యులి విప్రులం బ్రోవవలయు 


తే. బలము. దెంపుం గలిగి అలుకయు: గరుణయుం 
జలము నిలుకడయును జరుపవలయు 
నయము; బ్రియము వైరిజయముం. గార్యము. గొల్వు 
నితర రాజగతుల నెఖుగవలయు. (4-83) 


9. విటభేదములు- అమూలకము (4-241) 

10. వేశ్యమాత చర్యలు- అమూలకము. (4-243,55) 

11. మధుపానగోష్టి-. అమూలకము. (4-256) 

12. యోగశాస్త్రము- మూలమున లేకున్నను యోగ విశేషములు 8 పద్యములలో 


చెప్పబడినవి. (5-12,17) 


13. మల్లయుద్ద విశేషములు- మూలమునలేని, తనకాలమున వాడుకలో ఉన్న 
మల్లయుద్ధమును గూర్చి విపులముగ వ్రాసినాడు. కలహకంటక ఏకాంగవీరులను 
ఇద్దరు “ భటులు పంతముతో " తలపడుదురు. ఆ సందర్భమున 
దంద్వయుద్ధపద్ధతులు, దాని నియమములు, మల్లుల వస్త్రధారణ, తొమ్మిది 
విధములైన పట్లు మొదలైన వానిని చెప్పెను. (7-45 ,64) 


14. స్వప్నశాస్త్రము- మూలమున ఇరువది మూడవ సాలభంజిక కథలో 
స్వష్నములను గూర్చి ఇట్టున్నది: 


“స్వష్నాస్తు ద్వివిధాః కేచన శుభాః శుభఫల ప్రయచ్చంతి, కేచన అశుభాః 
అశుభఫలం ప్రయచ్చంతి తత్రశుభాః : 


శ్లో॥ ఆరోహణం గోవృషకుంజరాణాం, ప్రాసాదశైలాగ్రవనస్పతీనాం 
విష్టానులేపో రుదితం నితాంతం, శుభాన్యగమ్యాగమనం తథైవ ॥ 


అధ అశుభాః : 


స. మహిషవ్యాఘ్రాన్‌ స్వప్నే యస్త్వధిరోహతి 
a Soy తస్య మృత్యుర్శవతి నిశ్చయాత్‌॥ 
హణం కంటక వృక్షవాహవైర్యుష్టుకాణా మథ దర్శనాని 
కార్పాస తీవ్రోరగ పోత్రి శాఖామృగాదిమానా మశుభాని లోకే" 


ఫలకాలశ్చ- 


“స్వవ్నన్తు ప్రథమే యామే, వత్సరేణ విపాకభాక్‌ 
ద్విలియే చాష్ట్రభిర్మాసైః, త్రిభిర్మాసైః తృతీయకే. 
అరుణోదయ. వేళాయం, సద్యః స్వప్నఫలం భవేత్‌." 
అని చెప్పబడినది. వీనినే గోపరాజు గ్రహించెను , 


స్వప్నఫలకాలములను మాత్రము యథాతథముగ ఆనువదించినాడు. శుభాశభ 
స్వవ్నఫలములు చెప్పుటలో మూలమున లేని వానిని చాల చెప్పెను. ఇవి నాటి 
జనవ్యవహారములోనివి కావచ్చును. 


శుభ స్వప్నములు- ఏనుగు, గుజ్జము, పచ్చనిమ్రాను, మేడ, పోతుపసరమును 
ఎక్కినట్టు వచ్చిన కలలు శుభములు. పాములు తేళ్ళు జలగలు కరచినట్లు వచ్చిన 
చావును చెప్పును. శరీరమునకు మలము _పూసుకున్నట్లు, స్తీలతో రమించినట్లు 
వచ్చిన శుభములు. తలను పేనుకొరుకుట, ప్రేవులు చుట్టుకున్నేట్లుండుట, నెత్తురు, 
కండలు, పాలు, పెరుగు, కల్లు, నేయి త్రాగుట శుభములు. నీటిని, రక్తమును 
చూచిన దీర్హాయువు, మంట, గంట, పచ్చని పంట, తెలుపురంగు కనబడిన 
మంచిది. బూడిద, ఎముక, ధాన్యపుపొట్టు, ప్రత్తి, ఉప్పు కనబడిన చెడ్డది. 
మొద్దును, గాడిదను, దున్నపోతును, ఒంటెను "ఎక్కిన, అన్నమును, పిండీని, 
నువ్వులను తినిన కీడు కలుగును. ఏనుగు, దేవత, కస్తూరి, గోపురము, 
నీలమణులు, మేఘములు, భూమి, యమునానది, కుండలు తప్ప కలలో 


ఇతరములైన నల్లవస్తువులు చెడ్డవి. 


నూనె, కలినీళ్ళు, క్రొవ్వు, తేనె త్రాగిన చెడ్డది. కోతి, పొగ, కాకి కనబడిన చెడ్డది. 
ఈ శుభాశుభములను విడిగాకాక "కలిపి కలగావులగము చేసినాడు. ఇది శాస్త్రీయ 
పద్ధతి కాదు. (9-71) 


15. బో ఏతిషము- ఇరువదియైదవ సాలభంజిక కథలో మూలమున దీర్హక్షామము 
ఏర్పడు గ్రహగతులు చెప్పబడగా గోపరాజు వానితోబాటు సామాన్యములైన 
గ్రహస్థానములు - ఫలములు మాత్రము చెప్పెను. ఆతనికి ఈ శాస్త్రమున విశేష 
పరిచేయముండినచో విశేషముగ వ్రాసి యుండును 


16. జూదము, ఆటలు- ఇరువది యేడవ సాలభంజిక కథలో ఒక జూదగాని 
ప్రస్తావన ఉన్నది. వాడు తన్నుగూర్చి “దురోదర విషయే అహమేవ విచక్షణః, 
నాన్యః అన్యచ్చ వారిక్రీడాం వరాట ముష్టించ జానామి” అని మాత్రమే చెప్పెను. 
ఇందలి వారిక్రడ, వరాట ముష్టి అను ఆట లెట్టివో తెలియదు. గోపరాజు వానిని 
వదలి తెలుగువారికి ప్రియమైన ఆటలు “చతురంగము- పాచికల ఆట, 
పులిజూదములను పేర్కొన్నాడు. (10-87) 


17. చోరకళ - మూలమునలెేని చోరవిద్యను గోపరాజు అదనముగా చెప్పెను. 
ఇందు చోరులు ఎట్టి వేషముతో ఉందురో, వెంట ఏయే వస్తువులు గొనిపోదురో, 
ఎట్లు మెలగెదరో, ఏమేమి చేయుదురో విపులముగా తెలిపినాడు. (10-117) 


18. గణక పద్దతులు - మూలమున లేకున్నను గణకుని విధులు, ఆయ 
వ్యయముల లెక్కలు వ్ర వ్రాయు పద్దతులు, వ్రాయకూడని విధానములు విపులముగా 
చెప్పబడినవి. రాజకోశముల దగ్గర ఉండు గణకులు వ్రాసిన లెక్కలను, వ్రాతలను 
ప్రభువు స్వయముగా పరిశీలించవలెనట. ఈగణకులే కరణములటి. 


క. కరణము తన యేలిక కుప 
కరణము, నిర్ణయ గుణాధికరణము, ప్రజకున్‌ 
శరణము పగవారలకును 
మరణము నాజెల్లు నీతిమంతుండైనన్‌. (11 - 95, 101) 


19. సేవకుని విధులు. మూలమునలేని సేవకవిధులు, ఉత్తమభృత్య 
లక్షణములు, దుష్టసీవక లక్షణములు వివరింపబడినవి. ఇందు లేఖక, లెంక 
శబ్దములు పర్యాయ పదములుగా వాడబడినవి. లేఖక పదము నుండియే లెంక 
వచ్చియుండును. (11-106) 


20. చతుష్టష్టికళలు- మూలమున లేకున్నను చతుర్దశ విద్యలను, చతుష్షప్టి 
కళలను ఒక దీర్ల వచనమున చెప్పేను. (11-168) 


21. ఛందోవిశేషములు - మూలమున లేని ఛందో విశేషములను గోపరాజు 
చెప్పెను. దండకారణ్యమును వర్ణించు సందర్భమున 13 ఛందములు మాత్రము 
చెప్పబడినవి (5-54). అందును అనుష్టుప్‌, త్రిష్టువ్‌, జగతి, అతిజగతి, శక్వరి, 


అతిశక్వరి ఛందములలో బుట్టినవని కవిజనాశ్రయకారుడు చెప్పిన వృత్తములను 
వదలి క్రొత్త వృత్తములను గోపరాజు చెప్పెను. హరిణవృత్తము 
అష్టిఛందములోనిదిగా మార్చెను. ఆ తరువాత ధృతి, కృతి, ప్రకృతి, సంకృతి, 
ఉత్కతి ఛందములలోని వృత్తములను కవిజనాశ్రయము నుండియు గ్రహించెను. 
అందు 26 ఛందములు పేర్కొన బడినవి. 


తొమ్మిదవ బొమ్మ కథలో ఆంధ్రచ్చందో విశేషములను, అందును యతిప్రాసలను, 
ప్రసక్తి కలిగించుకొని చెప్పినాడు. తెలుగు కవితకు యతులు ప్రాసలు ముఖ్యములని 
తెలిపి పదమూడు విధములైన వళ్ళు చెప్పినాడు. యతిని వడి ఆందురు. 
గోపరాజు కవిజనాశ్రయచ్చందస్సును అనుసరించెను. అందు స్వరయతి, వర్గయతి, 
అఖండయతి, ప్రాదియతి, బిందుయతి, స్థ్రతయతి, సంయుక్తాక్షరయతి, 
ఎక్కటియతి, పోలికయతి, సరసయతి అను 10 విధములు చెప్పబడగా, గోపరాజు 
వాటికి వ్యంజనయతి, గూఢస్వరవ్యంజన యతి, వృద్ధియతి అను మూటిని చేర్చి 
13 వళ్ళను చెప్పినాడు. అఖండయతి బిందుయతులను నిత్యసమాసయతి, 
అనుస్వారయతి అని మార్చెను. ప్రథమ పరిష్కర్తలు గోపరాజు అఖండయతిని 
చెప్పలేదను ని ఒక పద్యము నందలి ఆప్రయోగమును మార్చిరి. 


"... .. దేవేంద్రువీడ్కొని తేరిమీద 
నిడికొని యుజ్జయినికి దెచ్చి వేడ్కసిం 
హాసనంబెక్కి యాయవనివిభుండు (1-137) 


అని యున్నదానిని “నిడికొని యుజ్జేని కేతెంచి వేడ్క "అని సవరించిరి. 
'ఇడికొనికి' 'నిడికొని' రూపాంతరమున్నట్లు భారత ప్రయోగమును బట్టి 
సమర్థింపవచ్చును (ఆదిపర్వము). కాని గోపరాజునకు అఖండయతి సమ్మతమే 
అగునని క్రిందిపద్యము వలన చెప్పవచ్చును, 
“"డాయంగ సమసింపంగం బా 

రాయణ నారాయణాంతరంగా నేకా 


నాయాసాదులం గర్లర 
సాయనముగ రెండువళ్ళు జరుగుచునుండున్‌" (4-207) 


అట్లే బిందుయతిని గూడ వాడినాడు. 
“గం, డక శార్దూల వరాహ సింహ కరిగణ్యంబౌ నరణ్యానికిన్‌ (3-12) 


గోపరాజునకు తరువాత 17 శతాబ్దివాడైన కూచిమంచి తిమ్మకవి తన “సర్వ 
లక్షణ సారసంగ్రహము"లో 22 వళ్ళను చెప్పి ప్రాదియతులకు గోపరాజు పద్యమునే 
ఉదాహరించెను. అప్పకవి అనవసరముగ విభజించి 41 యతిభేదములను 
చెప్పినాడు. 


కవిజనాశ్రయమున 6 విధములైన ప్రాసలు చెప్పబడినవి. గోవరాజు వానినే 
గ్రహించి అందలి సుకరప్రాసమును వదలి చతుఃప్రాసమును చెప్పెను. అన్నిటికిని 
ఉదాహరణములను చెప్పి తన సామర్థ్యమును చూపుటకై సర్వప్రాస కందమును 
చెప్పినాడు. 


క. కుండలి బాలకులకు నధి 
కుండగు భుజగేంద్రనాయకుండటు మెచ్చం 
గుండ యమృతంబు నేడీ 
కుండంగం దగదనుచుం దప్పకుండంగ నిచ్చెన్‌.” (9-139) 


గోపరాజు వలపలగిలక ప్రాసమున గూడ పద్యము చెప్పినాడు. 


శా. కాశ్యపిలోబ్రసిద్ధమగు కంచిని నుండుదు విష్ణుశర్ముడం 
గశ్యపగోత్రజాతుం డ, వికార విదూరమనస్కుండన్‌ జగ 
ద్వశ్యకళావిశారదుండ, దైవము చెయ్టు దరిద్రభావనా 
కార్మ్యమునొంది ఖార్య గడుం గష్టపుం బల్కులు వల్కనోర్చితిన్‌. (8-206) 


ఇట్టిది 'సంయుక్త విశేషప్రాస' కాదగునని శ్రీ రావూరి దొరస్వామి శర్మగారు చెప్పిరి. 
[16] గోపరాజు, ప్రమాదమున గావచ్చును ప్రాసభంగమును చేసీనాడు. 


"నీకే వాంఛయు లేకయున్న వినుమా నిన్నెవ్వండీక్షించినన్‌ 
మాకిష్టంబు సరస్వతీవిభవ మామర్త్యుండు వే పొందు వా 
క్పాఢుండై విలసిల్లం జేసెదము భూపాలాగ్రణీ నీయశం 
బాకల్పంబుగ నొప్పుగాత జనలోకానందమై సాంద్రమై." (12-106) 


ఇందలి మూడవపాదమును “వాక్టీకుండైవిలసిల్లం జేసెదము 
ధాత్రీనాయకా"అని సవరింప వచ్చును; కాని స్వతంత్రించుట న్యాయముకాదు. 


వ్యాకరణ విశేషములు : 


గోపరాజు చక్కని పాండిత్యము గలవాడని అతని ప్రయోగములు చెప్పుచున్నవి. 
సుప్రసిద్ధవ్యాకర్త పరవస్తు చిన్నయసూరి ఈ కావ్యము నుండి ఉదాహరణములను 
తన బాలవ్యాకరణమున చెప్పినాడు. 


'ససీమిరా' కథలో "సేతువుంగని జలనిధి సం, జాతధనుష్కోటిం బడిన 
సద్ద్విజహతికిం,, బాతకము వాయు" అని వ్రాసెను. సామాన్యముగా దీనిని 
చదివినప్పుడు అర్థము సరిగా స్పురింపదు. మూలము నందలి 'సేతుం దృష్టా '- 
అనుదానికి 'సేతువుంగని' అని గోపరాజు అనువదించెను, 'క్వా'ర్థమునకు 
హేత్వర్థమున్నట్లు ప్రొఢవ్యాకరణ కర్త చెప్పినాడు. కొన్ని ప్ర ప్రసిద్ధ ప్రయోగములు గూడ 
కలవు. కాళిదాసుని కుమారసంభవము నందలి రతివిలాపమొన “స్మరస సంస్కృ త్య 
న శాంతి రస్తి మే"అనుప్రయోగమున్నది. ఇందలి క్త్వార్థమునకు హేత్వర్థ్ధము 
చెప్పవలెను. అట్లే స్కాందపురాణము నందలి శ్రీ శైలఖండములో "శ్రీ శైలేశిఖరం 
దృష్ట్వా పునర్ణ న్మ నవిద్యతే" అనుచోటను హేత్వర్థమునే చెప్పవలెను. అట్లే "గోపరాజు 
ప్రయోగమగు 'సెతువుంగని' అను దానికిని 'సేతువును చూచిన' అని హేత్వర్థమునే 
చెప్పవలెను. 


ఈ కావ్యమందొకచోట గుజ్జముల పేర్లుగల ఒక పద్యమున్నది. 


క. ఒనరించిన నీలని నడ 
గని బొల్లనింగత్తలానిం గైరని సారం 
గని జారని జన్నని నిమ 
వని మొదలుగ? దెచ్చినిలిపె వాహకుం డెదురన్‌. (3-141) 


ఈ పద్యమును చూచియే చిన్నయసూరి తన బాలవ్యాకరణమున ఆచ్చిక 
పరిచ్చేదమునందు “మహత్తులగు మగాదులకుం గయిరాదులకును డుజ్జగు 
నుత్వంబుగాదు" (4) అను సూత్రమును చెప్పినట్టు తోచుచున్నది. ఉదా:- మగడు, 
మనుమండు, కయిరండు, కత్తళండు. మగ, మనుమ, రాయ, పాప, వ్ర టే, ఈ, కా 
ప్రత్యయాంతంబులు - ఇత్యాదులు, మగాదులు. కయిర, కత్తళ, జన్న, నీల, 
ఇత్యాదులు కయిరాదులు." 


కయిరాదులు తిర్యగ్వాచకములగుటచే అమహత్తులు గావున వానికి 'డుజ్జ' 
రాదు. అందుకై ఈ సూత్రము చెప్పవలసి వచ్చినది. దీనినిబట్టి పై పద్యమునందలి 
పదములకు 'డు' ప్రత్యయము వచ్చి సీల(డు, నడగడు, బొల్లండు, కత్తలండు, 
కైరండు, సారంగండు, జారుడు, జన్నండు, నిమవడు అను రూపము లేర్చడును. 
వాని ద్వితీయావిభక్తి రూపములే పై పద్యమున కానవచ్చునవి. కత్తలండు, కత్తలాడు 
అను రెండు రూపములున్నవి. మహా కవియగు శ్రీనాథుడు తన నైషధములో 
"కర్తలాణి తేజీహాయమున్‌" అని ప్రయోగించెను. గోపరాజు ఆ ప్రయోగమును 
చూచి 'కత్తలాని' అని వాడి యున్నాడు. 


మరొక పద్యమున 
“తేగడైన పెదవి త్రేగుడమృతమని 
కవులు వాగడం బేరు గలిగెంగాక " {1-100) 


అని త్రేగుడు ప్రయోగింపబడినది. బాలవ్యాకరణ కృదంత పరిచ్చేదమున “గడ 
చేర్వాదులకగు" అను 15 సూత్రమున త్రేగడ చెప్పబడినది. ఇట్లే ఎన్నియైన 
జూపవచ్చును. 

ఈ కావ్యమున అక్కడక్కడ క్హ్వార్థకేకారసంధి వంటి వ్యాకరణ విరుద్ధ 
ప్రయోగములును కొన్ని కానవచ్చుచున్నవి. 

“ఉండిరుదకంబులో మునిగున్న పగిది” (4-102) 


“యేకోనవింశతిమద్వారము పొంత బొమ్మపలికెన్‌"వంటివి ప్రమాద పతితములు 
కావచ్చును. 


అపూర్వపద ప్రయోగములు: 


గోపరాజు తన కావ్యమున ఇతరులు వాడని, నిఘంటువులలో సాధారణముగ 
కనబడని కొన్ని అపూర్వ పదములను వాడినాడు. అవి అతడున్న ప్రాంతమున 
వ్యవహారము నందుండినవి కావచ్చును, శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్తి గారు 
ప్రథమ ముద్రణ పీఠికలో కొన్నిటిని చూపి ఆర్థములను వ్రాసినారు. అవి 
గమనింపదగియున్నవి. భానగిలు = బలాత్యతమగు, కాసించు = కాసెవోయు, 


వెంచ = మడువు, పాగు = రహస్యము, పరిణయించి = పెండ్లాడి, వెలగ = ధనము, 
వెట్టము = విరోధి, పరిమాళించుట= మల్లయుద్ధము చేయుట, _వయ్యంది= కొలిమి, 
ఇవీకాక మరికొన్ని కలవు. ఉద్దాలు = చేప్పులు, సన్నాలు = పిల్లల మొలనూలు , 
చక్కదము = మంచిది, పుల్లతి = = మల్లయుద్ధ పద్ధతి, ఉబ్బసము = మిక్కిలి 
సంతోషము. 


లోకోక్తులు - సామెతలు : 
గోపరాజు సందర్భోచితముగ పలు సామెతలను, లోకోక్టులను వాడెను. 


“బాణోచ్చిష్టం జగత్రయం" 1-26 
"బ్రహ్మస్వం విషముచ్యతే" 1-176 
“కామాంధోపి న పశ్యతి" 1-225 
“రాజ్ఞాం ప్రజాపాలనం పరమో ధర్మః" 1-197 
“నభూతో న భవిష్యతి" 2-65 
“ధనమూల మిదం జగత్‌" 2-178 
"భూయాత్తే సంపద్దిర్ణాయుర్శ ర్భవతే" 3-198 
"పరోపకారార్థ మిదం శరీరం" 4-34 
“మూలం వైరీతరోః స్తీ స్త్రీ" 4-48 
"కలౌ మైలారు భైరపా" 4-73 
"అనిత్యాని శరీరాణి" 4-141 
“ధర్మస్య త్వరితా గతిః" 4-143 
“ధర్మ తిష్టతి తే బుద్ధిః" 10-11 
“బుద్ధిః కర్మానుసారిణి" 10-148 
"నా విష్ణుః పృథివీపతిః" 12-91 సామెతలు 


“కడుపిటు గాలంగ కంట కాటుక యేలా" 1-86 
“హనుమంతుని యెదుట కుప్పిగంతు2- -49 


లెగయుట" 
“కప్పకాటు-బాపనపోటు" 4-130 
“ముంజేతి కంకణమున కద్దంబేటికి" "7-84 


"మూర్జు భారతపర్వంబు పఠింపబూనుట" 8-2 
“ఆందనిమ్రాని పండులకు  అర్రులు8-86 


సాచుట" 

“యేనుగు చిక్కెనేని మణీ యెంపలి11-27 
చెట్టునం గట్టవచ్చునే" 

"ఈశ్వరనిరాకరణం బది రిత్తవోవునే" 11-60 


“ఇల్లు గాలంగ నుయింద్రవ్వ  నేగుటండ్రు” 11-120 


కవితా విశేషములు: 
గోపరాజు కనితా కౌ శల్యమును కావ్యమున ప్రతి కథ యందును చూడవచ్చును. 


ఆవతారికలోనె ఆతడు తన సామర్థ్యమును చెప్పినాడు. 


చ. తెనుంగునం దేటగాం గథలు దెల్పినం గావ్యము పొందులేదు మె 
త్తన పసచాలదంద్రు విశదంబుగ సంస్కృత శబ్దమూందం జె 
ప్పిన నవి దర్భముండ్లనుచు బెట్టరు వీనుల గావునన్‌ రుచుల్‌ 
దనరఈ దెనుంగు దేశియును దద్భవముం గలయంగఈ. జెప్పెదన్‌.(1-32) 


ఇందలి 'తెనుంగు' పదమునకు 'తత్సమ' మని గ్రహింపవలెను. 
సాంస్కృతికములు, అచ్చతెలుగులు సమానముగా ఉపయోగింప గల ప్రజ్ఞ 
గోపరాజునకున్నది. 


సంస్కృతపద భూయిష్ట రచన : 


క. ఉల్లోల దుగ్ధసాగర 
కల్లోల కరాగ్ర మంద కంపిత ఫణభృ 
ద్వల్లభమణిమయ దోలా 
వేల్లన సుఖలోలుండైన వేల్పుం దలంణతన్‌. (2-164) 


మ. చని యచ్చోట విభుండు చేరె సుమనోజాల ప్రవాళావళి 
జనితానేక సకామపంచశర చంచచ్చాపవల్లీ గుణ 
ధ్వని శంకావహ ర్సుంకృతి ప్రవిలసత్సంగీత భృంగాంగనా 
ఘన సంతోష విశేష కల్పలతికా కందంబు మాకందమున్‌. (3-145) 


అచ్చ తెలుగులు : 


క. మొల బులితోలును మేనం 
బలుచని వెలివూంత యతుత( బాములపేరుం 
దల మిన్నేబును జడలను 
జలివెలుంగుం గలుగు మేటి జంగము. గొలుతున్‌. (2-59) 


సీ. పొదలిన కూటమి పిదప మెల్పునం గల 

గనయంబు డాకేలం గొని తెమల్చి 

పోడిమిగల పాపటే(డను సెజ్జపై 
నూంతగా వల కేల నొయ్యహత్తి 

క్రొమ్ముడిం జెరివిన కమ్మని క్రొవ్విరు 
లెడలి వెన్నున జాజి కడలుకొనంగ 

లేచి వేంచేయుచో జూచి వెన్ను(డు సొంపు 
రెట్టింపం గ్రమ్మజం బట్టి యెడందం 


తే. దమక మినుమడిగాం గౌను దక్కందొడిగి 
బిగువు గౌగిటం గదియంగం దిగిచి తివుట 


మోవి గదియంగం గోర్కులు మూరి బుచ్చు 
కలిమి యాబిడ చూడ్కులు గాచుం గాత. (4-219) 


మిశ్రమము : 


శా. కాయబొ చ్చెంరసాలముల్‌ విరహులాకంపింపంగాం గోయిలల్‌ 
గూయంజొచ్చె మనోజదిగ్విజయ మాఘోషించుచుం దుమ్మెదల్‌ 
మ్రాయంజొచ్చె నవీన పుప్పశరముల్‌ మొత్తంబుగా( జిత్తజుం 
డేయంజొచ్చె సతు ల్మదిం గలంగగా నెచ్చోటులం దానయై. (7-12) 


క. కలకల బలికెడు పక్షుల 
కలకలములు సకలదిశల( గలయం(గ( బొలయం 
దళదలికులముగ దశశత 
దళదళములు విరియ బ్రొద్దు దళతళం బొడిచెన్‌. (1-28) 


కృతులలో అష్టాదశవర్లనలుండవలెనని లాక్షణికులు చెప్పిరి. గోపరాజుకూడ 
చెప్పెను. 


క. కావునం బదునెనిమిది యగు 
నీ వర్ణ్లన లచట నచట నించుక బెరయం 
గావించెద నిట బనికిని 
రావనకుండు లక్షణాభిరామములగుటన్‌. (1-38) 


ఈ కావ్యమునందలి అష్టాదశవర్దనలను _ విస్తరభీతిచే ఉదాహరింపక 
విడుచుచున్నాను. సహృదయులు పరిశీలింప గోరెదను. గోపరాజునకు 
సంయమము తక్కువ. వర్ణనాలో లుడగుట అతని స్వభావము. పలుచోట్ల ఈ 
వర్ణనలు కథాగమనమునకు అడ్డు తగులుచుండును. ఆనేక వర్ణనలలో ప్రాచిన 
కావ్యచ్చాయలు, అనుకరణములు గోచరించును. 

“పల్లవ వైభవాస్పదములు పదములు" (భాగవతము) 


“పల్లవ సంపదాస్పదములు పదములు" (1-204) 
క. సరి దావచ్చిన వచ్చును 
సరసంబుగ నారికేళసలిలము భంగిన్‌ (సుమతిశతకము) 


క. మును దనకుం గానున్నది 
పని వడియగు నారికేళ ఫలరసముక్రియం 
జన నున్నది చనుం గరి గ్ర 
క్కున మ్రింగిన వెలగపండు గుంజును బోలెన్‌. (5-286) 


“పాచీదిశాంగనా ఫాలతలంబున 
దీపించు సిందూరతిలక మనంగ" (భాగవతము) 
"ప్రాచీవధూటికా ఫాలభాగంబున 


బెట్టిన కెంపుల బొట్టనంగ" (5-85) 
తరువాతి వారిలో ఇతని ఛాయలు కన్పించును. మచ్చునకొక పద్యము 


“కాకులలో గోకిలములు 
కాకుల బడలేక కులము గలయంగ బవనుం 
డాకుల పాటొనరింపంగ 
నాకుల పాటయ్యె విరహులగు లోకులకున్‌" (7-9. సిం. ద్వా) 


“ఆకులపాటుజూచి యిపుడాకులపాటొనరించె నెంతయున్‌" {తారాశశాంకము) 


గోపరాజునకు బంధకవిత్వము మీద ప్రీతి కలదని క్రింది పద్యముల వలన 
తెలియుచున్నది. 


సీ. రాజేంద్ర యారక్షరముల పెరిటివాండ 

నాద్యక్షరము మాన నశ్వవేది 

రెండక్షరములం బరిత్యజించిన నాట్య 
కర్త, మూడుడిపిన గతవిదుండ 

నాలుగు నుడిగింప( జాలనేర్చరి, నైదు 
విడిచిన బుధుండ నీ విధముగాత 

సర్వాక్షరంబులు( జదివి చూచిన బుద్ది 
బలముంగాంలయట్టి ప్రాఢుండనంగ 


తే. నేతిబీజకాయ నీతి గాకుండంగ 
నిన్నివిద్యలందు నెన్నణుడ్డ 
సార్థనాముండైన యర్థిగా నెఖుుగుము 
విబుధ పంకజార్క; దీక్రమార్క. (2-47) 


ఈ పద్యము నందలి చమత్కారము ఆశ్చర్యము కలిగించును. ఒక కవి పేరు 
ఆరక్షరములు గలది. అందులో మొదటి అక్షరము తీసివేసిన ఆశ్వవేది అగునట. 
రెండక్షరములు తీసిన నాట్వకర్త అగునట. _మూడక్షరములు తీసిన గతమెరిగిన 
వాడట. నాలుగక్షరములు తిసిన చాలనేర్చరి అట. అయిదక్షరములు విడిచిన 
పండితుడట. అన్ని అక్షరములు కలిపిచూచిన మహాబుద్ధిశాలి యగునట. అతని 
పెరెది? 'చతురంగతజ్ఞ' అన్నది అతని పేరు. పైన చెప్పినట్లు ఒక్కొక్క అక్షరము 
తీసిచూడుడు. ఇట్టిదే మరొకటి, 


సః రాజ్యంబు వదలక రసికత్వమెడలక 

జయనీల ముడుగక నయము చెడక 

దీనుల జంపక దేశంబు నొంపక 
నిజ ముజ్జగింపక నేర్చు గలిగి 

విప్రుల జుట్టాల వెన్నుసొచ్చినయట్టి 
వారిని గొల్చినవారి( బ్రజల 

హర్షంబుతో గాచి యన్యాయ ముడుపుచు 
మొన్ను జెప్పిన రితిం జెన్నుమీజి 


తే. చేత లొండులేక ప్రాతల విడువక 
యశము కలిమి దమకు వశము గాంగ 
వసుధ యేలు రాజవర్గంబులోన న 
య్యాది విష్ణుమూర్తి వండ్రు నిన్ను. (7-75) 


ఈ సీసములోని ఎనిమిది పాదములు గీతములోని నాలుగు పాదముల మొదటి 
అక్షరములను కలిపి చదివినచో “రాజ దీని వివాహము చేయవయ్యా" అని 
ఆగును. ధారాశుద్దిగల ఈతని కవిత్వము పఠితలకు చవులూరించును. 


కృతి సమర్పణము : 


గోపరాజు హరిహరాభేదమును పాటించు అద్వైతి. తన కావ్యమును హరునకు, 
హరికి సమర్పించెను. ఇతనికి పూర్వము తిక్కనాదులును తమ కృతులను 
హరిహరనాథునకు సమర్పించిరి. ఇతడు హరిహరులను వేరుగా, ఏకరూపునిగ 
స్తుతించెను. కావ్యారంభమున శివుని, ఆ తరువాత కేశవుని నుతించెను. 
అవతారికలో “సింహాసన ద్వాత్రింశతి కథా కథనమూలకారణం బైన 
అంబికారమణుండును, మత్కవితాసంపత్తి సంధాయకుండగు లక్ష్మీనాయకుండును 
గావ్యనాయకులుగా నియమించుటం జేసి, 


సీ. పాపపెండెము గాక పసిడి యందియయును 

నడుగుందామరపైన నమరువాండు 

పెద్దమెకముతో లు నిద్దంపు( బట్టును 
మొలదిండుగా గట్టి మురియువాండు 

ఎముకపూసలును ముత్యములు జేరులు గాంగ 
నక్కునం దాల్చి పెంపెక్కువాండు 

పునుకయుం బెనుగుల్లయును గేలు దమ్ముల 
నంచల మాడ్కిం బాటించువాండు 


తే. సగము పొడవునందెల్పు నా సగము నల్పు 
నయ్యు మెడ నొక్క వన్నియ యగుచు మేను 
లెనయ ముక్కంటియును వెన్నుడును ననంగ 
బొల్పు నా వేల్పు కబ్బంబు( బ్రోచుగాత. (1-40) 


అని హరిహరనాథునకు సమర్పించెను. ప్రాచీన కవులందరును తమకృతి 
భర్తలను, కావ్యారంభమునను, షష్టంతములలోను, ఆశ్వాస ఆద్యంత ములలొను 
స్తుతించినారు. గోపరాజు ప్రత్యేక పద్దతి ననుసరించెను. ఇష్టదైవము కలలో వచ్చి 
కృతినిమ్మని కోరు స్వప్నవృత్తాంతమును, షష్థ్యంతములను విడిచి పెట్టెను. 
కావ్యారంభమున శివుని, కేశవుని వేరువేరుగను, అవతారికలో ఏకరూపునిగ, 
ఆశ్వాసారంభములలోను, ప్రతిబొమ్మకథ మొదటను హరినో హరునో వేరుగను, 
ఆశ్వాసాంతములలో ఒక పద్యము హరికి, ఒకటి హరునకు, ఒకటి ఏకరూపునకును, 
కావ్యాంతమున ఫలశ్రుతిలో ఏకరూపునిగను స్తుతించినాడు. 


గోపరాజునకు తిక్కనాదులపైగల గౌరవముతోడనే గాక మూలము ననుసరించి 
గూడ హరిహరులను స్తుతించినట్టు కనబడుచున్నది. మూలము నందలి 
ప్రథమోపాఖ్యానమున భర్హృహరికి _దివ్యఫలమియ్యవచ్చిన బ్రాహ్మణుడు 
హరిహరస్తవముతో ఆశీర్వదించును. 


"అహీనమాలికాం భిభ్రత్‌ తథా పీతాంబరం వపుః 
హరో హరిశ్చ భూపాల కరోతు తవ మంగళం ॥ 


హరుని పరముగ - అహి ఇనమాలికాం= పాములకు ప్రభువైన ఆదిశేషుడు అను 


దండను, తథాపి = అయినను, ఇతాంబరం=వస్త్రము లేని (దిగంబరమైన) వవు = 
శరీరమును, బిభ్రత్‌ = వహించునట్టిహరః = శివుడు. 


హరి పరముగ - అహిన = వాడని, మాలికాం= దండను (వనమాలను) తథా - 
అట్లే పీతాంబరం = పచ్చనివస్తముగల, వపుః = శరీరమును , బిభ్రత్‌ = 
వహించునట్టి, హరిశ్చ = కేశవుడును, నీకు మంగళములు ఇత్తురుగాక. 


ఈ శ్లోకమునే గోపరాజు అవతారికలోని సీసపద్యముగా విపులీకరించెను. ఇదే 
ఉపాఖ్యానములో ఒక దిగంబరుడు విక్రమార్కునిట్లు దీవించును 


"లీలయా మండలికృత్య, భుజంగాన్‌ ధారయన్‌ హరః 
దద్యాద్దేవో వరాహశ్చ, తుభ్య మభ్యధికాం శ్రియం" 


శివపరమైన అర్థము - లీలయా = వేడుకతో, భుజంగాన్‌ = పాములను, 
మండలీకృత్య = చుట్టచేసుకొని, ధారయన్‌ = ధరించినట్టి, హరః = శివుడు. 


కేశవపరమైన అర్ధము - లీలయా = విలాసముతో, భుజం= భుజమును, 
మండలీకృత్య = వంచి, గాం= భూమిని, ధారయన్‌ = ధరించినట్టి. వరాహశ్చ = 
వరాహమూర్తియు నీకు అధిక సంపత్తులు ఇచ్చుగాక. మూలమునందలి ఈ 
హరిహర స్తుతి గోపరాజునకు స్ఫూర్తి నిచ్చియుండును. 


పాఠ పరిష్కరణము: 


ఈ కావ్యమునకు కాకినాడలో ఉండిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు పుస్తక 
భాండాగారమునందు రెండు ప్రతులుండినవి. ఒకటి తాళపత్రప్రతి, రెండవది 
మదరాసులోని ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారమునందున్న ప్రతుల నుండి 
పాఠములు గ్రహించి వాయించిన కాగితపుప్రతి. ఇవికాక న్ఫీ పోతాప్రెగడ బ్రహ్మానంద 
రావు పంతులుగారి కడ లభించిన వ్రాతప్రతిని, పరవస్తు చిన్నయ సూరిగారు 
సూచించిన పాఠములు గల ప్రతిని పరినీలించి పరిషత్తువారు 1933లో ద్వితీయ 
భాగమును, 1936లో ప్రథమ భాగమును ప్రచురించిరి. ఆతరువాత మరల 
1960లో ప్రథమభాగము ద్వితీయ ముద్రణకు నోచుకొనెను. ప్రత్యంతరములు 
లభింపలేదు. ఇప్పుడు మరల పరిష్కృతపాఠములతో ఈ ప్రతి ప్రకటింప 
బడుచున్నది. 


ఈ పరిష్కరణములో నేను కావ్యమందును, అధనస్స్ఫూచికలోను ఉన్న 
పాఠములలో సమంజసములని తోచిన వానిని గ్రహించి తక్కిన వానిని 
అధస్స్ఫూచికలో ఉంచితిని రెండు చోట్ల మాత్రము సందర్పమును బట్టి సవరణలు 
చేసితిని. నాలుగవ ఆశ్వాసమున సతుల పేళ్ళు తెలుగులో చెప్పు సందర్భ మునందు 
“చెలువయు. గలకంఠి చేడియ నెలతుక" 221) అని య. 'కలకంఠి' 
పదము తత్సమముగాని అచ్చతెలుగు కాదు. అందుకై నేను “చెలువ కలువకంటి 
చేడియ నెలతుక " అని సవరణ చేసితిని. అట్లే పదవ 'ఆశ్వాసములోని 


క. దేశాధీశ్వరుం డర్ధుల 
కాశాపరిపూర్తి సేయ నారాధితయౌ 
నాశాపురమున దేవిని 
వేశాంగణసీమ హోమవిధి గావించెన్‌. (10-23) 


అను పద్యమున తృతీయ చరణము నందలి “ఆశాపురమున" అను 
పాఠమునకు సందర్భము కుదురదు. మూలమునం దీచోట “ఆశాపూరణి” దేవత 
ప్రస్తావన గలదు. దానినిబట్టి ఆపాఠమును "ఆశాపూరణి దేవి" అని సవరించితిని. 
అక్కడక్కడ ఉండిన ముద్రణ న్థాలిత్యములను దిద్దితిని. ఆటవెలదులకు బదులుగ 
గీతమని ఉన్నచోట్ల సవరించితిని. ఇందేవైన దోసగులున్నచో విజ్ఞులు తెలిపిన 
కృతజ్ఞతతో సవరించికొనెదనని సవినయముగ విన్నవించుచున్నాను." 


కృతజ్ఞత- 


ఈ ప్రాచీనకావ్యము శ్రీవెంపరాల సూర్యనారాయణ శాస్తి గారన్నట్లు “సహజమైన 
శైలితో లలితములగు జాతీయముల మనోహరమలగు వర్ణనలతో ప్రశస్తి 
గాంచినది" అనుటలో అభిప్రాయభేదము లేదు. ఇందు సమకాలిక 
జనజీవనవిశేషములను గోపరాజు ౩ ప్రత్యేకముగ వివరించియున్నందున శ్రీ శ్రీమల్లంపల్లి 
సోమశేఖర శర్మ గారును, శ్రీసురవరం ప్రతాప రెడ్డి గారును బహుధా 
ప్రశంసించినారు. 


నాకీ పరిష్కరణ పీఠికా రచనలలో అనేక గ్రంథములు తోడ్పడినవి. ఆ 
గ్రంథకర్తలకును, సంస్కృతమూలగ్రంథము నొసగిన మిత్రులు శ్రీ పి. తిరుమలరావు 
గారికిని బుణపడియున్నాను. దీనిని పరిష్కరించు "నవకాశమును కల్పించిన 
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ కార్యవర్గము వారికిని, కార్యదర్శి శ్రీ ఇరివెంటి 
కృష్ణమూర్తిగారికిని కృతజ్ఞతలు తెలువుకొనుచున్నాను. 


అలంపూరు 
దుర్మతి జ్యేష్టము 
గడియారం రామకృష్ణ శర్మ 


1. ప్రథమ ముద్రణ పీరిక 


(౧9౧ 0 A 0 లమ [౮౦౮ గ 


11 
12 


. ఆంధ్ర కవుల చరిత్ర 

. ఆంధ్ర కవి తరంగిణి 

. ఆం.సా. పరిషత్‌ పత్రిక 

. History of the Reddy Kingdoms 
. వాజ్మయ వ్యాసమంజరి 

. ఆంధ్ర సాహిత్య చరిత్ర 

. సమగ్రాంధ్ర సాహిత్యము 

. వాజ్మయ వ్యాస మంజరి. 

10. 


History of the Reddy Kingdoms. 


. వాజ్మియవ్యాసమంజరి. 

. ఆంధ్ర సాహిత్య పరిషత్సత్రిక 56 సంపుటి, 6 సంచిక. 
13. 
14. 
15 
16. 


సమగ్రాంధ్ర సాహిత్యము, 7వ సంపుటము. 
ఆంధ్ర సాహిత్య చరిత్ర. 

ఆంధ్ర సాహిత్య చరిత్ర 

అప్పకవీయ భావప్రకాశిక. 


శ్రీరస్తు 
సింహాసన ద్వాత్రింశిక 
ప్రథమాశ్వాసము 
అ య య 


కృత్యాది, దేవతాస్తోత్రాదికము 


శా. శ్రీమత్సర్వతనందనీ[2] తనులతాశ్లింష్టాంగ మై బాహుశా 
ఖామధ్యంబున నున్న పన్నగఫణౌఘం బాకు లై యొప్పను 
ద్దామం బౌ శశికాంతి పుప్పరుచి నొందంగా జటాపల్లవ 
స్తోమం బౌ హరపారిజాతము భజింతు[3] న్వాకృలావాప్తికిన్‌. 1 


చ. పులుంగులపెద్ద వారువము, పోటరి బిడ్డడు, జాంగరౌతు,[4] పా 
ములగమికాండు నె సెజ్జ, నలుమోములవాం డిలుతీర్చుపట్టి, వే 
ల్పులు బలుబంటు, "లాకలిమి[5]పొల్తుక, తెల్లనితల్లి పెద్దకో 
డ లనుచు నెల్లవారుం బొగడం దగు 'నల్లనివేల్పుం గొల్చెదన్‌. 2 


ఉ. దక్షిణనేత్రకాంతి నుచితంబుగ నర్థవికాస మొందివా 
మాక్షీరుచిప్రసారమున నర్థము వివ్చకయున్న పుండరి 
కాక్షుని నాభిపద్మనిలయంబునం దుమ్మెదభంగి లోలుంజై 
యక్షయవేదనాదమయుండైన విరించి. దలంచి మ్రొక్కెదన్‌. 3 


ఉ. కట్టినపట్టపుం దనువు గద్దియతమ్మియ నక్షమాలయుం 
బట్టనచిల్కయు న్నగవు( బాపటజల్లియు నొక్కవన్నెగాం 
బుట్టుచు బుట్టువిద్యలకుం బుట్టినయి ల్లనజెల్లి బ్రహ్మవా 
కట్టొనరించిన తన్ముఖవికాసినియౌ సతి మమ్ము గావుతన్‌. 4 


ఉ. నిద్దములైన భూషణమణిప్రకరద్యుతు లన్నిదిక్కులన్‌ 
దొద్దలువుచ్చి తల్లిచనుదోయిసరిం!6 దలకట్టు మించంగా 
ముద్దులు సూపుచుం బసిండిముద్దగతిం దొడమీందనాడు నా 
ముద్దుగణేశునిం దలంచి మ్రొక్కెద  నీకృతికార్యసిద్ధికిన్‌. 5 


క. రుణదపరివృదసురగణ 
తృణ్మోచను సురశరణ్యు ధృతశక్తి ఫణి 
ద్విజ్మియవాహను, హరినిభు[7] 
షణ్ముఖు నభిముఖినిగా(*] బ్రశంసింతు మదిన్‌. 6 


క. ప్రవిమలుండని గ్రహరా జని 
కవితాప్రియుండని జగత్ప్రకాశకుం డనియున్‌ 
భువి విక్రమార్కనృపసం 
భవకారణుండనియు[9] లోకబాంధవు( దలంతున్‌. 7 


క. పులుంగునకై యెవ్వనిమది 
నొలికిన శోకము లకారయుతమై కవితా 
కలనకు( దెరు వయ్య దలం 
పుల నాతని గొల్తు( బుట్ట బుట్టిన సుకవిన్‌. 8 


ఉ. శ్రీనిలయంబునాంగ మురజిద్దుణరత్ననివాసమై యుపా 
ఖ్యానతరంగిణీభరితమై కడగానంగరాని భారతా 
ఖ్యానపయోధిలోనం గల మై నిజయుక్తి భజింపం గర్లధా 
రానుకృతిం గృతార్థత మహాఘనుయడా "మునిం బ్రస్తుతీంచెదన్‌. 9 


క. ఆ భారతపర్వత్రయ 
మీ భారతవర్ష మెల్ల నెజుంగం దెనుంగునన్‌ 
శ్రీభారతిగతిం జెపి న 
నాభావురమును 10] దలంతు నన్నయభట్టున్‌. 10 


క. లేముల వాడక శుచియై 
[]లేములవాడం జరించు లేములవాడం 
దా మెజిసిన భీముని నుత 
భీముని బలభీము విమతభీముని( దలంతున్‌. 11 


చ. అనఘు హుళక్కి భాస్కరు, మహామతిం బిల్లలమల్టి విరరా 
జును, ఘను నాగరాజు, గవిసోమునిం దిక్ళనసోమయాజిం, గే 
తనకవి, రంగనాథు, నుచితజ్ఞుని నెట్టిన, నాచిరాజుసో 
మన, నమరేశ్వరుం, దలంతు మత్కులచంద్రుల సత్కవీంద్రులన్‌. 12 


వ. అని యిట్లు సకలవరప్రదానకారణదేవతలను 
జతురహృద్యానవద్యగద్యపద్యవిద్యావిద్యోతితు అయిన కవీశ్వరుల నుం 
బ్రశంసించి తత్ప్రసాదాసాదితసహజసాహిత్యతరంగితాంతరంగుండ నై నె 
సకలజనసాధారణం బగునట్లిట్లని విన్నవించెద [12], 13 


ఉ. ఆదరణంబు లేక చెడనాడిన బాణమయుూరకాళిదా 
సాదులకైనం దప్పు గల దన్యుల కే మని చెప్ప వీనితో 
నేదియు. గాదు పొ మ్మనక యిందులచంద మెటీంగి తప్పినం 
గా దని తీర్చి యొప్పు గని కైకొని మెత్తురు గాక సత్కవుల్‌. 14 


ఉ. [13]1మానుగం దప్పులున్న ననుమానము సేయక మోదమానస 
న్మానను లై లైనవారు పలుమాయు పరీక్ష [14]లొనర్చి తీర్చినన్‌. 
హీనకవిత్వ మైన మెజుం గెక్కదె [15]నేర్పరులైనవారిచే 
సానలంబట్టి తీర్చినను సన్నపురత్నము వన్నెకెక్కదే. 15 


ఉ. భావరసానుకూల మృదుపాక పదార్ధ సమృద్ధి లోక సం 
భావన నొప్పు కావ్యముల మర్మము[16] గానగ లేక దుర్మతుల్‌ 
కా వన గాని యెట్టి కడగట్టిడి జెప్పగ నేర; రెల్లెడం 
ద్రోవనగాక కుక్కలకు దొతులు వేర్వగ నేర్చు గల్లునే. 16 


16 చ. చులుకని పద్య మైనం గడుంజోద్యము చేయుచు. జిన్నవానిం బె 
ద్దలు గొనియాడంగాను విని తప్పులు పట్టందలంతు రక్షముల్‌ 
వీలిబిలి మాట లాడం దను బెంచినవానికి ముద్దుగాక యా 
పలికెడు చిల్కపిల్లగని బావురుంబిల్లులు[17) సంతసిల్లునే. 17 


ఉ. భీమనపద్య మన్నం గడుంబ్రీతి వహించుచు మేలుమేలు నా 
నే మిది చెప్పినార మన నిక్కమె ప్రాసము గూర్చినాండ వౌ 
నే మిది కాదు దీనివడి కిక్కడి కర్ణ మిదెట్టి దీగణం 
బే మని పెట్టినాండ వని యెగ్గులుపట్టుం గుబుద్ధి పెద్దలన్‌. 18 


క. వివరికి వివరించిన కృతి 
చవిసాలం బంచదార సరి గూర్చుట యా[18] 
యవివేకికి వినిపించిన 
కవిత వబుత( జింతపండు గలుపుట చుమ్మీ. 19 


ఉ. పూనినరీతి వానితల(పు ల్వడిం బ్రాసములుం జలంబునం 
బానగిలంగ నీడ్సి యొకపద్యముం గూర్చంగవచ్చుంగాక యా 
ఖ్యానకథానుకూలముగం గావ్యము( జెప్ప వశంబె సన్నమై 
కానేగ జల్లి నేయునది కట్టెడుపుట్టము నేయనేర్చునే. 20 


క. ఉర్విం గల శబ్దజాలము 
నిర్వచనస్థితుల నెజీంగి నేర్చున విద్యా 
నిర్వాహకం డనజెల్లెడు 
సర్వజ్ఞుడు గానివాడు సత్కవి యగునే. 21 


క. ఎప్పటి కేయది ప్రస్తుత 
మప్పటి కావిద్య మర్శ[19]మచ్చుపడంగాం 
జెప్పక సర్వజ్ఞత్వము 
చొప్పడునే కావ్య మంత సులభమె ధాత్రిన్‌. 22 


క. దుర్వాదము గాకుండ న 
పూర్వపుంగృతిం జెప్పుసుకవివుంగవునకుం దా 
సర్వజ్ఞుడ నని మాటల 
గర్వింపంగనేల తొడవు గానంబడంగన్‌. 23 


క. చను “గవివైభవవిద్యా” 
యని చదువుట గావ్య మధిక మదియును నల్లి 
ల్లును గుడియు( జెజువు నిధియును 
వనము సుతుడు సంతతులు భవస్థితిగతికిన్‌. 24 


క. ఎవ్వరు కృతు లొనరింపుదు 
రవ్వరు క్ష తిలోన వినుతి కక్కుదు రొరుచే 
నవ్విమల | 20 కిరిసంతతు 
లివ్వసుమతిం జెడక నిలుచు నినకల్పముగన్‌. 25 


క. సుగుణులు “బాణోచ్చిష్టం 
జగత్రయ” మృనంగం గొంత చదువంగం బ్రియమే 
తగం దోడంటినపా[21] లిం 
పుగం బెరుం. గయియున్న నది యభోజ్యంబగునే. 26 


క. సంబంధము లగురసభా 
వంబులు మునుకంటె నభినవంబులు గలవే 
యంబుధిన కాక బహు ర 
త్నంబులు వర్తకుల కేమి తాం బండినవే. 27 


క. తల్లి యగు వాణికరుణం 
దొల్టిటికవు లధికు లనంగం దోచిరి పిదపన్‌ 
బల్లిదు లిప్పటి సుకవులు 
తల్లికిం గడగొట్టు[22] కొడుకు దాం బ్రియమగుటన్‌. 28 


క. ఏజనుల కైన సద్దుణ 
యోజితులై భావ మెణీ(గి యుచితార్థకళా 
రాజితు లగు కవిరాజుల 
రాజులు చేపట్టిరెని రాజ్యము గాదే. 29 


క. సరసులు చేపట్టినచో 
విరసం బగుకావ్య మైన వినిపించిన నా 
దరణీయం బయి వెలయదె 
ధరం బువ్వులం దాల్చి తుంగ[23]తల కెక్కు గతిన్‌. 30 


క. అప్పరమేశ్వరు కరుణం 
గుప్పులు గౌను విక్రమార్కు గుణముల కొజుకై 
బెప్పిద రసభావంబులు 
ముప్పిరిగొనునట్లు కథలు ముప్పది రెండున్‌. 31 


చ. తెనుంగున దెటగాం గథలు దెల్పినం గావ్యము పొందు లేదు మె 
త్తన పస చాల దండ్రు విశదంబుగ సంసృృతశబ్ద మూందం జె 
ప్పిన నవి దర్భముండ్లనుచు. బెట్టరు వీనుల గావునన్‌ రుచుల్‌ 
దనర దెనుంగుదేశియును దద్భవముం గలయంగం జెప్పెదన్‌. 32 


క. పదిలముగ మృదులవచనా 
స్పదపదసంపదల రసము పదనిడక మహా 
పదముల నైనను జల్లుల. 
బొదుపెట్టిన దుడుకు(గవిత[2*] పొదలునెసభలన్‌. 33 


ఆ. తనవచోనిశేష మెనయక పూర్వక 
థామితోక్తి జెప్పు టేమికడింది 
యొకడు గోలవట్టి యొయ్యనం గొనిపోవ 
నంధుం డెచటికైన నరుగు టరుదె. 34 


ఉ. ఈసరసోక్తికావ్య మొకం డిమ్ముల సంస్కృతభాష నచ్చుగాం 
జేసిన నట్ల వీడు మజి చేయుట యేటిది యంచుం జెప్పంగాం 
జేసి యనాదరం బురక చేయకుండీ విలుకాడు తూంటుగా 
నేసిన నందె పాణ మజీ యేసినవానిద సూటిగావునన్‌. 35 


చ. తెలుగున కెల్ల దల్లి యగుం దెల్లము సంస్కృతభాష యందులో! 
బలుకు లెజుంగుచో బదవిభాగము నన్వయ మర్ధమంచు నీ 
మలకలకంటె నందుల సమర్శము దేటతేనుంగ యొప్పు నా 
కొలది ప్రియంబు గాదె చెటికు ల్లినుకంటె రసంబు గ్రోలినన్‌. 36 


క. పురమధుజలలీలాంబుధి 
పరిణయనయవిప్రలంభ పతిగుణసుత భా 
స్కరచంద్రోదయ రణగతి 
గిరి వన దూతర్హురతుల( గ్భతి చెప్పందగున్‌. 37 


క. కావున బదునెనిమిది యగు 
నీవర్ణ్లన అచటనచట నించుక బెరయం 
గావించెద నిట బని కివి 
రావనకుండు లక్షణాభిరామము లగుటన్‌[25]. 38 


వ. అని విన్నవించి కృతకృత్యుండ నై సింహాసనద్వాత్రింశతి కథాకథనమూలకారణం 
బైన యంబికారమణుండును మత్కవితాసంపత్తి సంధాయకుండగు [26] 
లక్ష్మినాయకుండును గావ్యనాయకులుగా నియమించుటంజేసి. 39 


సీ, పాపపెండెముగాక పసిడియందియయును 
నడుగుందామరలపై నమరువాండు 
పెద్ద మెకముతోలు నిద్దంపు(బట్టును 
మొలదిండుగా గట్టి మురియువాండు 
ఎముకపూసలును ముత్యములు(జేరులు గాంగ 
నక్కునందాల్సి ఏం పెక్కువాండు 
పునుకయుం బెనుగుల్లయును గేలుదమ్ముల 
సంచలమాడ్కి బాటించువాండు 


గీ. సగముపొడవునం దెల్పు నాసగము నల్పు 
నయ్యు మెడ నొక్కవన్నియ యగుచు మేను 
లెనయ ముక్కంటియును వెన్నుడును ననంగం 
బొల్పు నావెల్పు కబ్బంబుం బ్రోచు గాత. 40 


కవివంశావతారవర్ణ్లనము 


క. తత్సదపద్మారాధన 
తత్పరులను రాజమంత్రిధర్మజ్ఞుల మా 
సత్పురుషుల వినిపించెద 
మత్సారంపర్య మొకక్రమంబునం దెలియన్‌. 41 


సి. కలుషమండలికభేకఫణీంద్రుం డన 
రాయగజగంధవారణఖ్యాతి మెజసి 
వీరఘోట్టవిభాళుం డారూఢబిరుదవి 
రోధి కళింగనిరోధి యనంగ 
వెలసి నానాటికి వెలనాటి పృథివీశ్వ 
రుని రాజ్యభారధుర్యుం డనంగ 
నారెలు గన్నడీ లజవలుం దెలుంగులు 
దనబిరుదందియం దగిలికొలువ 


ఆ.వె. నెగడి సనదప్రోలు[27] నెలవుగా భూసుర 
వంశ సాగరామృతాంశుమూర్తి 
చక్రవర్తిమాన్య సౌజనధన్యుండు 
విక్రమార్కనిభు(డు వెన్నవిభుండు. 42 


ఉ. సాంద్రజవంబున,[28] న్మతి,నిజస్థితి, నేర్పునంబేర్మి సత్యవృ 
త్తిం, ద్రుతబాణ[29]పాతనిరతిం, గళల, న్సరివత్తు రెట్లు ప 
క్షంద్రుండుంబన్నగేంద్రుండు నగేంద్రుండుపేంద్రుండు నింద్రుండున్‌ హరి 
శ్చంద్రుండడు రామచంద్రుండును జంద్రుడు వెనయమంత్రిచంద్రుతోన్‌[30]. 43 


క. అమరంగ వెన్నయమంత్రికి 
నమితకళాకీర్త్‌పాత్రుం డగుపౌత్రుం డై 
యమరేశ్వరమంత్రినిభుం 
డమరేశ్వరమంత్రి వెలసె నార్యులు వొగడన్‌. 44 


క. [31]సంగతినమరేశ్వరునకు 
గంగాంబకుం బుట్టి రట్టి ఘను లన్నయయున్‌ 
సింగయమంత్రియుం దమలో 
నంగీకృత రామలక్ష్మణాకారములన్‌. 45 


ఉ. అన్నయనామధేయసచివాగ్రణి పుత్రుండు పెద్దిరాజు సం 
పన్నిధి [32]పల్లికండజనపాటండు మల్లనదేవరాజుచే 
నెన్నంగంగుంచె లందలము నెల్లియు. గైకొని మంత్రియై ప్రతా 
పోన్నతి కెక్కె ధర్మముల నొప్పెడు బ్రహ్మవనప్రతిష్థలన్‌. 46 


చ. అనఘులు సింగనార్యునకు నబ్బయ గోపయమంత్రి సత్తెనా 
రన యనం గల్లి రాత్మజులు రాములు మువ్వురు దోచినట్లు పెం 


పున వెలయంగ నబ్బయకుం బుత్రులు పుట్టిరి రామరాజుం గే 
సనయును బాచిరాజు గుణసాంద్రుండు సింగనయుం గ్రమంబునన్‌. 47 


క. ఘను లగ్రజులకు నీడై, 
వనములు, గ్రతువులును గృతులు వడి నిల్పిరి బా 
చనయును సింగనయును దగి 
కనపోతకుమారసింగయకు మంత్రులనన్‌. 48 


క. [33]రామాయణకృతి కృతియై 
తామెజియుచు నంధ్రకవిపితామహుం డనంగా 
భూమిని మించిన భీమన 
నామంబునం బరంగె సత్యనారన ఘను(డై[34]. 49 


ఉ. నారన కగ్రజుండు సుగుణజ్జుడు గంగమసింగమంత్రికిం 
గూరిమిపట్టి నా. బరంగు గోపయమంత్రి నిజానువృత్తిం బెం 
పాండు నెల్లమాంబిక కులాంగనగా నుతీ కెక్కి దారతా 
రారుచికిర్తి ( యాకసవరాజు తనూజుడు దాం బ్రసిద్ధుండై. 50 


వ. ఇట్లు గోపరాజతనూజుండైన కసవరాజు దానగుణ రాధేయుం డగు 
రాణామల్లనరేంద్రునకు బరమగురుండై 
శైవాచారప్రేథమసింహాసనాధీశ్వరులైన [35]బ్రహ్మదేవవడియల 
కూంతు కామాంబిక యను కామినీరత్నంబుం బరిగ్రహించి సుగుణగణగణ్యుం డై 
నెగడె. 51 


ఉ. స్లేయుండు మంత్రిలక్షణవిధేయుండు లాలితదానకేళి రా 
ధేయుండు సర్వసజ్జనవిధేయుండు. సంతతసత్యవాక్యకౌం 
త్రేయుండు నిత్యకిర్తీ సుదతీపరిణేయుండు భావశుద్ది గాం 
గేయుండు గాయకప్రకర గేయుం డమేయుం డజేయుం డున్నతిన్‌. 52 


౧. ప్రకటిత సరసవాక్సతి యనంగాం జెల్లి 
ప పద్మజన్ముడనంగ 
నార్యానుకూలమౌ కార్యంబు దీర్చుచు 
సర్వజ్ఞుంజై మహేశ్వరు. డనంగ 
గామాంబం దనవపత్నిగా గారవించుచు 
బురుషోత్తముండయి హరియనంగ 
గోపకుమారుండు కొడుకుగా నక్రూర 
దృఢమిత్రు(డై వాసుదేవుం డనంగ 


ఆ.వె. వేముగల్లు జన్మభూమిగాం బెరిియు 
[36]దిపులెల్ల మాట దేటపటిచి 
హరిపదైకబుద్ది హరితగోత్రాంబుధి 
రాజనంగం గసవరాజు మించె. 53 


క. తంత్రముచేం గార్యము పర 


తంత్రము గాకుండం బతిహితమె చేయు మహా 
మంత్రులలోపలం గసవయ 
మంత్రి విచారమున దివిజమంత్రియు. బోలెన్‌. 54 


వ. ఇట్టి మంత్రిశిరోమణికి నునికిపట్టగునట్టి పట్టనం బెట్టిదనిన. 55 


శా. రాణామల్లన కీర్తిచంద్రికలు పర్వం బొంగి మధ్యాశ్రిత 
క్షోణీభృద్వనదుర్గమై గుణమణిస్తోమంబుల న్నిండియ [37] 
క్షిణశ్రీపురుషోత్తమాశ్రయమునై చెల్వారి దానామృత 
శ్రేణిం ద్యాగసముద్రనామము వహించె న్వేముగ ల్లీమహిన్‌. 56 


వ. ఇట్టి పురంబునందు. 57 


క. పూజితు లగుకవులక్సృపన్‌ 
భ్రాజిష్షుండం గొంత [36 అష్టభాషావిదు(డన్‌ 
రాజనుతు( డైన కసవయ 
రాజతనూభవుండ గోపరా జనువాండన్‌. 58 


శా. చిత్రఖ్యాతి [39]వితీర్ణివిక్రమనిధి శ్రీవిక్రమాదిత్య చా 
రిత్రఖ్యాపనశాసనంబులకు భూరి స్తంభసంభారమై 
ధాత్రీపాలురుం గావ్యవేదులును మోదం బంద సింహాసన 
ద్వాత్రింశత్కథల న్గుణంబులుగం గావ్యం బొప్పుగాం జెప్పెదన్‌. 59 


వ. ఆది యెట్టిదనిన. 60 
కథా ప్రారంభము 


ఉ. సారబలప్రసార పరిశంసితవింశతిబాహు బాహుకే 
యూర చిరత్నరత్ననికషోపలమౌ రజతాద్రిపై మనో 
హారవిహారము ల్సలిపి యచ్చట నచ్చట విశ్రమించుచుం 
జారువిచారుం గింకరవశంకరు శంకరు గౌరి యిట్లనున్‌. 61 


క. చిత్తజహర మీవలనం 
గ్రొత్తకథ ల్లలిగెనేని గోరి వినంగాం 
జిత్తం బుత్తలపడియెడి 
నిత్తజీనిం బ్రొద్దువుత్త మెటీ(గింప(గదే. 62 


క. నావుడు దేవుం డిట్లను 
దేవీ కల వెల్ల నీకుం దెలిపితి మొదలన్‌ 
దేవాసుర మానుషముల 
నీవెటుంగనియట్టి కథలు నేండిత నేవీ! 63 


క. ఇప్పటికి భోజునకుం గడు 
నొప్పీద మగు మణిమయాసనోపాంతములన్‌ 


ముప్పదియు రెండు బొమ్మలు 
చెప్పిన యాకథలు గలవు చెప్పెద వినుమా. 64 


క. అనవుడు నామణి సింహా 
సన మెవ్పరిసొమ్ము భోజజనపతి కేలా 
గునం జేర నేమికారణ 
మున నతనికి నిన్నికథలు బొమ్మలు సెప్పెన్‌. 65 


క. నాకుం జెప్పుండు నావుడు 
నా కైలాసంబుపై సుఖాసీనుండై 
యేకతమున( గథ లన్నియు 
శ్రీకంఠు(డు గౌరి కిట్లు చెప్పందొడంగెన్‌. 66 


కాంచనకుంభసంగతశృంగములు గల 
మేడలు గడకట్టు మేరు వనంగ 
రామణీయకగుణారామంబులైన మం 
దిరములు తిరములౌ పురము లనంగం 
గట్టాయితం బైన కట్టడ గలకోట 

పుట్ట యాచెలియలికట్ట యనంగం 

గడ గానరాక భీకరమకరాలయం 

బైన యగడ్త మహాబ్ధి యనంగం 


గీ. మించి భూమండలంబు నిర్మించువేళ 
దెలివిపడ బ్రహ్మ పడియచ్చు దెచ్చుకొన్న 
ద్వీప మన౦ జెల్లు బహురత్నదీప్యమాన 
గోపురంబుల నుజ్జయినిపురంబు. 67 


క. ఏకడం జూచిన రత్న 
వ్యాకీర్ణములై వెలుంగు నవ్వీటి గృహ 
ప్రాకారంబుల మహిమను 
జికటియును జోరకులము( జేరగనోడున్‌. 68 


క. కోట నొకచోట మరకత 
కూటముం దృణమనుచు నిలిచి కోమటియిండ్లం 
గోటికి నెత్తినపడగల 
యాటునకై యళికి పాటు నర్కుని హయముల్‌. 69 


ఉ. పంబినగాలిచేరుల నభఃస్థలి తక్కెడదండెసేసి నా 
కంబు మహీతలంబుం గుడుక ల్రచియించి విరించి తొల్లి తు 
ల్యంబుగ నెత్తుచో జులుకనై యమరావతి మీంది కేగె స 
త్త్వంబున నెక్కుడై యట నవంతిపురం బదివ్రాలెం గ్రిందికిన్‌. 70 


క. క్రిందయ్యును నమరావతిం 
గ్రిందుపజుచు ననుచు గవులు కీర్తింప మహీ 


ల్‌ 


బృందారకవరులకు నా 
నందంబుగ నయ్యవంతినగరం బొప్పున్‌. 71 


ఉ. జాగులు లేక యిచ్చునెజిచాగులు, నంచితకీర్తి సంచయో 
ద్యోగులుం బాపవర్తనవియోగులుం గల్పితయాగులుం న్లుణా 
రాగులు, వీతరాగులు, నిరస్తవిరోధి కృతానురాగులున్‌ 
భోగులు, నిర్విభాగులును, బుణ్యనియోగులు( దత్పురిజనుల్‌. 72 


ఆ.వె. మథుర కంచి కాశి మాయాపురము ద్వార 
వతి యయోధ్య యీ యవంతిపురము 
నాంగ నెగడు ముక్తినగరంబులం దున్న 
నరులు పుణ్యభాజనములు గారె. 73 


శా. ఏణిలోచనలుం గవీశ్వరులు. బ్రత్యేకాఢ్యులున్‌ జాణలు 
న్వీణావేణుకళాప్రవీణమతులు న్విద్వాంసులు న్వీరులున్‌ 
క్షోణీదేవతలు న్మహోత్సవముల న్ఫొభిల్లంగా నిత్యక 
ళ్యాణం బై చెలువుదు నాపురము దివ్యం బైన సంపత్తితోన్‌. 74 


Ve 


సీ. దానప్రశస్తహస్తప్రభావము గల్లు 
భూవల్లభులును దంతావళములు 
వివిధపదక్రమవిహితవర్తన గల్లు 
కుంభినీసురులును ఘోటకములు 
బహుళసంఖ్యాతనిర్వహణచాతురి గల్లు 
నుత్తమగణకులు యోధవరులు 
నక్షపాటవసంభృతార్థభావముగల్లు 
నాదిజూదరులును నరదములును 


ఆ.వె. బదడు పసిండిగాంగ భాండసంపద గల్లు 
గ్రొత్తవర్తకులును గుమ్మరులును 
జొప్పుదప్పుకునికి నెప్పుడు నొప్పుల 
కుపష్పయనంగంబరంగు నప్పురంబు. 75 


ఆ.వె. అందుం జంద్రగుప్తు నాత్మజుండగు భర్తృ 
హరియ రాజు విక్రమార్కు( డతని 
సవతితల్లికొడుకు యువరాజు తన్మంత్రి 
భట్టి నాగ నీతిపరుండు గలండు. 76 


చ. అలక లలివ్రజంబు, వదనాబ్దము చంద్రుడు, సుస్వరంబు కో 
కిలములు, మంజువాక్యములు కీరగణంబుల సొంపు, చల్లనూ 
ర్పులు మలయానిలం, బయిన రూపము దాల్చి యనంగసీనన్యా 
జెలం౧ ననంగసేన యను చేడియ భర్హృహరీష్టభార్య యై. 77 


క. తరుణులలో మిక్కిలి నీ 
తరుణికడం జిక్కి వీతధరణీవరుండై 


యొరపునం దదీయచేతో 
హరుడై హరివోలె భర్త హరి విహరించెన్‌. 78 


ఉఊ. అత్యనురక్తి భర్తృహరి యంతిపురంబున( గేలిలోలు(డై 
నిత్యరతిప్రసంగముల నిల్వంగ నాతనిదర్శనంబు సాం 
గత్యము లేకయుం బ్రజలు కార్యముపట్లను భట్టి విక్రమా 
దిత్యులనేర్చునం దగవు దీటి(గ నుండిరి నైజవృత్తులన్‌. 79 


క. ఆదినముల నప్పురిలో 
వేదవిదుండైన యొక్కవిప్తుండు మిగులం 
బేదజీమి నొగిలి ధనసం 
పాదనమతి భద్రకాళిపాలికిం జనియెన్‌. 80 


క. చని యాగుడిముందట ను 
గ్రనియతి దప మాచరింపంగా నాదిమయో 
గిని మెచ్చి దివ్యరూపం 
బున నిలిచె న్విప్రతల(పుపొం దొనగూర్చన్‌. 81 


ఉ. అత్తజీం జాగి మ్రైొక్కుచు ధనాఢ్యత వేండుట దప్పి యాత్మలో! 
దత్తజ మంది బ్రాహ్మణుడు తా నమరత్వము వేండినం గృపా 
యత్తమనస్కయైన జగదంబిక యేకజనోపభోగ్యమౌ 
క్రొత్తఫలంబు దెచ్చి యిది గొమ్మని యిచ్చిన వచ్చె నాతండున్‌. 82 


క. వచ్చుట విని తన కదురుగ 
వచ్చినసతిం జూచి పిన్నవారలసేమం 
బచ్చుపడ నడిగి యాపం 
డిచ్చి యమర్హ్యత్వ మిచ్చు నిది యని చెప్పెన్‌. 83 


క. అనవుడు దిని యతనికుటుం 
బినియును దారిద్యుదుఃఖపీడిత యగుటం 
దనపతి( గడు దూజుచు ని 
ట్ట్లనియె మనస్తాపమున నిరాకరణముగాన్‌. 84 


ఉ. అచ్చట మెచ్చుగాంచి యిట కర్ణము దెచ్చెద వంచు నమ్మి ము 
చ్చిచ్చున వెచ్చి పొట్ట కొక చేరెడు గంజియు లేక యాశటం 
జచ్చియు( జావ మించుక విషంబయినం గొనిరాక దేవిచే 
దెచ్చితి విట్టిపండు విధి ద్రిప్పుంగ ఛాందసబుద్ధి దప్పునే. 85 


క. కడుపునకుం గూడు గానక 
పడి మిడిమిడి మిడుకునట్టి బడుగున కియ్యా 
అడి యమరత్వం బేటికి 
గడు పిటం గాలంగం గంటం గాటుక యెలా. 86 


క. గతి దప్పిన పని కేమని 


పతి దూజంగవచ్చు నిట్టి ఫలమున నొక సం 
గతి ధనము పడయవచ్చును, 
మతిలో స్త్రీబుద్ధియనక మన్నింపందగున్‌. 87 


మ. ధరణీకాంతునకైన నొప్పు నమరత్వం బింక నీవేగి యా 
నరనాథుం గని దిని నిచ్చి బహురత్నస్వర్హనిష్కోజ్జ్యలాం 
బరభూషాది సువస్తువు ల్వడసి రమ్మా యంచుం బొమ్మన్న భూ 
సురుం డేగెన్‌ ఫలహస్తుం డయ్యును [10]విహస్తుం డై నృపాస్థానికిన్‌. 88 


శా. ఆవేళన్‌ రమణీమణు ల్లొలువంగా నాస్థానభూమి న్ముఖ 
శ్రీ వెంపారంగ నున్న భర్త హరిధాత్రీనాయకుం గాంచి భూ 
దేవుం డుత్సవ మంది యాదరముతో దీవించి యాపండు న 
ద్భావం బొప్పం నిచ్చి చెప్పె వరుసం దత్పాాప్తిసత్వంబులన్‌. 89 


చ. బహుజనరక్షకుండ వగుపార్థివ నీక తగు నలం బను 
గ్రహమునం బుచ్చుకొ మృనినం గైకొని భూపతీ వేడ్కతో యశో 
మహిమకుం బేరుగాం బసిండిమాడలుం బేర్చినపట్టుచిరలు 
న్మహితములైన రత్నములు మన్నన నాతని కిచ్చి పుచ్చి తాన్‌. 90 


క. నే నుండగ నిది సచ్చిన 
నే నుండుట గడింది యిట్టినెలంతుక గలుగ 
న్నే నున్న నొప్పు నని తన 
చేనున్న ఫలం బనంగసేనకు నిచ్చెన్‌. 91 


సీ. ఆపొలంతియు దాచి యాపండుం డనతోడ 
నూని కూడెడు మందిని కిచ్చి 
వాండును దనుం గోరి వచ్చి యాసాలలో 
గన వూడ్చునట్టి బానిసకు నిచ్చె 
నదియును దనకోర్కి పదిలంబుగా మున్ను 
తనకూర్చు పనులగోపునకు నిచ్చె 
వాండును దనకుం దావలచి కొట్టములోని 
పెండ యెత్తెడునట్టి ముండ కిచ్చె 


ఆ. నదియు దానిరాక మొద లెజఖుంగమిం జేసి 
పెండ బుట్టిలోనం బండు వెట్టి 
కొచు నింటి కేగుదెంచుచో దెరువున 
నరుగుచుండి భూమివరుండు గనియె. 92 


క. కని దానిం బిలిచి యిదియే 
యనువున నిను. జేరెం జెప్పు మనవుండు నాత 
మ్ముని మటంది పసుల గావం 
జని యడవిం దెచ్చె ననగ జనవిభు( డలుకన్‌. 93 


గీ. తొటివిప్రుని పిలిపించి ధూర్త నీవు 


తెచ్చియిచ్చిన ఫలమని తెల్పి ధనము 
గొంచు నేగితి విది యెట్ల క్రొత్తయోరి 
దిని కబ్బిన దనుడు నాద్విజవరుండు. 94 


క. నె నిచ్చినదియె యిది మజి 
కానేరదు నన్నుం గల్లగాం జేయరుమీ 
యేనెపమున నిటుచేరెనొ 
దినిని శోధింపు వసుమతీవర యనినన్‌. 95 


క. ఉల్లమునం గనలి ధరణీ 
వల్లభుండుం దానిం బిల్చి వనితా యిది నీ 
యి ల్లేవెరవున జేరెను 
గల్లాడక చెప్పు [41]తప్పు( గాచితి ననియెన్‌. 96 


మ. అనినం జెప్పక తీర దంచు నది నెయ్యం బొప్ప నాగోవు, జె 
ప్పిన, దన్మూలమునం గ్రమక్రమమునం'బృధ్వీశ్వరుం డంతయు 
న్విని దండింపక యాత్మ రోసి పలికె న్వేయింపుల న్ఫొంపులం 
దనియంజేసిన నిల్చునే వనితచిత్తం బంచు నిందించుచున్‌. 97 


ఆ. కప్పురంపుంగుదుటం గన్తూరి యెరువుతో 
నుల్లి నాటి చందనోదకముల( 
బెంపిరేని దాని కంపుమాయని భంగి 
నెంతయైన నిలువ దింతిమనము. 98 


క. వనిత యొరుం జూచి లోనగు 
నన నిక్కము పతియు దోడియతివలు( బరులుం 
గని విని యెగ్గొనరించెద 
రని మానిన మానుంగాక యద్దము గలదే. 99 


సీ. మద మెక్కుచన్నులు మాంసపుముద్దలు 
హేమకుంభములకు నెక్కు డనుచు 
దూషితమూత్రపురీషదుర్గంధ మౌ 
జఘనంబు కరిశిరస్సదృశ మనుచు 
జిలిబికిం బుసులకుం జీమిడికిని బుట్ట 
యైన మొగంబు సుధాంశు. డనుచు 
గండలుందోలు [12]1బొక్కలుగూడం బొదివిన 
యాకృతి పసియసళాక యనుచు. 


ఆ. [13]దెగడైన పెదవి త్రేగు డమృతమని 
కవులు వొగడం బేరు గలిగె గాక 
తత్త్వ మెజీంగి యిట్లు తలపోసి చూచిన 
నింతి రోత కెల్ల నిల్లుగాదె. 100 


చ. అనుచు బహుప్రకారముల నంగనల న్నది రోసి యాత్మకా 


మినులం బరిత్యజించి యిక మీమతి కింపగువారిం జేసికొం 
డని సెలవిచ్చి రాజ్యసుఖమంతయు మాని విరక్తచిత్తుం డై 
యనుజుని విక్రమార్కుని. బ్రియంబుగం బిల్వంగం బంచి యిట్లనున్‌. 101 


క. మనతండ్రి సౌరమంత్రం 
బున దపమొనరింప మెచ్చి మున్నర్కుండు దాం 
దనయుండ నై వుట్టెదం బొ 
మ్మని నీవై పుట్టె విక్రమార్కుం డనంగన్‌. 102 


ఆ. సర్వలక్షణముల సంపూర్ణుండవు నీవు 
భట్టి మంత్రి గాంగ బ్రజలనెల్ల 
నేలు మంచు ముద్ర యిచ్చి దేశాంతరం 
బరిగెం బరమయోగిచరితమునను. 103 


క. అన్నరనాథుండు విడిచిన 
యన్నులు మున్నూజు నతని యనుమతి గలుగన్‌ 
మున్నూజుం జేసికొని ధర 
మున్నూజుకులం బనంగ మొనసిరి [44]సిరులన్‌. 104 


విక్రమార్కుని చరిత్రము 


శా. రాజ్యం బేలుచు విక్రమార్కుండిట సంరంభోచితోజ్జృంభణ 
ప్రాజ్యప్రాభవభసంభృతద్విపహయ ప్రారంభ సైన్యంబుతో 
సజ్యం బైనధనుర్చలంబు కలిమిన్‌ సామంతులన గెల్చి త 
త్పూజ్యుండై ధనధాన్యలక్ష్మి- బరంగెం బుణ్యం బగణ్యంబుగన్‌. 105 


క. ఆతండు మహాకాళున కా 
తత మగుతప మాచరించి తన కమరత్వ 
స్థితివేడిన నరులకు [45]నిది 
గతిపడ దొడడుగు మనినం గడింిగ మజీయున్‌. 106 


క. ఒకదివసం బెక్కుడుగా 
నొకయీం డగు పిన్నపాప కుదయించిన బా 
లకుచేతం గాని తాం జా 
వకయుండను వెండికొనిన వర మతం డిచ్చెన్‌. 107 


వ. ఇట్టిచ్చి. 108 


రగ 


వెయ్యేండులు రాజ్యసుఖం 

బయ్యెడుం బొమ్మనిన దేవునానతి నారా 

జియ్యకొని వచ్చి భట్టికి 

నయ్యానతి క్రమము. జెప్ప నతండును మజీయున్‌. 109 


క. నే మజీయును నొక వేయేం 


డ్లమహి యేలంగ నీకు నిచ్చెద నని భి 
క్షామార్గి వగుచు రాజ్య 
[46] వ్యామోహం బర్ధవర్ష మడ(చుము చాలున్‌. 110 


ఆ. ఆజునెలలు నగరియందు నిల్వుము మీది 
యాజునెలలు యోగివై చరింపు 
పురి సహస్రవర్షములు చెల్లు బొన్నూళ్ళ 
నున్న వేయు. జెల్లుచుండు ననియె. 111 


క. తద్వచనము నిజహితముగ 
హృద్వనజములో దలంచి యిల యెల్ల నుపా 
యద్వయమున నరయుచు భూ 
భృద్వల్లభుం డేలెం బ్రజలు ప్రియ మందంగన్‌. 112 


వ. అంతనొక్కనాండు. 113 


సీ. ఒక జోగి యతని గాటికిం దోడుకొని చని 
బేతాళు రప్పించి ప్రీతి నునిచి 
వేలిమిచేసి తా విపరీతగతిం బొందె 
బేతాళుం డారాజు పెంపు మెచ్చి 
యెడరైనం దలయుమీ యే వచ్చి పనులెల్ల 
జేసేద మణీ యష్టసిద్ధు లొందు 
ననిపోయె బ్రహ్మాదులును మీంద విద్యాధ 
రాధిపత్యం బగు ననుచు జనిరి 


ఆ. భూవిభుండు మగుడ( బురముస కేతెంచి 
సప్తసంతతులను సత్రములను 
సంతతాధ్వరములం గౌతేయుగతి శక 
కర్తయై ధరిత్రిం గిర్హి నెణపె[17]. 114 


ఉ. సంతతదానధర్శ్మగుణచారువిచారుండు వైరిచారదృ 
క్కజ్ఞిలమారనప్రథమకారణచారుకృపాణపాణి వి 
ద్వజ్ఞనబృ్బందవందిజనతాజలజార్కుండు విక్రమార్కు. డా 
యుజ్జయినిపురంబున నయోన్నతి రాజ్యము సేయుచుండంగంన్‌. 115 


వ. తొల్టింటి కాలంబున. 116 


క. విశ్వామిత్రుడు తప మతి 
శాశ్వతముగం జేయు టెటీ(గి శంకించి యమ 
ర్ర్యేశ్వరుండు కొలువులో దన 
విశ్వాసము![18] గలుగునట్టి వెలందుల కనియెన్‌. 117 


క. ఓయూర్వశి యోరంభా 
మీయిద్దజలోన నొక్క మెలంతుక నటనో 


పాయంబునం. జిక్కిడి ముని 
సేయుతపంబునకు. గీడు సేయంగవలయున్‌. 118 


చ. అన విని పాత్ర నీయెదుర వాడిన నిద్దజణలోన దీనిచేం 
బని యగు నంచు నీ వెలిగి పంపుము నావుడు నట్టకాక లెం 
డనవుడు నాడు రంభ తగ నాడినం జూచి ప్రహృష్టచిత్తు(డై 
యొనర ననుక్రమంబునను నూర్వశి యాడిన నట్ల మెచ్చుచున్‌. 119 


క. వారల యెక్కువతక్కువ 
లేరీతుల నెజుంగ లేక యింద్రుం డి(క నె 
వ్వా రెజుంగుదురో యని బృం 
దారకమునివరుల నడుగం దత్సభలోనన్‌. 120 


క. సారదయామృతమతి యగు 
శారదకృప వడసి యతివిశారదుం డగునా[49] 
నారదుం డుపమితశారద 
నీరదుం డావిక్రమార్కనృపతిం జెప్పెన్‌. 121 


ఉ. అర్కునిమూర్తి సర్వకళలందుం బ్రవీణుండు సంగరస్థలిం 
గర్కశరాజలోకలయకాలు(డు దానవినోది పాపసం 
పర్కవిదూరుం డార్తపరిపాలనశీలనశాలి విక్రమో 
దర్కుండు విక్రమార్కుం డీట కాతనిం బిల్వంగం బంపు నావుడున్‌. 122 


మ. మునివాక్యంబున నింద్రుం డిట్టిగుణధాము న్నిక్థమాదిళ్తు. దో 
డ్కొని రమ్మా యని పంపె మాతలి నతండుం డేరునం [501వేగప 
చ్చనిగుట్టంబుల బూన్సికొంచు నధికోత్సాహంబుతో మింటిపైం 
జని యుజ్జేనికి డిగ్గి యచ్చట నృపాస్థానంబు వీక్షించుచున్‌. * 123 


మహాస్రగ్దర. సభలోనం గాంచె వర్ణాశ్రమజనపరిరక్షాసమారంభలీలా 
శుభనీత్యాచారు లోకశ్రుతవిశదనిజస్ఫూర్తి సత్కీర్తి లక్ష్మీ 
విభవాకృష్టార్ధి జాతాభినుతవితరణాన్వీతహస్త ప్రభావ 
ప్రభవశ్రీరమ్యు ఖడ్గప్రకటితజయసంపర్కు నవ్విక్రమార్కున్‌. 124 


మ. కని యింద్రుం డిదె నిన్ను. బిల్వంబనిచెన్‌ క్షాపాల విచ్చేయుమా 
యనిన నొ కొబ్బున లేచి మాతలికి నాహ్లాదంబుగా నాదరం 
బొనరం జేసి మహోత్సుకత్వమున నాయుర్విశుండుం గాముండో 
యన వచ్చెన్‌ హరితాశ్వరత్నయుతదివ్యస్యందనారూఢుండై. 125 


ప. వచ్చి కామధేను కల్పతరు చింతామణీ సంతతనివాసంబై యమరు 
నమరావతీపురంబు సొచ్చి తేరు డిగ్గి మాతలియునుం దోడరా 
నమరకిన్నరవిద్యాధరయక్షోరక్షనికరపరివారుండును 
దిక్సాలముకుటతటఘటితమణిగణకిరణారుణితచరణకమలుండును 
నప్పరోహస్తచామికరదండచారుచామరవ్యజనవీజ్యమానుండును నై 
సుధర్మాసభామధ్యంబునం దారకితతారాపథమధ్యభాగంబున( 


దారాగణపరివృతుండై వెలుంగు చంద్రునిచందంబు న నందం బగు 
బృందారకేంద్రునిం గని ప్రణమిల్లిన నతనిం గౌగిలించుకొని గారవించి దీవించి 
యాసన్నమణిమయసింహాసనంబుపై సుఖాసీనుం జేసి కుశలం బడిగి సురపతి 


నరపతి కిట్లనియె. 126 


ఆ. ఊర్వశియును రంభయును నాడ(గా మాకు. 
దారతమ్య మెజుంగం దరముగాదు 
సర్వకళలయందు జాణవు నీ వండ్రు 
దీని నిర్ణయింపు మానవేంద్ర. 127 


ఆ. అనుచు. బలికి మజీయు సాంగసంగీతవా 
చ్యాదికృత్యములకు ననువు మెణియ( 
గడంగి నిలువు డనుచు గంధర్వులకుం జెప్పి 
మున్ను రంభ నాడుమన్న నంత. 128 


శా. గంధర్వు ల్పదునాల్లు దోషములు దక్కం దాళమానంబులన్‌ 
గాంధర్వంబు ధ్రువాప్రబంధసరణిం[511గా వింపంగా వాద్యముల్‌ 
ధింధింధిక్కధిమిక్కతక్క ధికతంధిక్కత్తకోయింకిణిం 
ధింధాంరుంకకుయొక్కుధిగ్ధిగుడధాఖయంచు మ్రోసె న్వెసన్‌. 129 


క. జంభారియెదుట నాట్యా 
రంభమ్మున నూర్వశీపరాజయకృతసం 
రంభయు నూరుద్వయజిత 
రంభయునై రంభ నిలిచె రంగసన్ధలిపై. 130 


క. సురపతిపంపునం గూడిన 
మురజధ్వను లభ్రశబ్దములుగా శృంగా 
రరసము గురియగ నాడెను 
దిరుపుల మురిపముల మెజపుందీగయుయోలెన్‌. 131 


వ. ఇట్లు రంభ యాడినం జూచి యానాకలోక భూలోకనాయకులు మజునాం 
డూర్వశి కవసరం బిచ్చిన నదియును సంగీతశాస్త్రానుసారంబుగా[52] నిలిచి 
విలక్షించుచు-- 132 


క. తనువున గీతాలంబన 
మును జేతుల నర్ధవ్యుషితమును నేత్రయుగం 
బున భావము. బదముల( దా 
శనిర్ణయమ్మును మెజియంగ లాన్యము నెజపెన్‌. 133 


క. సురకామిని తన నయనము 
అరుదుగ దలచుట్టివచ్చు ననుట నిజముగ 
దిరుగుచు( బరిమండలితాం 
బరపల్లవయై నటించె మరుగొడుగుక్రియన్‌. 134 


క. ఈక్రియ నూర్వశి యాడిన 
విక్రమఘను( డిదియె మజీయు వెరవరి యనినన్‌ 
శక్తుడు మర్మము దెలుపుమ 
యేక్రమమున దీని నిర్ణయించితి వనినన్‌. 135 


ఉ. నావుడు నాతం డిద్దబును నాట్యమున న్సరివత్తు రిందు శా 
స్తావగతప్రసంగముల సాంగముగా నిది యాడె గాన ని 
టే వివరించి యూర్వశియ యెక్కడుగాం గయికొంటి నన్న న 
దేవుడు మెచ్చి యాతనికి దివ్యవిభూషణ మిచ్చి వెండియున్‌. 136 


సీ. ప్రభల నుప్పొంగు ముప్పది రెండు బొ 
మ్మలు నన్ని వాకిళ్ళు బెంపడరుచున్న 
నవరత్నఖచితమై వివిధసోపానమై 
భాసురంబైన సింహాసనంబు 
మెచ్చుగా నిచ్చిన మెయికొని ప్రణమిల్లి 
దేవేంద్రు వీడ్కొని తేరిమీంద 
నిడికొని యుజ్జైని కేతెంచి వేడ్క సిం 
హాసనం బెక్కి యా యవనివిభుండు[53] 


ఆ. సిద్ధు లెనిమిదియును జేకూరం బగతుర 
పే రడంచి యాజ పెంపుమీటి 
నేకవీరుండై యనేకవర్షంబులు 
ధరణి యేలెం బుణ్యచెరితుం డగుచు. 137 


శా. సత్పాత్రప్రతిపాదితార్థు. డయి రాజ్యం బుర్విలో సర్వసం 
పత్పూర్ణంబుగం జేయుచుం బ్రజల భూపాలుండు పాలింపంగాం 
దత్పూర్వార్డితపుణ్యభోగముల కుత్సార్యత్వసంపాదులై 
యుత్పాతంబులు వుట్టి నుజ్జయినిలో నుల్కాదిలక్ష్యంబులై. 138 


క. అట్టివి గని జనపాలుడు 
భట్టెం బిలిపించి నీవు భావజ్ఞుండ వీ 
పట్టున నేతెజం గగునో 
యట్టి తెజం గెజుంగు మనిన నత డిట్లనియెన్‌. 140 


ఆ. పడగ నేలం గూలెం బట్టపేనుంగు వ్రాలె 
మేడం గాకికదుపు గూడ యజచె 
నిన్న వారువముల కన్నుల నీరోల్కె 
దీన నీకు గీడు తెల్ల మింక. 140 


క. ఇది నిజ మనవుడు నతం డే 
కదినాధికవర్షయైన కన్యకు సుతుండై 
ట్టుదయించు నాకు గీడె 
ట్లొదవు న్మదిలోన బెగడకుండుము[54] భట్టి. 141 


క. జమునికి నెరగోసెద[55] నా 
క్రమ మెయి(గవె యముడు నతడు కమలజఘటనా 
సమయం బైన నసంభా 
వ్యము లైనను సంభవించు నది యెట్లనినన్‌. 142 


క. ఇది మానిసి యిది సింగం 
బిది దేవత యను వివేక మెడలంగ బలసం 
పద నుక్కుగంబమున హరి 
యుదయింపండె దైత్యవరుని నుక్కడంగింపన్‌. 143 


క. ఏకద్విత్రిచతుఃపం 
చాకృతికృతసంఖ్యముఖుల కవిజేయుండై 
కైకొనిన తారకాసురు, 
బోకార్ప్చంగ షణ్ముఖుండు పుట్టుట వినవే. 144 


మ. వరపుత్రుం డమరేంద్రవైరి పరిఖ ల్వారాశి యాలంక దా 
గిరిదుర్గం బసురు ల్బలంబులు దశగ్రీవుండు రా జిట్లు బం 
ధురమౌ రాజ్యము జాలు దేలగిల మిత్రు ల్లత్రులం గూడంగా 
నరులు న్వానరులుం గొనం దలంచి చన్నం జేటు వాటిల్లదే. 145 


ఉ. కావున నిట్టి బాలకుడు గల్గుట తథ్యము నీకు నిష్టులౌ 
వేవులవారిచెతం బృథివీస్టలిలో నరయింపుమన్నం దా 
నావచనంబు లియ్యకొని యాత్మహితుం దలపోసి విక్రమా 
ర్కావనివల్లభుండు నెడ రంచు( దలంచెః బిశాచముఖ్యునిన్‌. 145 


క. ఆతల(పున వచ్చిన నత 
డాతెటి( గెజీగించి యరయ ననిపిన పిదపన్‌ 
బేతాళుండు పాతాళము 
భూతలమును నరసి వచ్చి భూపతితోడన్‌. 147 


సీ. జననాథ! నీవు పంచిన నెల్లచోటులు( 
దిరిగి ప్రతిష్టానపురములోనం 
గుమ్మరి యింట లేంగొ మ్మముందట మంటి 
బలములతో నాడెడుబాలు(జూచి 
యెవ్వరివాః డనునెడ నొ క్కవిప్రుండు 
తనకూంతుకొడుకు తజ్జనని యిద్ది 
యేంటిపై నొకదినం బేగుచో[56] నాగేంద్రుం 
డీపాపం గూడిన[57] నితడు పుట్టె 


ఆ. దీనికారణంబు దేవర గాక యొం 
దెవ్వం డెటుగు ననుచు నిట్లు పలికె 
నింక రాజ్యభో క మింకకుండంగ నీవు 
సాహసంబు సేయు సాహసాంక. 148 


మ. అని చెప్పన్‌ విని యావలం దెలిసి సువ్యక్తంబుగా నాత్మనా 
శనమూలం బని నిశ్చయించుకొని యాశ్చర్యంబుగాం దొల్లి చే 
సిన కార్యంబుల( దోడు వేయక మదిం జేట్సాటులం దొడువేం 
డినం గష్టం బగునంచు దాంగనియె భట్టిన్నిల్సి తానొక్కండున్‌. 149 


ఉ. ఆ నరనాథుం డిట్లు చని యాయుధ మొక్కటి తోడుగా బ్రతి 
ష్థానపురంబు డగ్గబునెడం జతురంగబలంబు లన్నియున్‌ 
వాని పిుంద నేగి నలువంకల నిల్వంగ నందు గొందజా 
లోనికిం జొచ్చి యావిజయలోలుని బాలునిం బోరం బిల్పినన్‌. 150 


క. నాగేంద్రుడు జీవనవి 
ద్యాగుణ మగు మంత్రశక్తి దతృతములునౌ 
నాగాశ్వరథ భటాదుల 
కాగతిం బ్రాణంబు లిచ్చి యాత్మజుం బంపెన్‌. 151 


గీ. ఆకుమారుండు శాలివాహనుం డనంగ 
నెగడి నగరంబు వెలువడి నిలుచునంత 
శేషు పంపున వచ్చి యాశీవిషములు 
విక్రమార్కుని మూకల నాక్రమించె. 152 


ఉ. సర్పము లీక్రియన్‌ భటుల జంపిన నాతడు వారిప్రాణముల్‌ 
గూర్చ(దలంచి వాసుకికి ఘోరతపం బొనరించి యయ్యెడన్‌ 
నేర్పాకయింతలేక యది నిష్ఫలమైనం గలంగియున్‌ భుజా 
దర్వము తోడుగాంగ నిది దైవవశంబని వచ్చె. బోరికిన్‌. 153 


క. అతం డిటు వచ్చినం దక్కిన 
హితులును సైన్యములు గూడ నేతెంచినం ద 
చ్చతురంగబలము పైంబడం 
గుతలము పదహతుల నతలకుతలం బయ్యెన్‌. 154 


వ. ఇట్లు తేజోవిక్రమార్కుం డగు విక్రమార్కుని సేనలు 
శేషప్రసాదవిశేషశాలివాహనుం[58]డగు శాలివాహను బలంబులుం దలపడి పోరు 
నవసరంబున. 155 


సీ. కాలుబలంబులు గ్రాహసంగతిం గ్రాలం 
దురగముల్‌ తరగల కరణిం జెలంగం 
దేరులు కలముల తెజంగున దిరుగంగం 
గరులు మైనాకాదిగిరులం బోల 
నరిగ బిళ్ళలు కమఠాకృతి మెబియంగ 
నడిదంబులును మీల ననుకరింప. 
జామరంబులె సితచ్చత్రంబులును శంఖ 
ఫేనసాదృశ్యంబు పేర్మి మెబియం 


గీ. బడగ లుత్సతత్‌ ఫణికుల భాతి వెలయ 


రుధిరధారలు విద్రుమరుచిం దనర్ప 
బటహరవములు జలఘోష భంగిం బొంగ 
ముద్రమీటీన రౌద్రసముద్ర మొప్పె. 156 


ఉ. అత్తటీ వీరు లేర్చుక్రియ నార్చుచు వత్తురు వచ్చి మూలో 
జొత్తురు చొచ్చి శత్రువులచొప్పు లడంతురు వారి బీరముల్‌ 
మెత్తురు మెచ్చిమార్కొనుచు మెల్పున గెల్బున భ్‌ న్ను 
చత్తురు చచ్చి యచ్చరల సన్నిధి నిల్తురు గెల్లు రుద్ధతిన్‌[59]. 157 


క. అయ్యెడం దెగియెడి వీరుల 
నెయ్యమున వరించు వేల్పు నెలంతలు దమలో 
గయ్యం బడువంగ శూరుల 
కయ్యము దివింజూడ నాడు గయ్యం బయ్యెన్‌. 158 


. మ్రైొగ్గెడు గజఘటంబుల నుబ్బి తేటిడు 
రక్తంబు మద్యపూరంబు గాంగ 

వారక తెగినట్టి వీరుల పునుకలు 
కొమరారు పానపాత్రములు గాగ 
నందందు వాచనికందువ లగు గుండె 
కాయలన్నియు నూరుగాయలు గను 
గండలు తక్కిన కజ్జాలుగా గూర్చి 
ఢాకినీగుణము లనేకరుచులం 


గి. బొట్ట కొలందిగం ద్రావుచు భూతములకు, 
జవులు సూవుచు నేంటి యుత్సవము బోల 
నాడు లేదని పొగడుచు నుల్లసిల్లి 
సోలి యాడంగం జొచ్చి నచ్చోటం గలయ. 159 


క. ఆ వేళం జిత్తముల వీ 
రావేశము పొదలం బోటు లాడంగం దమకున్‌ 
దైవసహాయము లేమిని 
భూవల్లభుసేన లెల్ల బొలియంగం జొచ్చెన్‌. 160 


ఆ. రథము లంత వితథరథికసారథులయ్యె 
గుజ్జములును బాజీ గొట్టిలయ్యె 
గాలుబలము లపుడు కాలుబలములయ్యె 
గజము లెల్లం బోర నజములయ్యె. 161 


క. కాలము చేరిన వానికి 
నేలయు( బగ యనంగ మింట నిలిపిన బలముల్‌ 
బాలుని గూడుక యా భూ 
పాలుని సైన్యముల నేలపాలుగం జేసెన్‌. 162 


శా. శుండాలాది బలంబు లిట్లరిగినన్‌ క్షోణీశ్వరుం డొక్కండుం 


ల్‌ 


జండీశుండును గాలకర్మము నిజేచ్చం ద్రో దొవలేండంచు ను 
ద్దండాస్తుండయి శాలివాహనునిచేతన్‌ దండకాష్టాహతిన్‌ 
ఖండీభూతశిరస్కుండై యెగసి మ్రగ్గంజెల్లె నుజ్జేనిలోన్‌. 163 


క. ఆతని దేహము వెలువడి 
యాతత మగుదీప్తి నంబరాంతంబున ను 
ద్యోతించుచు నెగసి మహా 
జోీతిరూపంబు వోయి సూర్యుని. గలసెన్‌. 164 


ఆ.వె. ఇట్లు విక్రమార్కు. డిల్లిన విజయు+ డై 
శాలివాహనుండు లీలతోడం 
బౌరు బెల్లం బొగడం బైరాణమున మహా 
రాజనంగం జేసె రాజ్య మచట. 165 


సీ. అట నుజ్జయినిలోన నందు పౌరులు 

నడలంగా భూపాలు నగ్రమహిషి 
యేడువకున్న కన్నెణీ(గి మంత్రులు వచ్చి 
నీవు గర్భిణి వాటం జావం దగదు 
వలదన్న నా ప్రభావతి మంత్రివరుల సం 
బోధించి యీ రాజ్యమును భుజించు 

నీ తగవును జెల్లి నిత్తజీం గడుపులో 
పాపని బుచ్చి మీపాల నిడుదుం 


గి. గొనుండనుచు వీరపత్ని గావునం గడంకం 
బొట్ట వ్రచ్చియు శిశువును బుచ్చి యిచ్చి 
యగ్ని నివసించి దివి కేగి యమరసతులు 
గొలువ నలరెడు నిజనాథుం గూడుకొనియె. 166 


క. ఆ పట్టనమున మంత్రులు 
నా పాపను బెంచుకొనుచు నాతని రాజ్య 
శ్రీపతి(గా నొనరించిరి 
భూపాలన మాత్మబుద్ధిం బురికొనుచుండన్‌. 167 


క. ఇలలో దండ్రి బలంబును 
జలమును మెజయించుకొని ప్రశాంతుం డనంగా 
వెలయుచు నతండొక కొలందిని 
జెలువందెను మడుంగు పట్టు చెలమయుం బోలెన్‌. 168 


చ. అనువుగ మంత్రు లాతని మహాసనసంస్థితు జేయయీనినం 
గని యశరిరి యాపడుచు. గార్యము లేటీకి విడు దిని నె 
క్కిన నగుబాటు గాదె తలంగించి మహిస్థలిం బాంతి పుచ్చు డా 
యనిన నమాత్యులెల్ల వెజంగందుచు నమ్మణిభద్రపీఠమున్‌. 169 


ఆ. పుణ్యభూమి బాతి పుట్టగా గట్టించి 


కొంతకాల మున్న యంతలోన 
దైవవశము కొలందిం దద్దేశ మెల్లను 
హానిం బొందుచుఖిల మయ్యె[60] మిగుల. 170 


సీ. అచ్చోట నొకవిప్రు( డగిసెలు లంకలు 
గోధుమల్‌ జొన్నలుం గోరి విత్తి[61] 
పిట్టల ద్రోల[62] నాపుట్ట పట్టున మంచె 
గావించి యది యెక్కి త్రోవవారి 
నాచేనుం జొచ్చి తిన్నన్ని జొన్నలు గోదు 
మలు పిసికిళ్ళుగ నలంచి తినుండు 
అని పిల్వ నమ్మి వచ్చిన వారి కవి వెట్టం 
దా దిగి వచ్చి యందటి నదల్చి 


గీ. పరుల సొమ్ముల కిట్లాన పడంగం దగునె 
యనుచు వారల వెడలంగ నడిచి తిరుగ 
మంచె యెక్కి రాజసమున మరలం బిలుచు 
వచ్చిరేనియు దిగివచ్చి వారిం ద్రోలు. 171 


క. ఇవ్విధమునం జని మగుడుచు 
నవ్విప్రుని వెజ్టీ యనుచు నందజుం దమలో 
నవ్వుచుం గనుకనిం బోవంగ 
నవ్వార్త యెజీంగి భోజుం డట కరుదెంచెన్‌. 172 


క. వచ్చిన నృవు భటులం గని 
యచ్చటం దనమంచె నున్న యాతండు చేలో 
మెచ్చయినవి భక్షింపుండు 
విచ్చలవిడి విడియు. డనిన విడిసిరి వారల్‌. 173 


ఉ. తొల్లింటి యట్లతండు డిగి దూజుచు భోజునిం జేరి యక్కటా 
యిల్లొక సర్పమై తినిన నిష్టుండు వైరికి సత్తు విచ్చినం 
దల్లి విషంబు వెట్టినను దండ్రి తనూజుల నమ్మినన్‌ మహీ 
వల్లభుం డొల్పుకొన్న మటీ వారల కెవ్వరు దిక్కు భూవరా! 174 


క. బలహీనులకును నృపతియ 
బలమనంగాం బేదం జెజుపం బాడియె యిది నీ 
బలములచేం బొలియించితి 
వెలుంగే తనచేను మేయు విధ మిటనయ్యెన్‌. 175 


క. గతి గానక యిది యొక సం 
గతి బ్రదికెద మంచు నుండంగా ధర్మముం ద 
ప్పితి "బ్రహ్మస్వం విషము 
చ్యతే" యనుచు. బెద్ద లెల్ల జదువుట వినవే. 176 


క. బలవంతుల మని విప్రుల[63] 


ఫలభోగంబులకు నాసపడుదురె మును వి 
ప్రులకిచ్చిన భూములు దము 
చెలియండ్రని తల(పవలదె క్షితిపాలురకున్‌. 177 


ఆ. అనుడు విభుండు చోద్య మంది తా నమ్మంచె 
యెక్కి తుష్టపుప్టి. జొక్కి తలంచె 
దాన ధర్మగతులు దప్పక రాజునై 
దీనజనుల సిరులం దేల్పం దగదె. 178 


క. వెడంగు లగుజనుల వృద్ధుల 
బడుగులనుం బ్రోవలేని బ్రదుకొక బ్రదుకే 
యడిగెడు వారలు గలిగిన 
బుడమంతయు నిచ్చి వారిం బుచ్చెద వేడ్కన్‌. 179 


చ. అనుచు ముదంబునం బలికి యంతటం దానె యెణీంగి పల్లటి 
ల్లిన హృదయంబు నిల్పికొని లెన్సనిధానము గల్గంబోలు వి 
ప్రుని గుణ మిట్లు గా దిచట భూమిగుణంబని నిశ్చయించి యొ 
య్యన దిగివచ్చి యెంత కొలు చయ్యెడు బ్రాహ్మండ! చెప్పు నావుడున్‌. 180 


శా. నాకుం జూడంగ నూటు పుట్లగు నరేంద్రా! విష్ణురూపంబవె 
నీకుంజూడంగ నెన్ని పుట్టులగునో నీవే కటాక్షింవ న 
స్తోకంబౌ సిరి గల్లదే యనీన సంతోషించి వేయిచ్చి మం 
చాకీర్ణంబగు పుట్టగూల్చి యొక నిల్వాక్రిందం ద్రవ్వించినన్‌. 181 


భోజరాజు సింహాసనమును త్రవ్వితీయించుట 


క. భోజదృగంభోజగ్రహ 
రాజాకృతి నురగరాజ రాజితచూడా 
రాజిత రత్నప్రభలను 
దేజఃపుంజంబు దోచి దిక్కులు వెలుంగన్‌. 182 


ఆ. రత్నగర్భపేరు ప్రకటించునది యొక్కొ 
రత్నసానుమూల రత్నచయమొ 
గంటిలేని మానికంబుల గని యొక్కొ 
నాగ నవ్వెలుంగు వింగం బాటి. 183 


సీ. అందు నానారత్న సుందరప్రాంతమౌ 
చంద్రకాంతాంచిత స్థలము కలిమి 
జెరయు ముప్పృదిరేండు పిల్లగద్దియల కా 
భరణంబులౌ హేమపాత్రములను 
రత్నదీపమ్ములు రమణ జేతులనున్న 
పసిడి బొమ్మలును ముప్పదియురెండు 
నింపైన నృవు నివాళింపు సొంపొందంగఈ. 


దత్సంఖ్య మణిమయద్వారములను 


ఆ.వె. గలిగి నలుదిక్కు లన్నిచేతుల వెడల్బు[64] 
చాపమాత్ర సమున్నతి నేపుమిగుల 
విక్రమాదిత్యు లక్ష్మినివేశకాంతి 
నంత గనుపట్టె దివ్యసింహాసనంబు. 184 


క. తద్రూపము. గని నృవుండు ద 
రిద్రుండు ధనరాశింగన్న రీతిం బ్రమదో 
న్నిద్రితుండై తివిపింపంగ 
భద్రాసన మద్రిభంగి బరువై తోచెన్‌. 185 


వ. తత్కారణం బెజింగి మంత్రి యిట్లనియె. 186 


క. అరుగరె యయాతి పృథు గయ 
భరత సుహోత్రాంబరీష భార్గవ శిబి సా 
గర రంత్యనంగ రాఘవ 
మరుద్దిలిప శశిబిందు మాంధాత లిలన్‌. 187 


ఆ.వె. వారిలోన నెట్టివారి సొమ్మోయిది 
పెద్దగాలమయ్యెం బృథివినణంగి 
దీని వెడలం దివియం బూనిన యప్పుడు 
భూతతృప్తి వలయు భూతలేంద్ర! 188 


క. అనవుడు విభుండది చేయుద 
మని గొజీయల జెర[631పువెట్టి యనువగు బలిభో 
జనముల నసురులు సురలును 
దనియంగా భూతతృప్తి తగనొనరించెన్‌. 189 


ఆ.వె. దీనంబొంగి భటులు దివ్యసింహాననం 
బెగయ నీడ్వం దాన యెగసి వచ్చె 
మంత్రి జూచి రాజు మంత్రీంద్ర! నీ బుద్ధి 
లావుకలిమి నిట్టిలాభమయ్యె. 190 


ఉ. మంత్రము లేని సంధ్యయును మౌనము లేని తపంబు వేదవి 
త్తంత్రము లేని యాగముం బదజ్ఞత[66] లేని కవిత్వము న్సదా 
తంత్రులు లేని వీణయును దానకరాగము లేని గీతముల్‌ 
మంత్రులు లేని రాజ్యము సమానము లిన్నియు వ్యర్థకార్యముల్‌. 191 


వ. అని కొనియాడిన నిది మంత్రిప్రశంసావసరంబని యమ్మంత్రివరుండు 
స్వార్థంబును యథార్థంబునుగా నిట్లనియె. 192 


సీ. జూదరి సత్యంబు జోరుని ధర్మంబు 
సరసుని కోపంబు సవతిపొత్తు 
బాషండు మతమును బ్రాహ్మణు కలహంబు( 


దులువ సంగడమును ఖలుని తపము.467) 
గులటల భక్తియుం గోమటి నిజమును 
బణ్యాంగనల ప్రేమ పంద బిరుదు 

బగతుర సపైరణ యెగచు వైరాగ్యంబుం 

బేద పెద్దణీకము వాది ధనము 


ఆ.వె. నధమ సంశ్రయంబు నైంద్రజాలికమును 
బొమ్మ సొమ్ము[68] మునుగక కొమ్మపట్టు 
మంత్రి లేని రాజ్యమహిమయు నా వేళ 
సుస్థిరములు పిదప నస్థిరములు. 193 


ఆ.వె. మంత్రశక్తి నాత్మ మటీ పెట్టెగా నుగ్ర 
దండవిష మడంచి దండి గలిగి 
యర్ధ మొదవ భూపుం డను పాము బట్టి యా 
డించు మంత్రి గారడీని కరణి. 194 


కం. కనియుం గానక యిచ్చల 
జనం జూచిన బోవనీక జనపతిం గరి చా 
డ్పునం బట్టి యంకుశముగా 
ననువగు పని చెప్పు మంత్రి యాధోరణుంై. 195 


ఆ.వె. కావంబోవం గర్త గావున దనమాట 
త్రోవ నలవికాదు త్రోవ యెటి(గి 
యాడు మంత్రిమాట లాదరించెడివాండె 
మేదినీశుండండ్రు వేదవిదులు. 196 


మ. నరనాథుండు సమస్తమైన జనులన్‌ * రాజ్ఞాం ప్రజాపాలనం 
పరమో ధర్మ" యనంగ నీ పలుకుల నృావజ్ఞుడై 3 యేలంగా 
నరులందెవ్వరు నాజ్ఞ మీటి జన దన్యాయప్రవృత్తిక్రియా 
పరు(డై ధర్మము దప్పజేయుపనిం ద్రిప్పంజెల్లుం దన్మంత్రికిన్‌. 197 


కం. జననాథుం డనపరాధిం 
దునుమంగ సెలవిచ్చి హితుల దొరల మనవులన్‌[69] 
వినకుండిన. దన్మంత్రికిం 
దననేర్చున నతనికిడు( దప్పింపం దగున్‌. 198 


కం. ఈచందంబున మంత్రి మ 
హాచతురుం డొకండు విభునియానతి మొదలం 
ద్రోదియు ద్రోవక విప్రునిః 
గాచె ననగ దొల్లి యొక్కకథ గల దధిపా. 199 


కం. అనవు(డు నాకథ నాకు 
న్వినవలయును మంత్రివరుండు విప్రుని నేలా 
గున గాచెం బతిహితంబగు 


ల్‌ 


పనింజేసెం జెప్పు మనిన బతికిట్లనియెన్‌. 200 
బహుక్రుతుని కథ 


శాలిమయాన్న సదంబర 

శాలి సత్యసంగ శాలీన వధూ 

శాలావిశాల శీల వి 

శాలాపుర మేలు నందజనపతి కడశన్‌. 201 


అతనికి నతిహితుండు బహు 

శ్రుతుం డనంగా గలడు మంత్రిసముం 

డతండు ఘననీతిం బరంగెను 
బతికార్యధురంధరుండు ప్రజలకు హితుండై. 202 


ఆ నందభూపతికి సతి 

యానందము రూపమయ్యె నన గలిగెం ద్రిలో 
కినయనచకోరములకు 

భానుమతీదేవి యమృతభానుద్యుతియై. 203 


. దిపితకనకసందేహంబు దేహంబు 


పచ్చకర్పూరంబు పలుకు పలుకు 
పల్లవసంపదాస్సదములు పదములు 
శోభితావర్తననాభి నాభి 
కుంచితకలకంఠకంఠంబు కంఠంబు 
ముకురవిడండాభిముఖము ముఖము 
సరసిజవైభవాకరములు కరములు 
విజితనీలోరగవేణి వేణి 


ఆ.వె. నడుము లేమికి నెప్పుడు నట్టనడుము 


రోవనములు కర్ణాంతరాలోచనములు 
ఇంతి పాలిండ్లు కంతు పాలిండ్లు సూడ 
నట్టి రూపంబు రూపింప నరుదుగాదె. 204 


ఆ.వె. అట్టి సతిని జిప్పు వెట్టక చూచుచు 


క. 


నిద్ర యాశలియును నీరుపట్టు 
నడచి యధరరేఖ నమృతంబు గ్ర గోలుచు 
దేవుం డనంగ మనుజదేవుం డొప్ప. 205 


వనితలకు నురము నోరును 

దను వర్ణము నిచ్చి రచ్యుత బ్రహ్మ శివుల్‌ 
ఘనుండొ మువ్వుర మీజుచు 

జనపతి దన సతికి నిచ్చె సర్వాంగములన్‌. 206 


సీ. అవనీశుం డీక్రియ నంతపురంబున 


విహరించుచును మంత్రివిన్నపమున 
బలిమిమై నొకనా(డు కొలువున కేతెంచి 
యా సతి తొడమీద నభిముఖముగ 
నిడుకొని తన్ముఖం బీక్షించుచుండంగా 
దొరలును భటులును బరులు హితులు 
లజ్ఞాభయములం దల ల్వంచికొని యుండ 
గొంత తడవున కయ్యింతి చెయ్యి 


ఆ.వె. పూని పట్టుకొనుచు లోనికి బోయిన 
మంత్రి కలగి యిట్టి మమత నేడు 
మానిపింపకున్న హాని యౌనంచు మో 
మోట మాని తొడ నొయ్యనేగి. 207 


ఆ.వె. దేవ! యిచట నెట్టి తెజింరైన నొప్పు నీ 
యతివ నటకు. దెచ్చు టనుచితంబు 
అనుడు నృపుండు నవ్వి యచ్చటి కే వచ్చి 
యున్న నేమి రాకయున్న నేమి? 208 


క. విశ్రుత నీతి వివేక బ 
హుశ్రుత నీయట్టి మంత్రి[70] యుండగ బ్రమదో 
న్మిశ్రముగ విశ్రమించెద 
నాక్రితసంరక్ష నినయంబున జరుగన్‌. 209 


క. ఏణేక్షణ యీసతి నా 
ప్రాణేశ్వరి నిమిషమైనం బాసిన విగత 
ప్రాణమయి మెను నిల్వదు 
ప్రాణము వెడంబాయునట్టి రాజ్యంబేలా? 210 


చ. అనిన బహుశ్రుతుండు హృదయంబున నవ్వుచు నింతప్రేమ గ 
లైన బటమధ్యమంబున లిఖించిన యీ సతిరూపు నీమహా 
సనము సమీపభాగమున. జక్కటి నిల్సిన నందు నీదు దృ 
ప్టి నిలుపుకొంచు( గొల్వున వసింపుము నావుడు నియ్యకోలునన్‌. 211 


క. జనవరుం డొక చిత్రకుచే 
వనితారత్నంబు రూపు వ్రాయించి పటం 
బనువందం జూప బంపెను 
తన కులగురు(డైన శారదానందునకున్‌. 212 


ఆ.వె. అతండు చూచి మెచ్చి యచ్చిత్రకారుని 
జేరంబిలిచి తొల్లి చెప్పినట్లు 
సతులలోన నాల్గు జాతులు గల విందు 
జాతి కొలది వ్రాత సహజమయ్యె. 213 


చ. తొడలును జన్ను లోష్టములు దొడ్డలు కన్నులు. గాళ్ళుం జేతులున్‌ 


వెడందలు మోము గంఠమును వెండ్రుకలుం గుజుచ ల్లలాటముం 
బొడవు నొడ ల్వెడల్పు కడుపుం గుడువు న్నడపున్‌ ఘనం బగుం 
జిడిముడిపాటులుం దొగరుం జిరలు హస్తిని కొప్పు నెప్పుడున్‌. 214 


చ. నడుము కృశంబు పిన్న జఘనంబు కుచంబులు గట్టి వెండ్రుకల్‌ 
నిడుపులు గన్నులా మెజుంగునిగ్గులు కాంతకు వింతభోజనం 
బడరు బ్రియంబుం గోపము నయంబు సమంబులు దానంగొడె మే 
రడ విను రక్తపుపష్పపటరాగిణి శంఖని(గా నెజుంగుమీ. 215 


ఉ. అన్నువ యైన కౌనుం గుటిలాలక పంక్తియుం జెన్ను మీఅంగా 
వన్నెలు గట్టు బచ్చమరువంబులునుం దుఖుమంగ నేర్చు మా 
అున్నెడ( గన్నులార్చు సురతోద్ధతి నేర్పరి యల్పభుక్తితో 
దిన్నని మాటలాడు గడుంద్రిమ్మరి చిత్తిని చిత్రవిక్రియన్‌. 216 


ఉ. తెల్లనిచీరలు న్విరులుం దియ్యందనంబును మెచ్చు వెండ్రుకల్‌ 
నల్లన మోవి యెజ్జన కనత్కనకద్యుతి మేను గన్ను లు 
త్ఫుల్లసరోజరోచులు మృదుధ్వని కంఠము పాణిపాదముల్‌ 
పల్లవకాంతు లాననము పద్మము పద్మిని జాతి కిమ్మహిన్‌! 217 


క. కలియుగమున బద్మిని న 
త్కులమున లేదిది తదీయగుణములు గల కో 
మలిగాన నెడమ లోదొడం 
దిల ప్రమాణంబు మచ్చ దిరమై యుండున్‌. 218 


ఆ. అనుండు వెజంగు పడుచు నచ్చిత్రకుండు భీతి 
తోడ నేగి పువ్వుందోటలోనం 
జెలంగు నప్పున కిట్లె చెప్పిన నతడు గో 
ప్యస్థలంబు గనుట కాత్మం గలంగి. 219 


ఉ. నందనరమ్యమౌ గృహవనమ్మున మన్మథకేళివేళ నా 
నందుండు భామవామజఘనంబున సన్నపుమచ్చం గాంచి యా 
నందము డింది కందు మది నాటుకొనం దలయూంచి శారదా 
నందుని సద్దుణం బవగుణంబుగ గైకొని వచ్చి మంత్రితోన్‌. 220 


ఆ. ధర్మమూర్తి యనుచు నిర్మలాత్మకుండని 
నమ్మినార మిట్టి నాటకముల( 
జాల ద్రోహి యైన శారదానందుని 
జంపు మనిన మంత్రి సంచలించి. 221 


క, దేవా! యిది మదిం దప్పుగ 
భావింపకు భువి మహానుభావులు మదిలో 
దైవిక మానుషములయం 
దెవియు. బొలివోవకుండ నెజుంగుట వినవే. 222 


క. జాడచెడి రాచలోగిలి 
నోడుగం గన్నంటు వెట్టి బలుమ్రుచ్చులతో 
గూడిన నొరు జంపిన అం 
కాడిన మజీ విప్ర జంప నర్హంబగునే. 223 


వ. ఇంతియ కాదు. 224 


క. భూపాల గురుని జంపెడు 
పాపము వల దనుచు మొక్కి పలికిన “గామాం 
ధోపి నపశ్యతి" యనియెడు 
నా పలుకు నిజంబు చేసి యత; డుగ్రుండై. 225 


ఆ. చెడుగుబుద్దు లింకం జెప్పక నామాట 
గ్రవవైతివేని. ద్రోహిం జంపు 
మనుడు మాబుమాట లాడక శారదా 
నందు. దెచ్చి బంధనం బొనర్చ. 226 


మ. ఇటు విప్రోత్తముం గట్టికొంచు. జని మంత్రీంద్రుండు చింతించి య 
క్కట చంపించిన బ్రహ్మహత్య నను మ్రగ్గంజేయు నారాజు ని 
చ్చటం బాపంబున బ్రుంగుం గావున దదాజ్ఞాలంఘనం బైన నొ 
క్కటం గావించి జగత్రయంబు హితముం గావింతు నంచు న్వెసన్‌. 227 


ఉ. ఆతనికట్టు లూడిచి గృహంబున కంపి యమాత్యుం డేగినే 
నా తెజం గట్ల చేసితి బ్రియం బగునే యని చెప్పి వచ్చి త 
ద్భీతియు నీతియుం గలుగ భీరునిం బాబుని నేలమాలెలో 
బ్రతి వహించి దాచి తనపెంపునం బ్రోవంగం గొన్ని యేండ్లకున్‌. 228 


క. పాలసుండు కితవ కేలీ 
లాలసు డస్థిరుండు దురభిలాషుండు మృగయా 
లోలుండయి “నందధరణిీ 
పాలతనూభవుండు విజయపాలుండు గదలెన్‌. 229 


వ. తదనంతరంబ. 230 


సీ. పిల్లులు పోరాడె బల్లి యూరక త్రుళ్ళె 
దమ్మళి పొడసూపెందుమ్మి రెదురం 
దొణంగువోయినలేంగ కొజిలుచు నొక కుట్టీ 
పజతెంచెం గ్రంపపై నజచెం గాకి 
యులుమః డొక్కండు నూనె తలతోడ నేతెంచె 
మైలచిరలచాకి మ్రైలనెదిరెం 
[71]గాకియును గొరవంకయును టెక్కలపోతు 
నేటిరింతయు దా(టె నెడమదిశకు 


ఆ. [72]బైట వెరవుదప్పం బాలగుమ్మయు+ బాజె 


నాటిపాటం బైండికంటి వీచె 
నెలు(గుచేసెం బెద్దపులు(గు పామటు దోచె 
దబ్బి బొబ్బలిడియె నుబ్బులడర. 291 


ఆ. వాని( గనుంగొని పరివారమ్ము గలగుచు 
శకునబలము లేదు చనకు మనిన 
విజయపాలుం డివియు నిజములో కల్లలో 
తెలిసికొంద మనుచు. దిరుగండయ్యె. 232 


క. దుర్శతికి ధర్మబుద్దియు 
నిర్మలునకు దుర్గతియు గణికలకు దృఢ మౌ 
కూర్శియుం గలిమికి నిలుపును 
గర్మములకు( దప్పుటయును గలుగవు జగతిన్‌. 238 


శా. ఈ రీతిం జను లెల్ల నుల్లముల నూహింపంగ శంపారుచి 
స్పారజ్యా[73)లలితరుచాపధరుండై సన్నద్దసైన్యంబుతో 
భేరభైరవభాంకృతు ల్లిశల నిర్భెదింపగా నెగ ని 
[74ష్కారుణ్యుండు సమస్తదుర్గుణగణాణ్యుం డరణ్యానికిన్‌. 284 


ఆ. అచట జెమటకోక యమరించి కుడిచేత 
గడిందిడేగం బట్టి యెడమచేత 
నెఖిక లొయ్యం జక్క. జెరివి మోమీక్షించి 
కజుకొక్కరలను గదియబైచె. 235 


వ. ఇట్లొండంటం బులుంగుల నీల్లించి[75] యొక్క పెట్ట సాళువంబు నెగయించిన. 
236 


క్‌, తత్ఫక్షపాతరవము వి 
యత్పథమున జలచనినద మన విహగము ల 
త్యుత్సాతవృష్టిసమయప 
తత్సాషాణములు వోలె ధరపై, గూలెన్‌. 287 


సీ, కేరిజంబుల గోరి కేరుట దీరించి 
పూరెండ్లం బుడకల బూడ్జెం గలిపి 
పాలగుమ్మల నేలపాలుగా నొనరించి 
వెలిచెల మెలకువ వెలితిచేసి 
బెగ్గురుకదువుల బెగ్గిల మగ్గించి 
కొంగలపొగరెల్లం ద్రుంగం[76 ద్రొక్కి 
కక్కెర నెత్తురు గ్రక్కించి కొక్కెర 
పిండు గుండియలెల్ల బెండుపజీచి 

ఆ. కారుకోళ్ల నెండ( గారించి గొరవంక 


బింక మింక వానిపొంక మణంచి 
చెమరుందోతుగముల. జమరి కౌజుల( జించి 


సాళువంబు విజయపాలు. జేరె. 238 


ఉ. అట్టి ఖగంబువే(టకు నరాధిపనందనుః డిచ్చ మెచ్చుచుం 
బిట్టల నెల్ల లోబజిచి భృత్యుల కిచ్చుచుం బెక్కువేడుకల్‌ 
పుట్రంగ నొక్కచో మడుగు పొంతకుం బోయి జలంబు ద్రావియా 
[7[పట్టున మలం గాంచి యొక బారువలం దివియించి యేపుగన్‌. 239 


కొట్టమీలను దండ్రికొలువులెంకల కిచ్చె 
వాలుగలను సంగడీల కిచ్చెం 

[78] బాపమీనుల బిన్నపడవాళ్ళకును నిచ్చె 
మారువులం జనవువారి కిచ్చె 

బేడసంబుల నిచ్చె వేడుకకాండ్రకు 

గెండెల బలుదుండగీల కిచ్చె 
వెలిమొట్టలను దండువుల దలారుల కిచ్చెం 
గొడిసెలం బరిహాసకులకు నిచ్చిం 

ఆ. బక్కెమొట్ట రొయ్య పరిగ యింగిలికము 
చీరచింపుజెల్ల నారజెల్ల 

కుంటముక్కు మొదలుకొని కలవన్నియు 
బంటువారికెల్ల నొటియిచ్చె. 240 


వ. ఇచ్చి యచ్చోటు వాసి బాణాసనబాణపాణియై వాగురికవాగురా కరాళంబగు 
వనాంతరాళంబు సొచ్చి. 241 


క. బాలుడు మెల(గెను మృగకుల 
కాలాకృతి( బవనజవన ఘనశునకాళి 
కోలాహలాకాలాహిత 
కోలాహల కాహలానుకూల క్రీడన్‌. 242 


క. తొలిందొలిం జింకల మనుంబో 
తులం గడంజుల లేళ్ల నిర్ణ దుప్పుల మణీ యే 
కలముల నెలు(గులం బులులను 
బలువిడిగాం దునిమెం జలము బలము న్మెజియన్‌. 243 


క. అయ్యెడం గోజిలు దీటుచు 
దయ్యముక్రియ నొక్కపంది తాకుచు. దనువుల్‌ 
వ్రయ్యలుగం బొడిచెం దొలంగం 
జయ్యన నలుదెసలం బజచె సైన్యములెల్లన్‌. 244 


వ. అప్పుడు కుమారుండు కృతవాహనారో హణుండై యావరాహంబునుం దోలి 
వెనునంట నొటిం జనిచని కాజిడవి నీరంబులలో జాడదప్పి దప్పింగొని 
యొక్కమడుంగు చేరి యచ్చోటం దురంగంబు డిగ్గి చెట్టునం గట్టి సరసిలో 
జలంబులు గ్రోలి యభయుండై యచట విశ్రాంతికై నిలుచునంత. 245 


శౌ. గీఘ్రాపాతనితాంతతాంత[79]తురగస్వేదంబుం దీర్చంగ హృ 


ల్‌ 


ష్టాఘ్రాణంబున మోరయెత్తి తనమీస ల్నిక్కం దత్సౌరభం 


బాఘ్రాణించి చరించి పొంచి కృతముఖ్యాయామభిమాకృతిన్‌ 
వ్యాఘ్రం బొక్కటి వచ్చి యచ్చట నృపవ్యాఘ్రాత్మజుం జూచుడున్‌. 246 


ఆ. హయము దాని రాక కదరి కట్టినవాంగె[80] 
దెంచుకొనుచు. బాటి దిక్కులద్రువ. 
బొరిగొనం దలంచు పులిజూచి బెగ్గిలి 
విజయపాలుం. డొక్కవృక్ష మెక్కె. 247 


ఉ. అమ్మెయి నెక్కం గోపమున నాపులియుం బజతెంచి తత్పుదే 
శమ్మున నిల్చిన న్చెగడి శాఖలమీందికి డాంగ నేగియుం 
గొమ్మను నొక్క బొల్లియెలుంగుం గని తల్లడమంది దుర్నిమి 
త్తమ్ముగ నాఫలంబు లిటం దప్పక వచ్చెనె దైవమా యనున్‌. 248 


క. క్రిందం బులి మీంద నెలుంగును 
నందప్రియనందనుండు నడుమం గలుగ 
న్ముందట నొకనుయ్యియు వెను 
కందగ నొక గొయ్యిభంగిం గానగనయ్యెన్‌. 249 


వ. అప్పుడు. 250 


గీ. రెండునిలువు లేగయు( బుండరీకం బిది 
నీకు నచట నుండ నేర్చుగాదు 
నమ్మి[81] వేగ మిటకు రమ్ము బాలక యని 
యెొలుంగు పిలిచె గాజు టెలుంగు సెలంగ. 251 


ఉ. అక్కొమరుండు దావ? హృదయంబు యథావిధి నిల్పి రెంటిలో 
నిక్కడం గొంత యాస గల దిప్పటి కేగెద నంచు మీందికిన 
స్రుక్కుచుం జోయెం గ్రిందం బులి చూచి చలంబున మీర లిద్దజణుం 
జిక్కితి రంచు సొంగి నిలిచెం దనకన్నుల నిప్పు లొల్క(గన్‌. 257 


ఆ. పుండరీక మిట్టు లొండొెండ( జూపుల 
మండ. గో పవహ్ని మెండుకొనంగ 
నుండు టెజీగి మాజణబుమండుట మానె నా 
నెండటేండు గ్రుంకుంగొంండ నడం౧. 253 


క. పులి యాంగిన జిక్కిన తమ 
యెలుంగును వెదకంగ వచ్చి యెల్లిడం గలయం 
బొలయు నెలు(గులో యన గుం 
తల మిట్టలం జీవాలు దళమై పర్వెన్‌. 254 


క. గగనమణి సాళువముక్రియ 
నెగసినం దలసూపకుండి యింతట నతండ 
స్తగిరిచజీన్‌ వ్రాలిన పె 


ల్లగు ఖగముల కరణి జుక్క లయ్యెడ నిక్కెన్‌.[82] 255 


శా. ఆవేళన్‌ భువిం బీంట వెట్టిన మహావ్యాఘ్తంబు నీక్షించుచున్‌ 
దైవంబు న్మది దూజణుచుం దలశుచుం దద్రాత్రియర్ధంబుం జిం 
తావేశంబున( బుచ్చి కూర్క( దలపోయంగా నెలుం గంతయుం 
దా వీక్షించి నిజాంకసమం జెలువౌ తల్పంబుగాం జూపుచున్‌. 256 


క. నిద్ర చనుదెంచెనేనియు 
నిద్రింపుము వెజవ నేల నీకిట ననినన్‌ 
నిద్ర సుఖ మెజుంగ దనంగా 
నిద్రించె. దదంకశయ్య నృపసుతుం డంతన్‌. 257 


సీ. శార్దూల మటు చూచి నిరయత్వముతోడ 
భల్లూక! పగపట్టి బ్రదుకంగలవె 
వాడు నీ కేలెస్సవాండయ్యె. బరజాతి 
నృపతిపుత్రుండు నిష్భృపుడు వీడు 
మనకులం బాదిగా వనగోచరంబుల 
వేటచాటున నొక్క నూటిం జంపె 
నిల నొక్కగూంటిపిల్లల మిద్దజము దుష్ట 
బాలునకై పోరనేల మనము 


ఆ. వీనిం గ్రింద వైవు విడిచిపెట్టెద నిన్ను 
సగము నీకు నిత్తు నగవు గాదు 
నరుని నమ్మవలదు నమ్మి మున్నొకపాము 
చిచ్చులోన గాలి చచ్చెం గాదె. 258 


క. ఆ కథ విను వింధ్యాటవి 
నేకలుం డనుజోయ తోటయీరమున మహా 
శాకోటము([83] దెగనజికంగ 
నాకోటరసీమ నొక్కయహిపతి వెడలెన్‌. 259 


ఆ. వెడలి యేను నిలిచి విహరించు తా విది 
వలచు దీన నేమి గలదు నీకు 
నన్ను( గలసి బ్రతుకు[8*] మెన్నండుం జేటులే 
దనిన వెరంగుపడుచు నట్ట తలంగ౧. 260 


క. తలంగిన వానికి నది తన 
తలరత్నం బిచ్చి పుచ్చి తా నేగిన ని 
మ్ముల వాండు నేగి పురిలో 
పల నొక వర్తకున కమ్మె పదిగద్దెలకున్‌. 261 


చ. అట మజునాండు వచ్చిన మహాభుజగేంద్రుండు గారవించి ని 
న్నటిమణి యెంత కమ్మితి వనా యన మూల్య మెజుంగం దెల్ప న 
క్కట[85] పదివేల కమ్మక వికల్పము చేసితి వింతనుండి మి 


క్కుటముగ నమ్ముకొమ్మనుచు. గ్రొత్త ఫణామణి యిచ్చే వానికిన్‌. 262 


క. తనయిల్లుం గాచినాండని 
మనమున బ్రియమంది యిచ్చు మణు లనుదినముం 
గొనిపోయి యమ్ముకొనుచును 
ధనికుండై వాండు చెల్మి దప్పినబుద్ధిన్‌. 263 


ఆ. దీని కెచటం గలుగు దివ్యరత్నంబులు 
దీని మొదలితావుం దెలియవలయు 
ననుచు. గోరిపోయి యాపాముచనుజాడ 
వట్టి యేగి యొక్క పుట్టం గనియె. 264 


క, కని తిరిగి పోయి మజునాం 
డనలంబును గసవుమోపు హస్తంబుల గై 
కొనివచ్చి తొజ్జలోపల 
జొనిపి భుజంగంబు మిడుకుచు న్మడియంగన్‌. 265 


క. జాల్ముం డిటు గాలిచి 
వల్మీకము ద్రవ్వం జనిన వడి విషములచే 
గుల్మాదులు దరికొనంగా 
నుల్ముకములభంగి కొన్ని[86]! యురగము లెగసెన్‌. 286 


ఆ. ఉరగకులము బోయ బొరిగొని శమియించె 
నట్టు గాన వీని కడలనేల 
పాము క్రూూరమండ్రు ప్రాణులలో నెల్ల 
బాముకంటె నరుడు పాతకుండు. 267 


క. నామాట నమ్మి డిగ్గన 
నీ మనుజుని ద్రోవు మింక నేగెద ననినన్‌ 
మోమోటలేక నవ్వుచు 
నేమీ సభ్యుండవె యనుచు నెలుం గిట్లనియెన్‌. 268 


క. ఇల గలపశువుల నెల్లను . 
బొలియించుచు6 బాపములకుం బొడవయ్యెడు బె 
బ్బులితోడి పొత్తు గలదే 
పులి నమ్మియకాదె తొల్లిపులు( గొక టిలిగెన్‌. 269 


మ. వినుమా చెప్పెదం దొల్లి యొక్క పులి కావేరీతటిం బ్రాణులం 
దనయిచ్చ న్వధియించుచుం దినుచు నుత్సాహంబుతో నుండి కా 
రెనుబోతుం దినునాండు మాంసకబళాన్వీతంబుగా నొక్కబొ[87] 
క్క నిజాస్యంబున నొక్కదౌడయెడ వీంకం జొచ్చిన న్నాచ్చుచున్‌. 270 


క. వదనము విదురుచుకొను చది 
తుదినాలుకయెత్తుచేత దూపొడుచుక్రియం 


గదలించు. దాలువరంగ 
న్మెదలించుం దగ్గు మ్రెగ్గు మేదిని బొరలున్‌. 271 


మ. ఇటు దుర్వేదనం జిక్కి మాన్సుకొనగా నెం దేగినం బ్రాణసం 
కటమై ప్రాణులు మారి వచ్చె నని డాగంబాజగా నొప్పి యే 
చ్చటనుం బాపెడు దిక్కులేక చనుచున్‌ శైలస్థలిం జేరి ముం 
దట సూచీముఖపక్షి గాంచి తనఖేదం బంతీయుం జెప్పినన్‌. 272 


క. సూచిముఖంబు డగ్గణీ 
ని చెడుగుందనము' మాని నిలువవు నీనో 
రో బెల్ల చొ రంగవలె హిం 
సాచారివి కాలు(డైన నలుగండె నీకున్‌. 273 


చ. అనవుడు నోరు సొచ్చి వ్యథ[కః] యార్చ(గదే మును చచ్చినట్లు ప 
ల్లును మెదలింపకుండెద నలోలత నంచు మొగంబు వంటి వ్రా 
లిన నది నోరు సొచ్చి కదలించి క్రమంబున దౌడబొక్క[89] ము 
క్కున( గొనివచ్చె నావులికిం గుత్తుకనాటినకొయ్య నొయ్యనన్‌. 274 


ఆ. అట్లు పుచ్చిన ముద మంది సూచీముఖు( 
బొగడి యేగి  క్రూరమృగము మటీయు( 
బనుల( జంపి తినగ జలలంబుతో దౌడ 
నాంటిజాడ నెముక నాటినంత.[90] 275 


ఉ. క్రమ్మజ వచ్చి పుచ్చు మని కై కొని వేడిన బుచ్చివైచి స 
ఖ్యమ్మొనరించి నిచ్చలు సుఖస్థితి నుండంగ నొక్కనాండు మాం 
సమ్మొకయింత గానకయు( జయ్యన నాపులి వచ్చి వక్తుము 
న్నమ్మిక దోపంగాం దెజిచిన న్విహగంబును జొచ్చె నాక్రియన్‌. 276 


క. చొచ్చినయంతన కాటునం 
జచ్చె న్విహగంబు వులులసంగడ మిదిగో 
నిచ్చకములాడె దీతని 
నిచ్చుటకై యంత యేమి యే నజ్జుండనె. 277 


క. జాతివిభేదం బేటికిం 
బాతకునకు నైన నెడరుం బాపి[91] మహావి 
ఖ్యాతి గొననొప్పుం దిర్య 
గాతికపోతంబు చెంచు గాచుట వినవే. 278 


క. గోదానము ధనదానము 
భూదానము నన్నదానమును బథికహితాం 
భోదానము నుత్తమవి 
ద్యాదానము గూడ నభయదానము సరియే. 279 


ఆ. వెన్ను సొచ్చువానిం దన్ను నమ్మినవానిః 


జంపితేని శిశువు జంపుటండ్రు 
పంత మెము(గు జాంబవంతునివారము 
బాస తప్ప మిట్టియాస విడువు. 280 


చ. అనుచు నిరుత్తరంబుగ దయామతిం బల్కెడు నంత రాజనం 
దనుండును లేచినన్‌ క్షణము దానిక గూర్కెద నిద్రవోకుమీ 
యని తొడమీండ నూందికొని యాయెలుంగించుక కన్నుమూయంాం 
గని పులి వల్కె వాని మెయిం గంపము వుట్టంగ బీతు వెట్టుచున్‌. 281 


ఆ. కోజులు గలవాని గోళులు గలవాని 
గొమ్ములు గలవాని నమ్మవలదు 
బమ్మరించెనేని బ్రతుకంగవచ్చునే 
యెలుంగుతొడి చెలిమి యేల[92] నీకు. 282 


క. మొన్న నొకనిం దోలితి వాం 
డిన్నగ మిట్లెక్కె వాని నిది కరుణాసం 
పన్నుని క్రియ లోనిడుకొని 
నిన్న విటీచి పెట్టి నేడు నిజమరివోలెన్‌. 283 


క, కూరిమి గల దని నమ్మకు 
క్రూరమృగంబులకుం గరుణ గూడునె యిది ని 
చేరువ నుండుట నెంటికి 
నీరీతుల బుజ్జగించె నెల్లిటి కొజివై. 284 


ఆ. దానిం జెప్పనేల యేనిదె యొకయేండు 
పట్టు నాజునెలలు పట్టుం గాక 
మిమ్ముం జంపి తిందు “నమ్ము మీయెడ నాకు 
దీనిం ద్రోచి బ్రదుకు తెరువు గనుము. 285 


చ. అనవుడు వాండు నిక్కముగ నాత్మ దలంచి యెలుంగు. గూలంద్రో 
చిన నది జాజణుచుం దెలిసి చేతికి లోనగు కొమ్మ వట్టి యొ 
య్యన( బజతెంచి బెగ్గిలునృపాత్మజుం గని యల్పబుద్ది వే 
మన నను నమ్ముమంటి భయమందకుమీ యని పల్కుచుండంగన్‌. 286 


క. కలకలం బలికెడు పక్షుల 
కలకలములు సకలదిశల( గలయ.గ6 బొలయం 
దళ దళికులముగ దశశత 
దళదళములు విరియ బొద్దు తళతళ బొడిచెన్‌. 287 


ఆ. తమముతోడ( గూడం దరలి శార్దూలంబు 
శైలగుహల కేగెం జాలడస్సి 
తరణికిరణపంక్తి సరసం జెట్టుననుండి 
యెలుగుగూడి బాలు డిలకు డిగ్గె. 288 


క. ఆయెలు( గతనిం బిలిచి య 
న్యాయివి పరలోకపీడనం[93] బగుదురితం 
బీయెడన పాయం జేసెద 
రాయిట వినుమిశ “ససేమిరా” యను మెపుడున్‌. 289 


క. ఈ నాలు గక్షరంబుల 
నీనేరమి నొరుండు చెప్పేనేని వికారం 
బూనక తొల్లిటిక్రియ న 
న్మానము గైకొనుము మంచిమాటలతోడన్‌. 290 


క. అని వీడ్కొలిపినతణీ న 
ట్లనె యాతండును 'న్ససేమిరా' యనుచు వనం 
బున భూతావిష్టుని చా 
డ్పునం దిరుగంగ వానిహయము వురి: జేరుటయున్‌. 291 


సీ. అశ్వరత్నం బొంటి నరుదెంచె నిన్నటి 
శకునము ల్పాపనిం జంప నొక్కొ 
యని తలంచుచు నందజనపాలుం డాజాడం 
బజతెంచి యడవిలో బాలుం జూచి 
యన్న యిదేమి రా నన్న “ససేమిరా” 
యనుడు( గలంగి యొత్తి యడుగుటయును 
నాలుగక్షరముల నోలింబల్కెడువాని 
దోడ్కొనిపోయి మందుల నొనర్చి 


ఆ. వీనిభూతశంక విడిపించువారికి 
నర్ధరాజ్య మిత్తు ననుచుం జాటి 
వేలుపులకుం బెట్టి వేండికొన్నను నాలు 
గక్షరములు విడువండయ్యె వాండు. 292 


ఉ. నందనృపాలుం డిట్టను మనంబున; గ్రుళ్ళుచు నెల్లవేల్పులున్‌ 
మందులు మ్రాశులు న్మణులు మంత్రములున్‌ వృథయయ్య శారదా 
నందుండ యిప్పుడున్న( బ్రియనందను. దెల్చ్బంగ నోపు నట్టి పె 
ద్దం దునిమించినాండ వలదా హితు లెవ్వరు నడ్డపెట్టగన్‌. 293 


ఉ. నావుడు మంత్రి చిత్తమున నవ్వుచు నావిధ మయ్యె నాడు, నెం 
డీవిధ a బేరుకొననేటికి నిందజిపాల దృష్టమౌ 
దైవము గల్లెనేని భువి: దత్సముం డొక్కండు గల్లనేరండే 
కావున బమ్మరింపం బని గా దని యూజడం బల్కె భూపతిన్‌. 294 


ఉ. ఆవిభు నూజడించి నిలయంబున కేగి బిలంబు విప్రుతో 
నీవిధ మెల్లం జెప్పిన మహీసురు(డు 'న్సచివాగ్రణి భవ 
ద్పూవరుం జేరి నాంటిగురుపుత్రిక యేడవయేంటి పాప నీ 
జివేము చిక్కుదీర్చు నని[94] చెప్పుము నీ” వని పంచె నాతనిన్‌. 295 


వ. అటకుం జని. 296 


ఉ. ఆతడు విన్నవించినం బ్రియాన్వితుండై సుతుం దొడుకొంచు ధా 
త్రీతలనాథుం డింటి కరుదెంచుడు నాధరణీసురుండు క 
న్యాతిలకంబు నాజవనికాంతరికాకృతి నిల్పి పద్యవి 
ద్యోతితరీతి దోప వినుచుండెం గుమారు “ససేమిరా ధ్వనిన్‌. 297 


వ. ఇట్టి నాలుగక్షరంబుల నాలించి విని 'యందయి నూరకుండుం” డని కుమారు 
నుద్దెశించి పద్య మి ట్లని చదివె. 298 


క్ర “సొజ్జనభావము గలుగు సు 
హృజ్ఞనముల మోసవుచ్చు టిది నేరుపె నీ 
యజ్ఞతొడమీందంగూర్కిన 
యజ్ఞంతువు( జంప(జూచు టది పౌరుషమే. 299 


వ. [95]అని చదివిన బాలుడు దా విని ప్రథమాక్షరము విడిచి పెట్టి "సేమిరా" 
“సేమిరా'యనుచున్నంత నందజు నానందనరేంద్రుతో నానందంబు నొంది మేలు 
మే లనుచు నుండ దత్కలకలంబు మాన్సి జవనికలో గురుండు. 300 


క. “సౌతువుం గని జలనిధిసం 
జాతధనుష్మోటి బడిన సద్ద్విజహతికిం 
బాతకము వాయు మిత్రవి 
ఘాతికి( బాతకమె కాని గతి గలుగ దనా. 301 


వ. అని రెండవపద్యంబుం జదువం గుమారుండు రెండవయక్షరంబు విడిచి “మిరా 
మిరా" యనుచుండ నిట నయ్యాచార్యుండును. 302 


క. “మి”త్రద్రోహి కృతఘ్న ప 
విత్రగురుద్రోహి చౌర్యవిద్యాపరులున్‌ 
మిత్రశశిస్థితి మేరగం 
బుత్రులు గలిగియును నరకమున( బడుదు రనా. 303 


వ. అని తృతీయపద్యంబు పఠించిన దృతీయాక్షరంబు విడిచి “రా, రా" యను 
నందనుం జూచి యమందానందుం డగు నందు నుద్దేశించి శారదానందుండు. 
304 


క, “రా"జ! భవదీయు(డైన త 
నూజునకు న్ముభము నోజ నూల్కొను విద్వ 
ద్రాజికి ధనదానము ని 
ర్వ్యాజమునం జేయు మిహపరంబులు గలుగున్‌. 305 


వ. అని యిట్లు చతుర్ధపద్యంబుం జదివినం జతుర్దం బగు రకారంబుతో 
నవ్వికారంబునుం బాసి బాలుండు తండ్రికి మ్రొక్కి మిత్రద్రోహలక్షితంబగు 
బుక్షవ్యాఘ్రవృత్తాంతం బంతయుం జెప్పిన నచ్చెరువు మెచ్చునుం బిచ్చలింప 
నవనీపతి జవనిక వంకం జూచి. 


ఆ. పిన్నదాన విచట నున్నదానవు తల్లి 
యింటివాకిలియును నెజు6గ వీవు 
కానలోనం బులియు మానిసియు నెలుంగుం 
దొడరు చేంత లెట్లు త్లోచె నీకు. 307 


వ. అనుడు నతం డింకం దాంపం బని లేదని తలంచి. 308 


క. భూనాయక! భూసురకృప 
నానాలుక నొప్పు వాణి నానాదృఢవి 
జ్ఞానమునం దెలియు నన్నియు[96] 
భానుమతీదేవిమచ్చభంగి న్మదిలోన్‌. 309 


మ. అనినన్‌ దిగ్గన లేచి చూచి తెరలో నాచార్యు(గా నిశ్చయిం 
చి నరేంద్రుం 'డతిహృష్టుం డౌదు సచిపుం జేపట్టి నీ యట్టి బరి 
ధునిధానం బిత నాడు గల్డునె గురుద్రోహంబు? దప్పించీ యెం 
దును బాపంబును బొందకుండ నను  ధన్యుంజేసి తీ నేర్చునన్‌. 310 


క. ప్రణయము దప్పక యా బ్రా 
హ్మణహత్య దొలంగ రాజ్య మలరంగ సుతుదు 
ర్లుణములు విడిపించితి 
గుణములచే నన్ను జట్టిగొంటివి చుమ్మీ. 311 


వ. అని గ్రుచ్చి కౌగిలించుకొని తనపట్టిచెట్ట పట్టుకొని పుణ్యసులభానుమతి యగు 
భానుమతియుం దానును గురు డగ్గత్‌. 312 


క. ఎల్లవిధంబుల జూచిన 
దల్లియుం దండ్రియును నీవె దయసేయుము మా 
కల్లలు లోగొని మము నీ 
నల్లిల్లుగం జూడు మనుచు నరపతి మొక్కెన్‌. 313 


శా. ఈచందంబున మ్రొక్కి యందలముం దా నెక్కించి భూమీవరుం 
డాచార్యుం గొని వచ్చి గద్దియపయిన్‌ హర్షంబుతో నుంచి ని 
ష్టాచారంబున బూజచేసి తనరాజ్యశ్తీ సమర్పించి త 
ద్వాచాదత్తముగాంగం గై గైకొని ప్రసాదం బంచు నెలె న్ఫువిన్‌. 314 


మ. అని మంత్రీంద్రుండు చెప్పిన న్విని కథాహ్లాదప్రసన్నాత్ముండై 
జననాథుండును మంత్రిలేనిపని మోసం బంచు( జేపట్టి యొ 
య్యన సత్తాఢ్యులచేతం బుప్పకనిభంబౌ దివ్యసింహాసనం 
బనువాదం గొనిపోయి నిల్పె నిజహర్మ్యంబైన ధారాపురిన్‌. 315 


ఉ. శంభుముఖాంబుజార్కు దృఢసారవరాహశరీరవశ్యవి 
శ్వంభరు శాంభవీవరదు సంభృతరక్షణు సర్వలోకకు 
క్షింభరు సిద్ధసాధ్యసురకిన్నరపన్నగగీ తకిర్తివి 
శ్వంభరు జంభవైరిసహసంభవు దృష్టవపుర్విజృంభణున్‌. 316 


ఉ. శంకితకింకరవ్రజవశంకరు( బంకజనేత్రమిత్రు న 
భ్రంకషకాంతి సంకులకపర్దవిభూషితభవ్యదివ్యకూ 
లంకషు నిష్కళంకితవిలాసకలాపధురీణు శౌర్యస 
ర్వంకషవైభవాంకితవశంకరు శంకరు లోకశంకరున్‌. 317 


మాలిని. పరమకరుణలీలా భక్తలోకానుకూలా 
పరిచితసురరక్షా భగ్నదైతేయవక్షా 
సరసిజహితనేత్రా సచ్చిదానందగాత్రా 
హరిహరమయరూపా యాగయోగస్వరూపా. 318 


గద్యము. ఇది రాయగజగంధవారణ వైరిమండ లికభేకఫణీంద్ర వీరఘాట్టవిభాళాది 
బిరుదప్రకటచారిత్ర కళింగదేశనిర్దూామధామత్యాగనాగార్జున 
కర్ణాటద్రవిళాంధ్రమహారాష్ట్రభూపాల రూపనూపురసుందరచరణారవింద 
సనదప్రోలి పురవరాధీశ్వర వెలనా(టిపృథ్వీశ్వర రాజ్య సముద్దరణ 
శ్రీకొఅవివెన్నయామాత్యపాత్ర హరితసగోత్రపవిత్ర సకలసుకవిమిత్ర 
కసవరాజతనూజ గోపరాజ విరచితం బైన సింహాసనద్వాత్రింశిక యను 
కావ్యంబునందు. బార్వతీ పరమేశ్వరాన్యోన్యప్రశ్నోత్తరంబులును భర్తృహరి 
వైరాగ్యంబును విక్రమార్కుని రాజ్యసాయుజ్యంబులును 
శాలివాహనవిజయంబును భోజునికి సింహాసనప్రాప్తియు మంత్రిగుణప్రశంసయు 
నందోపాఖ్యానంబును నన్నది కథావతారిక ప్రథమాశ్వాసము. 


మ. 


. సింహాసనద్వాత్రింశతి యనియుం గలదు. 
. నందనా 

. నుతింతున్‌. 

. రాగెరౌతు,రాగకౌతు 

. లాల్కమలపాొల్త్హుక 

.నడిం 

. హరిక్రియు, హరిప్రియ, హరిశిఖుండు. 

. నతిసుముఖుంగా 

. కారణమనియు. 

.నా భరతుండని, నాభావకుండని 

.వే, లే యని రెండుప్రతుల రెండురీతులు (వేములవాడ, లేములవాడ) 


oOo 0 A 0 లు [౪౮ [౧౦ [౭ 


వ 
క డా 


12. 
13. 
14. 
15. 
16. 
17. 
18. 
19. 
20. 
al; 
22. 
23. 
24. 
25: 
26. 
27. 
28. 
29. 
30. 
31. 


32. 
33. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 


3 వితర్కించెద, వినిపించెద 

4 మానము దప్పనీక 

5 లొనర్చిరేనియున్‌ 

1 నేర్పరులైనవోజులై 

2 పద్ధతి 

3 బాగురుంబిల్లులు 

4 గూర్చునునా 
మహిమమచ్చు...జెప్పెడు 
నవ్విభుల 

తోడంటునం బా 

గడపుట్టు 

వంకం దుంగ 

దుండుకవిత 

మొరయన్‌ , మెరయన్‌ 
ముక్తవితానసవృద్విధాయకుండు 
సందప్రోలు 

సాంద్రబలంబున 

ధృఢబాణ 

చంద్రుకున్‌ 

గంగాంబకుం బుట్టిరి భువి, నంగజసన్నిభులు ఘనులు అన్నయయు సింగయ 
మంత్రియు 

పల్లకొండ గుణసంగుండు సింగనయుం బ్రియంబునన్‌ 
రామాయణ కృతిపతియై 

కవియై 

బ్రహ్మదేవయొడయల 
మేటినృపులమాట గీటుపజిచి 
యీక్షోణిన్‌ శ్రీపురు...శోభిల్లి 
ఆంధ్రభాషా విదుండన్‌ 
వికిర్ణవిక్రమ 


40. 


41. 
42. 
43. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
52. 
53. 
54. 
55. 
56. 
57. 
5రి. 
59. 
60. 
61. 
62. 
63. 
64. 
65. 
66. 
67. 


*విహస్తుండు = చేయి లేనివాడు, 
వ్యాకులుండు 

నిన్ను గొడితే 

డొక్కలు 

ఉమియు పెదవిత్రేగుడమృతంబటంచును === నెగడైన పెదవి-- 
మిగులన్‌ 

నీగతిపడదు 

వ్యామోహం బదియ నర్ధవర్షము చాలున్‌ 
గిర్తి నిలిపె 

విశ్వసనము 

డయ్యున్‌ 

వేయుపచ్చని 

ద్రువాదిబంధసరణిం 


సంగీతప్రసంగానుసారంబుగా 


నిడికొని యుజ్జయినికి దెచ్చి యొకవేళ నమ్మహాసన మెక్కి యవనివిభుండు 


బెదరకుండుము 
నొరగోసెద 

బేగిరి 

గోరిన 
శాలిభానుండగు 
కల్తు రందజన్‌ 


హానిం బొందుచు లయమయ్యె. (మయిలమయ్యె -చిన్నయసూరిపాఠము) 


పెట్టి 
నార్ప 

పైబడి 

కలిగి నల్లడ నాల్లుచేతుల వెడల్పు 
చెరువు 

బుధజ్ఞత 

తగవు 


68. 
69. 
70. 
71. 


72 


83. 
84. 
85. 
86. 
87. 
88. 
89. 
90. 


91: 
92. 


గొడ్డుసొంపు 
తగవులన్‌ 
సచివుం డుండంగ 


కాకియునొకగొరంకయును. అని చిన్నయసూరిగారు 
కాకియు నొక పెరకయు నెరుకల పోతు 


. పైటవెరవుదప్పబారె చెమరుపోతు 
73. 
74. 
75. 
76. 
77. 
78. 
79. 
80. 
81. 
82. 


జ్యాయుతచాపరోపధరుండై 

ష్కారురుణ్యుం డత. డుగ్రపాపజనతాగణ్య 

ఇట్లు దొడ్డపులుంగుల నీక్షించి 

ర్రుంగ 

చట్లునమీలంగాంచి యొక జాలిక్రియందివి పెంచి 
పాపేరలను బస్తుపడుచులకును నిచ్చె. పాపరలను. 
నితాంతవేగ 

యప్పుడవాంగె-- (యెంతయువాంగె) చిన్నయసూరి 
నెమ్మి 

స్తగిరిన్‌ వ్రాలిన పెల్లగు 

ఖగములక్రియం జుక్కలంతం గానంగ నయ్యెన్‌. 
తొంటియిర వెజింగి మహానోకహముం 

ఇదిగొ గొమ్ము మణియు నెన్నడు 

వనాయని మూల్యము నెట్టెజీంగి యక్కట( 
మజీయు నురగ 

బొక్క - ఎముక 

నమ్మి చొచ్చి వెతయార్చ 


డడొమ్మి ముక్కున గొనివచ్చె నావులికిం గుత్తుక నాటిన కొట్టు 


పుచ్చినను ముదమందుచుం బులంగుంజాలం 
బొగడియును నేగి యా క్రూరమృగము మజియు 
బసులజంపి తినంగ జాపలముతోడ 

నాంటిదౌెడనె యెముకయు నాటె మగుడ. 
ఘాతుకునకునైన నెడరుగల్టిన దనలో నాతుకనవచ్చు 
పొందు లేల 


93. యన్యాయపరత జేయు పీడనం 

94. జీవము వేదదిర్చునని 

95. ఈవచనము మొదలు కంద పద్యమువలె నడచున్నది. ఇది వృత్తగంధి. 
96. జ్ఞానముఖంబున వెలయున్‌ 


శ్రీరస్తు 
సింహాసన ద్వాత్రింశిక 
ద్వితీయాశ్వాసము 


న యన యన యనం 


క శ్రీరామాకుచశైలవి 
హారుని మునిహృదయగహ్వరాశ్రయుని మహా 
దారుణనఖదారితరిపు 
వారణనరసింహు నిగమవనసంచారిన్‌. 1 


క. మనమున దలంచుచు విద్వ 
జ్ఞనదైవజ్ఞాది సర్వజనసమ్మత మౌ 
దినమున భోజుడు సింహా 
సన మెక్కం గడంగె రాజ్యసంపద మెజియన్‌. 2 


. ధారాపురంబులో దారాపథమువోలు 
రత్నమండపములో యత్న మమర 
నిమ్మైన పసిండికంబమ్ములమేడలో 
దివ్యసింహాసనస్థితి యొనర్చి 
యవరోచనాజ్యదూర్వామ్రపల్లవపుప్ప 
సిద్ధార్థదధిఫలక్షరములును 
నాదిగాం బెక్కు పుణ్యద్రవ్యములు రి 
పుణ్యాహమున భూమిపొలుపుదీర్చి[1 


ఆ. దేవతరువుమాడ్కి. దెల్లనిగొడుగుతో 
గూడం బసి(డికామకుంచె లచట 
నిలిపి పొంతం గైదువులు సేర్చి యర్చన 
లిచ్చి నుత్సవంబు పిచ్చలింప. 3 


వ. తదనంతరంబ నానాపురాణేతిహాసశ్రవణంబులను 
బంచమహావాద్యప్రపంచంబులను సంగీతసాహిత్యసంగతనాట్యప్రసంగంబులను 
బ్రతియామదీయమానధూపదీపాదినైవేద్యమహోపచారంబులను 
దత్సరివారదేవతలకు నుపబృ్బంహణంబుగా సమం బగునేమంబున 
నారాముండునుంబోలె నాయామినిం గడపి మజునాండు కృతమంగళస్నానుండై 
ప్రత్యూషనిత్యకృత్యంబులు నిర్వర్తించి యప్పుడు మకరతోరణంబులునుం 
దెలిముత్తియంబుల తోరణంబులునుం గలువడంబులు, బరికూటంబులు 
మేలుకట్టునుం జీరగుండ్లును మృగనాభిలేపనంబును, ముక్తాఫలరంగవల్లికలును 


ల్‌ 


వెల్లివిరియ నుల్లంబుల నుల్లసిల్లుపౌరులును 
నాసదిగంతాగతవిద్వజ్ఞన జ్యోతి షికశాకునికస్వరవేదులును 
వందిమాగధబృందంబులును బసిండిపళ్లెంబుల మాణిక్యదీపంబులతో 
నివాళింపుచున్న పుణ్యాంగనలును హితరాజలోకబంధువర్గంబునుం దలకొన 
జయ జీవ వర్గన్వ సుఖీభవాది శుభసూచకశబ్దంబులును 
బహువిధవాద్యరవంబులును, నొక్కటై దిక్కులు పిక్కటిల్ల మిక్కుటంబుగా 
సుముహూర్తంబున సర్వతోముఖంబగు మహాసింహాసనంబు డగ్గటీ 
ప్రదక్షిణంబుగాం దిరిగి చూచి తత్త్వద్వారంబులకడల నున్న బొమ్మల తలకడల 
నున్న పిన్నగద్దియలలో నెందేని నడుగిడి పెద్దగద్దియ యెక్కుట భావ్యం బని 
వారశూలరహితంబుగా నొక్కదిక్కున నిలిచి సకలజనకలకలంబు నుడిపి 
మౌహూర్తికసావధానశబ్దంబు లొలయ నిష్టదేవతలం దలంచి ప్రశస్తఖడ్గహస్తుండై 
పూర్ణఘటికోచితనాదావసరంబు నెదురు చూచుచుండ. 4 


మొదటిబొమ్మ కథ 


క. మును గడియారంబునం గ 
ట్ట్‌న పెనుజేగంటరవము రేయనునెడ గ్ర 
క్కున భోజుం డడుగెత్తినం 
గని నిలునిలు మనుచు బొమ్మ కలకలం బలికెన్‌. 5 


చ. పలికిన భోజుం డద్భుత మపారముగా మది నిండి పాజంగా 
నిలిచి గతజ్ఞ తద్ద్ద ధరణీసుర మాగధవందిగాయకా 
కలకల మెల్ల మాస్పి శుభకాలములో నిది యెక్క బూనంగా 
వల దన నేల యిందుల నివారణకారణ మేమి నావుడున్‌. 6 


మ. తనవాక్యంబులు తత్సభాజనుల కుత్సాహంబు wer 
పెనంగొల్పంగం బసిండిబొమ్మ నగి గంభీరంబుగాం బల్కె 
జననాథా విను చంద్రగుప్తనృపసంజాతుండు కంజాతమి 
త్రనిభుం డుజ్జయినీపురిం బరంగె నేతత్కర్త సత్కీర్తితోన్‌. 7 


వ. ఆయనఘనత యెట్టి దంటేని. 8 


క సిద్ధులకు నసాధ్యము లగు 
సిద్ధులు నెనిమిదియు( దనకు సిద్ధంబులుగా 
నిద్ధరణిం బౌరుషమున బ్ర 
సిద్ధుం డగు సాహసాంకుం జెప్పం దరమే. 9 


శా. సంభూతాన్యవిడంబడం బర మిథఃసంరంభగర్వోర్వశీ 
రంభానాట్యవిజృంభమాణమతివి స్రంభాదిశుంభన్మనో 
జంభారిప్రియసంభృతానకమహాసంభావనాసంభవా 
స్తంభోదర్కుండు. విక్రమార్కు. డత డేతన్నాత్రుండే చూడంగంన్‌. 10 


క. అతిశయవితరణగుణమున 


నతనికి సరిరాక యెక్క నలవియె నీకుం 
గ్రతువులు నూటును జేయక 
నితరుల కమరేంద్రపీఠ మెక్కం దరమే[2]. 11 


క. అనవుడు భోజుడు విస్మయ 
మును సిగ్గు నహంకృతియును ముప్పిరిగొన ని 
ట్ట్లనియె నొక యర్ధి వేడిన 
దనియంగ సహపాదలక్షధన మే నిత్తున్‌. 12 


క. నావితరణ మిది యల్పమె 
నావుడు నది నవ్వి తనగుణం బన్యులకుం 
దా వినిపించుట కొజుంత గ 
దా వివరము తప్పి తీవు ధరణీనాథా! 13 


క. ఇది మొదలు కొజంత యయ్యెం 
దుది( బుణ్యము హానింబొందె దొడ్డతనంబుం 
జెదరెం దను(దా బేర్కొను 
టిది కష్టము తొంటినీతి యెలుగవు చుమ్మీ. 14 


ఉ. ఆయువు మంత్ర మౌషధము నర్థము దానము మానభంగ మ 
న్యాయము నర్ధనాశము గృహవ్యసనంబును దాంపురంబుగాం 
జేయుట నీతియుక్త మటు సేయక తా నయి దానధర్మముల్‌ 
చేయుదునంచుం జెప్పినను సీయని నవ్వరె ధర్మ మెంచరే. 15 


సుదర్శనుని కథ 


క. ఈ సమయమునకు దగ నితి 
హాసము గలదొకటి వినుము హరిదశ్వకులో 
ల్లాసకరుం డయోధ్యాపుర 
వాసి సుదర్శనుం డనంగ వసుమతి నేలెన్‌. 16 


చ. అతడు సపాదలక్షవసుధామరపంక్తికి భోజనంబు సు 
వ్రతముగం బెట్టుచుం దివిజవర్గము మిక్కిలి దుష్టిం బొందంగాం 
గ్రతువులు పెక్కు సేయుచు జగన్నుతు(డై సరయూతటంబునం 
గతిపయవాసరంబు లధికం బగుసత్ర మొనర్చుచుండ(గన్‌. 17 


క. శారద వీణావాద్యవి 
శారద తగురూప మైనచందము మెణియన్‌ 
శారదనీరదనిభుం డగు 
నారదముని చేరవచ్చె నరపతి జూడన్‌[3]. 18 


క. వచ్చినమునిం గనుంగొని యిటు 
విచ్చయుం డనుచు మ్రొక్కి విభుండు చితార్హ్యం 
బిచ్చి కృతాంజలియై నే 


సచ్చరితు(డ నైతి మీ ప్రసాదము కలిమిన్‌. 19 


ఆ. ఎచటినుండి యిటకు నేతెంచితిరి నన్ను 
ధన్యు( జేయ నన్నం దపసి వలికె 
బరమధర్శశీల బ్రహ్మలోకమున నీ 
దానధర్శవార్తం దడవ వింటి. 20 


చ. విని నిను జూడ వచ్చితి భువిం గడుం బుణ్యుండ వంచు నన్న నో 
మునివర నిష్యుంగాం దలంచి ముద్దునం బల్కెద వెంతవాండ నే 
ననుచు వినీతుండైనం గొనియాడి గుణాఢ్యుండ వీవు నీయశం 
బనఘచరిత్ర బ్రహ్మభువనాంతము ముట్టిన దింత చాలదే. 21 

క. విశదమగు కిరివసనము 
కృశరక్షక! సప్తతంతుకృత మయ్యు. జతు 
రశభువనంబుల( గప్పెను 
వశమే నినుం బొగడ శషవాణీశులకున్‌. 22 


వ. కావున నీ కసాధ్యంబు లే దెట్లన్న. 23 


రగ 


ధాత్రీశ పుణ్యనిర్మల 

గాత్రులకును జగములో నగమ్యము గలదే 
క్షత్రియపుత్రుండు విశ్వా 

మిత్రుడు బ్రహ్మత్వపదవి మేరల మీటిన్‌. 24 


క. స్వకులోచితధర్మము ద 
ప్పక మనువారలకు వలయుపని దుర్హటమే? 
ప్రకటంబుగ బుషిపత్నులు 
సికతాకలశముల జలము చేరుపుగొనరే. 25 


వ. దీనికి దృష్టాంతంబుగ నీవును దీనం గుండం జేసి నీరు నించిన నిలుచు నని 
యిసుక చెతి కిచ్చిన నృపాలుం డందుకొని. 26 


క. ఆటు చేసిన జిత్రము మి 
క్కుటముగ నా దానధర్మగుణసిద్ధునిచే 
ఘటితరస మైనసికతా 
ఘటి యొప్పెను రసము ఘుటికగట్టినభంగిన్‌.[4] 27 


క. కృతి( గుండలు నిలిచిన స 
తతి గనుంగొని నారదుండు దినమును నీవి 
గతిం బుణ్యకీర్తి వెలయిం 
పు తపోనిష్థలను వెలసి పుణ్యవిచారా. 28 


వ. ఆని యుపదేశించి చనిన. 29 
ఆ. ఇట సుదర్శనుండు నీ మట్టికుండల 


నిచ్చ వండిపెట్ట మెచ్చుగాదు 
మంట జేసి మొదలి వంటనే కజీగొన్న 
దానం దొలుత వండ దగుట యెట్లు. 30 


మ. అని మృద్భాండము లెల్లమాని సికతాయత్తంబు లౌ కుండలన్‌ 
ఘను డాపాయసశాకసూపముల పాకం బెప్పుడుం జేయుచుం 
దనియన్‌ బ్రాహ్మణభోజనంబు లిడుచుం దానొక్కనాం డప్పదా 
ర్థనికాయంబులు వండుచోటం జని తత్సామగ్రి విక్షింపంగాన. 30 


క. వెస లుడుకం గని నృపుం డు 
బ్బసమున నే నిట్టిఘనత వడసితి ననగా 
నిసుమునం జేసినకుండలు 
విసవిసలై విరిసె, బుణ్యవిపరీతగతిన్‌. 32 


క. ఉలికి యతం డప్పుడు మది. 
గలంగుచు నిట గల్మషంబు గలసెనొ తగు వి 
ప్రులయెన్నిక గూడదొ హో 
తలు మంత్రము. దప్పిరొక్కొ ధర గదలెనొకో. 33 


మ. అని యుత్సాహవిహీనుం డౌదు నతిచింతాక్రాంతు(డై యుండగా 
దనయిచ్చన్ముని తొటిచాడ్పున వియద్భాగంబు శోభిల్ల వ 
చ్చినం బూజించి మునీంద్ర నామహిమకుం జేటయ్యెంబో నీవు చె 
ప్పినమర్యాదయు నెట్టు దప్పె ననినం బృధ్వీశు బోధించుచున్‌. 34 


క. మర్యాద దప్పిం జిత్తవి 
పర్యాసాహంకృతులను బార్థివ “గర్వా 
త్కార్యం వినశ్యతి" యనుచు 
నార్యులు మును చెప్పునీతి యదితప్పగునే. 35 


క. పర్వతపథమున రథమును 
బర్వస్త్రీసంగమమున బ్రాహ్మవ్రతమున్‌ 
గర్వము నధర్మకార్యము 
నుర్వీభాగమున నావయు న్నడవ దనా. 36 


క. ఇంతమహిమ వడసితి నని 
సంతసమున నివు రాజసము గైకొన్నన్‌ 
సంతతముః జేయు సుకృతం 
బింతయు నిట్టింకె నింక నె మనవచ్చున్‌. 37 


ఉ. నావుడు భూవరుండు మునినాయక నే నపరాధి నైతి నేం 
డావిధ మేక్రియం గలుగు నానతి యి మ్మని మ్రైక్కినంత నా 
దేవమునీంద్రు డి ట్లనియె ధీరుండ వై మది నుబ్బు లేక భూ 
దేవసపాదలక్షం బరితృప్తి యొనర్పుము భుక్తిముక్తులన్‌. 38 


క. బహుదినములు జరపంగం ద 
న్మహమయు( జేకూరు నింక మనమున గర్వా 
గ్రహము వల దనుచు శుభ మెం 
దుహితంబుగ జెప్పి నారదుడు సనినంతన్‌. 39 


క. తాకిన మజీ వంగినక్రియ 
నాశొని వడిపండుకొన్న యనువున నృపు(డుం 
దేశువసెడి తల్లిటివ్రత 
మాకౌలందినె నిత్యసత్ర[్‌] మచ్చట జరిపెన్‌. 40 


ఉ. కావున నేన దాత నని గర్వము గైకొని పల్కి నివన 
ద్భావుండ వైతి దానమును బౌరుషముం బరు లెన్నకుండంగా. 
దా వినిపించెనేనియు నతండుం దృణంబును నొక్కయెత్తగున్‌ 
క్షావర గంజిలో మెతుకు గల్లినం గ్రొవ్వుట నీమహత్త్వముల్‌. 41 


ఆ. అనుడు ఘనుడు భోజుడును మనంబున స్రుక్కి 
బమ్మరిల్లి పసిండిబొమ్మ ! నాదు 
దానమల్ప మన్నదానవు మీరాజు 
దానమెంత చెప్పు దాన నిలుతు[6). 42 


వ. అనిన సాలభంజిక యి ట్లనియె నతం డిట్టి మహావదాన్యుండు. 43 


క. పొడగన్నంతనె వేయును 
నొడివినం బదివేలు నగిన నూజ్వేలు మనం 
బొడంబడి మెచ్చిన గోటియు 
నడిగెడువారలకు నిచ్చు హాటకమయముల్‌. 44 


చతురంగ తజ్జుని కథ 


మ. అది యెట్లన్న నతండు కీర్తి దిశలన్‌ వ్యాపింప భూమండలం 
బుదధు ల్మేరగ నేలుచుండి యొక నాం డుర్వీశులు న్మంత్రులున్‌ 
సుదతీరత్నములు రసజ్ఞులుం గవిస్తోమంబులుం గొల్వ న 
త్యుదయన్రిం గొలువిచ్చి యుండంగం గవీంద్రుం డొక్క డేతెంచుచున్‌. 45 


. దందశూకాధిపోద్దండభుజాదండ 
భూరివిశ్వంభరాభారధుర్య 
జంభారీపరికీర్తితాంభోజినీమిత్ర! 7] 
సూణుసమాహియదాణరాయ 8] 
అక్కిణహృదయ దండొక్కకేళక్కేళి 
పతివుకణవళపక్కడక్క 
అంకక్కరిక్క మహాలదసాందన 
లవలవప్పహిత తులఃకధీర 


ఆ. ధీరసంపదస్తు దేవబంధకహిమ[9] 


ల్‌ 


దఃకసొక్కు మోరిదర్శనిచయ 
యనుచు నాల్గుభాషలను రాజు దీవించి 
నయనసంజ్ఞ నాసనమున నుండి. 46 


సీ. రాజేంద్ర యాజక్షరముల పెరిటివాడ 
నాద్యక్షరము మాన నశ్వవేది 
రెండక్షరములం బరిత్యజించిన నాట్య 
కర్త మూ డుడిపిన గతవిదుండ 
నాలుగు నుడిగింపం జాలనేర్చరి నైదు 
విడిచిన బుధుండ నీవిధము గాక 
సర్వాక్షరంబులు. జదివిచూచిన బుద్ధి 
బలముగాంగల యట్టి ప్రాఢుం డనంగ 


ఆ. నేతిబీజకాయనీతి గాకుండంగ 
నిన్ని విద్యలందు నెన్నంబడ్డ 
సార్థనాము. డైనయర్థిగా నెఖుుగుము 
విబుధపంకజార్క విక్రమార్క. 47 


తే. అనిన గ్రమ్మజం జదివించి యల్లనవ్వి 
ధరణిలో నీవు “చతురంగ తద్ద్ద" సంజ్ఞ 
బర(గినాాడవ యనుండు భూపాలుం బొగడి 
యెలమిం జతురంగతద్ద కవీశ్వరుండు. 48 


క. ఇది తగుందగ దనక కళా 
విదులకు నీసమ్ముఖమున విద్యలయెజుకం 
బొద పెట్టుట హనుమంతుని 
యెదుర వెసం గుప్పిగంతు లెగయుటచుమ్మీ[10]. 49 


ఉ. అంబుజమిత్రతేజ భవదగ్రకరప్రసృతంబు లైన దా 
నాంబువులందు( బుట్టె భువనాంతము నిండుచు. గీర్తిపుండరీ 
కంబు ప్రతాపసూర్యుండు వికాస మొనర్చంగ నాకసంబు భృం 
గంబుగ లోనం బూని యధికం బగువాసన నొప్పు నెప్పుడున్‌. 50 


క. అని చెప్పిన పద్యములో 
దనకీర్తివ్యాప్తియుం[11] బ్రతాపస్ఫురణం 
బును గని భాండాగారికు 
గనుసన్నం బిలిచి మెచ్చుగా నాతనికిన్‌. 51 


క. ధనమిప్పించె విలోకన 
మునకుం బలుకునకు హసితమునకు( గవికి వే 
యును బదివేలును లక్షం 
బును గోటియు. బసిండిటంకములు చొప్పులుగాన్‌. 52 


క. ఘనుండు కవి వీడుకొని యొ 


య్యన భాండాగారి( బిలిచి య ర్ధి ననుం జూ 
చినం బలికించిన నవ్విం 
చిన మెచ్చినను నిట్ల చెప్పక యిమ్మా[12]. 53 


చ. అని సెలవిచ్చిన ధనగృహస్థితు( డౌ తనలెంక యిట్టిచొ 
ప్పున నొసంగంగ యాచకులు భూజనకల్పమహీజ మంచు నిం 
వున బొగడంగ దానగుణభూపషణు. డంచు నవంతినాయకుం 
డనుదినము యశంబు దిశలం దలర న్మహి యేలె నెంతయున్‌. 54 


క. అది కారణముగ నతనికి 
సదృశం బగుగుణము నీకు జాలదు భువిలో 
బొదలని పెదణీకంబులు 
పొద పెట్టక[13] మగిడి పొమ్ము భోజన్ఫపాలా. 55 


వ. అనుడు ననంతరంబ. 56 


శా. లగ్నం బీక్రియ విఘ్న మొందిన నిరాలాపంబుగా విస్మయో 
ద్విగ్నస్వాంతనృపాలపొరహితవందివ్రాత మీక్షింపంగా 
భగ్నోత్సాహమనోరథుం డగుచు భూపాలుండు లజ్ఞాభరా 
భుగ్నోస్యాంబుజుః డౌచు నింటి కరిగెం బుణ్యం బగణ్యంబుగన్‌. 57 


వ. అంత. గొంతకాలంబున. 58 
రెండవ బొమ్మ కథ 


క. మొల బులితోలును మేనం 
బలుచని వెలిపూూత యజుతం బాములపేరుం 
దల మిన్నేణును జడలను 
జలివెలుంగుం గలుగు మేటిజంగము( గొలుతున్‌. 59 


సీ, అనుచు గడంకతో నా భోజతిలకుండు 
దివ్యాసనంబెక్కం దివిరి మటీయు 
ఫలకుసుమాదిశుభద్రవ్యములు గూర్చి 
సర్వపూజలుం దొంటిజాడం జేసి 
కవిరాజభూసుర గాయకపాఠక 
నర్తకులును దనకీర్తి పొగడ 
బసిండిగిన్నియలు చేపట్టి పుణ్యస్త్రీలు 
శిరమున మౌ క్రికశేష లిడంగ 


ఆ. ఖడ్గ్డహస్తు( డగుచుం గదలి నృపాసన 
ప్రాంతభూమి చేరె గ్రహబలంబు 
గలుగు వేళ బూర్లఘటికాంతనాదంబు 
చెవుల సోశినంతో నీఘ్రగతిని. 60 


క. శనించాయితమంజీర 
వ్యంజితనీలాంశుభృంగ మగు పదకంజం 
బంజక యిడంగా వేళా 
భంజిక[11] మై యచట సాలభంజిక పలికెన్‌. 61 


క. ఓహూ భూవర వలవని 
హాహూలివి[15] యేల విక్రమార్కునిసరిగా 
సాహసమును గంభీరో 
త్సాహంబును లేక యెక్క దరమే నీకున్‌. 62 


ఆ. అనుడు నిలిచి భోజుం డాత్మగుణంబులు 
చెప్పం జూచి మొదలితప్పు దలంచి 
మాని నాంటిబొమ్మపూనిక నీవును 
దప్పకుండం జెప్పు తద్దుణములు. 63 


క. అనవుడు నది యిట్లను నీ 
గొనములు గలనృపులం బేరుకొని చెప్పం జూ 
చిన జగమున నుజ్జయిని 
మనుజేంద్రుండుగాక యితర మనుజుడు గలండే. 64 


క. శుభలక్షణుండు వదాన్యుం 
డభయుం డికం గలుగ నేర్చునయ్య “నభూతో 
నభవిష్యతి" యనుపలు కా 
ప్రభువునకు సరిచెప్పుచోటం బలుకంగవచ్చున్‌. 65 


శా. ధారానాథ యనాథసస్యములకున్‌ ధారాజధారాధరా 
కారుం డై కరుణామృతంబు గురియంగాం బ్రాజ్యసామ్రాజ్యల 
క్షిరూఢిం జగ మెల్ల నుల్లసిలంగా శ్రీవిక్రమార్కాఖ్యుం డు 
ర్వీరామారమణుండు కీర్తిం బర౦ంగెన్‌ వీరుం డుదారుం డనన్‌. 66 


మత్తకోకిల. అమ్మహీశుండు నాండునాంటికి నాత్మభూముల నన్యదే 
మ్ములందుల వార్తలం బరిచారకు ల్వినిపింపంగా 
నిమ్ముతోడ నవంతిపట్టణ మేలుచుండ(గ దూరదే 
శమ్మువార్త లెయింగంటోయినచారు లిద్దణు వచ్చినన్‌. 67 


ఉ. అచ్చటివార్త లెల్ల దెలియ న్విని వారల నాదరించి మీ 
రిచ్చటి కేగుదెంచునెడ నీనడుమన్‌ గిరులందుం గానలం 
దచ్చెరు వేమి గంటి రని యానతి యిచ్చిన నందులోన న . 
య్యిచ్చ యెటీంగి యొక్కండు నరేంద్రున కిట్లనియె న్వినీతుండై. 68 


సీ. చిత్రకూటాద్రిపైం జిత్రంబు గనుంగొంటి 
నచటి బిల్వద్రుమప్రచుర మైన 
పుణ్యతపోవనంబున రత్నకాంచన 
మయమైన దేవతాలయము గలదు 


లోకైకవంద్య మందాకినీజలధార 
తోరమై ముందట. దొరంగుచుండు 
నానీరు శుద్ధున కమృతమై పొలుపారు( 
బాపికిం గాటుక భంగి దోచు[16] 


ఆ. దానిపొంత నొకడు మౌనియై జపముతో 
బాయకుండ వేల్మి సేయుచుండు 
నతని కెన్ని యేడు లరిగెనో యొలికిన 
హోమధూళి హిమనగోన్నతంబు. 69 


మ. అని చోద్యంబుగ జెప్పిన న్విని తదీయాలోకనోత్సాహియై 
మనుజేంద్రుండును దిగ్గనం గదలి రమ్మా చూత మామౌని పా[17) 
వనతీర్థం బని వాని. దోడుకోని భాస్వత్ధడ్డసాహాయ్యుం డై 
చనియేం గ్రూరమృగప్రచారతరువిస్తారంబులం దూజుచున్‌. 70 


వ. ఇట్టి దుర్లమమార్గంబునం జనుదెంచుచు నొక్క యెడ. 71 


ఉ. భూరమణుండు గాంచె నతిభూరిపయోధరరూట మాత్మవి 
సారపునఃప్రరూఢపటుశాఖమహావటజూట మంచితో 
ర్వీరుహసంభృతైకముని విరకృతోటజవాటము న్సునా 
సీరమణిప్రభాపటలచిత్రితకూటము[1*] జిత్రకూటమున్‌. 72 


సీ. అందులతీ(గె లింద్రాంగణాగములతో 

జెలిమి సేయుచు మిన్ను గలయంబ్రాకు 
నందుల మ్రాకులు నందనవనకల్ప 
తరువులతో గూడి పెరుంగుచుండు 
నందుల క్రొవ్విరు లన్నదమ్ముల మాడ్కి. 
జుక్కలవాసన కిక్కసేయు 

నందుల సెలయేటు లాకాశగంగతో 
నటనలు సలుపుచు నాడుచుండు 


ఆ. నందుల మెలంగు కరు లైరావతము( దాము 
గదుపుగట్టిమేసి మదము గురియు 
నందు గలుగు మౌను లాసప్తమునులతో 
నిత్యసత్యగోష్టి నిలుతు రచట. 73 


ఉ. అందుల నొక్కచో జలకమాడుచునుండంగ దొల్లి మేదినీ 
నందనవక్త్రృవేణినయనస్తనకాంతులు జాతిరూపులై 
యిం దుదయించె నాంగ నుతి కెక్కుచుం బెక్కుదినంబు లంబుజేం[19] 
దిందిర మీనచక్రములు దేలుచునుండు సరోవరంబులన్‌. 74 


క. వివిధద్వాదశరాసులు 
దవిలి తిరిగి పాళ్లసంపదలు చేకుఖిమి 
న్నవరత్నరాసులకునై 


నవగ్రహంబులుం దదంగణంబులం. బొలయున్‌. 75 


క. వింతలుగా నగ్గిరిపొడ 
వింతం తనిచెప్ప నలవి యే వెన్నెలం ద 
తాంతంబునం గరంగిన శశి 
కాంతంబులు చంద్రుకందు గడుగుచునుండున్‌. 76 


శిరమున విమలపుష్కరవతి యగుమాల్య 
వతి రత్నమాలికావతి యనంగ 
మృగపాదఘట్టన మృదులమౌజేగుజు 
ధూళి శేఖరితసిందూర మనంగం 
బ్రబలసమీరణోత్సతితంబు లైన పు 
ప్పంబులు కరశీకరంబు లనంగ 
సర్వతోముఖసముచ్చాలనవారి[20] ని 
ర్లరములు మదజలన్రావ మనంగ 


తే. దన్ను జేరినమేఘముల్‌ మన్ననంగ[21] 
సాలతరువులు బర్హధ్వజము లనంగ 
నేచిస్వారాజ్యపట్టగజేంద్రులీల[22] 
నిలిచిపొలుచు నయ్యచలంబు నృపతి యెక్కె.[23] 77 


ల్‌ 


శా. లంకేశారిపదాంకితంబులు రురాలంకారకూలంకషల్‌ 
పంకేజాకరసంకులాంతరములం బ్రవ్యక్తదివ్యాంగనా 
సంకేతంబులు మీనకేతనధనుష్టంకారశంకావహా 
రుంకారాళికులంబులుం గల మహాశైలస్థలుల్‌ చూచుచున్‌. 78 


క. ధారాధరమార్గాగత 
ధారాళం బగుచు ధరణీధరమధ్యకృతా 
ధారం బై ధరం బరంగిన 
ధారాతీర్థంబు గనియె ధారాధీశా. 79 


వ. కనిన నితని మనఃప్రసాదంబు దట్టం బై నిలిచె. 78 


క. దుర్మార్గునకైన మహా 
ధర్మస్థలి నాత్మశుద్ది దలకొను ననగా 
ధర్మంబుల కాకరమౌ 
నిర్మలునకుం జిత్తశుద్ది నిలుచుట యరుదే. 81 
భుజంగ ప్రయాతము. అతం డంత సున్నాతు. డై రత్నహేమాం 
చితం బై సువర్ణాద్రి చెల్వొంది దేవా 
న్వితం బైన హర్మ్యంబు వే సొచ్చి యాదే 
వతం గాంచి పూజించి వచ్చె న్నతుండై. 82 


ఆ. అచటిహోమశాల కరిగి మౌనంబున, 


ఘనతపోవిభూతి కలిమి మెజసి[24] 
మధురయుతములైన మారేడుటండుల 
వేల్మి సేయుచున్న విప్రుంజూచి. 83 


ఆ. అన్నపుప్పఫలజలాక్షతాదులు చేత 
నున్నవాడును[25] జపహోమములను 
జేయువాడు బ్రణతి సేయందగరుగాన[26] 
మనుజవిభుండు మ్రొక్కు మానిపలికె. 84 


క. ఓవిప్రోత్తమ హవనం 
[27]బీవెరవున జరుగ వెన్ని యేండులు చనియె 
న్నావుడు నుబ్బస పుచ్చుచు 
నావిధిచేతలకు నేమి యనంగల దధిపా. 8 


ఉ. ఇచ్చట నేండ్లు నూజు సనియెన్‌ జగదంబిక నాయవస్థకు 
న్మెచ్చదు కూడు మాని రవి మీందం దపింపగం వేల్మి సేసి ము 
చ్చిచ్చున వెచ్చుచుండి తెగ జిక్కితి నన్నం గృపానువృత్తిం దా 
నచ్చటివాని లేపి విహితాసనుండై నృపుం డాత్మనిష్టతో. 86 


క. వ్యాలోలకరాళకజి 
హ్వాలం బగు సప్రజిహ్వువదనంబున భూ 
పాలుండు మధుమిశ్రిత మగు 
మాలూరఫలంబు వేల్చె మంత్రము కొలందిన్‌. 87 


వ, అట్లు హోమంబు గావించిన నయ్యుమ నెమ్మనంబున నమ్మిక పొడమి 
పొడసూపకున్నం గడచూపునం గెంపుగదుర మదిం బదరి దొరకొన్నకర్ణం 
బుజ్జగించుట యిజ్జ్ఞగంబున నొజ్జల లజ్జలుడు పురజ్ఞులను నుజ్జయినిటే.డు 
మారేడు(బండు మాని తన మెడం జూచి. 88 


తే. పలుకుందేనియ గలతలపండు వేల్వం 
దలంచి తలచిక్కు చెక్కు మీందటికి[28] జెరివి 
యెడమకేలం దెమల్బుచు నడిద మెత్తి 
మెజుంగుమిడుంగుజు లెగయగా మెడకుం బూనె. 89 


వ. ఇట్లు పూని యుంకించిన. 90 


క. ఓహూ నృప నీధర్మో 
త్సాహములకు మెచ్చితిని నిజం బిది యితని 
సాహసము విడువు మని త 
ద్పాహాఖడ్గంబు వట్టి, బరమేశ్వరియున్‌. 91 


క. పట్టి నిలుచుండి నృప నీ 
కెట్టహితం బైన వేడు మిచ్చెద నని చే 
పట్టిన మ్రైక్కీ మహీవరు( 


డిట్టనియెం దల్లి మెచ్చి తెట్టులు నన్నున్‌. 92 


మ. ఇతడు న్మౌనము సంధ్యయున్‌ జపము ని ట్లేకాలముం జేయంగా 
శతవర్షంబులు పోయె నీద్విజుని మెచ్చం జెల్లదో మెచ్చుసం 
గతి గాదో గుణ మానతి మ్మనిన నోక్షాపాల యీదున్తర 
వ్రతము ల్లల్లియు. జంచలంబు మతి భావం బల్ప మెప్పట్టునన్‌. 93 


ఆ. మేరుశైలధీర పేరులంఘితమున 
నాగు నీవ్రతంబు నగణితంబు[29] 
చంచలాత్మకృతము సంకల్పరహితంబు 
నైన జపము లెల్ల హాని బొందు. 94 


క. దేవర భువిం గాష్టంబున 
గ్రావంబునం గాంచనమునం గలుగండు శుచియౌ 
భావమునం గలుగ నేర్చును 
భావజ్ఞా! భావశుద్ధి పరమార్ధ మనన్‌[30], 95 


క. డెందంబున సందేహము 
నొందక ప్రహ్హాదుతండ్రి నొడబణీచెడుచో 
నిందు. గలం డనినం గంబము 
నం దుదయింపండె విష్ణు. డసురులు బెదరన్‌. 96 


క. దేవద్విజమంత్రౌషధ 
దైవజ్ఞాచార్యతీర్థధర్మముల యెడన్‌ 
భావన యేవిధమున నౌ 
నా వెరవున నచటి సిద్ధి యగునిద్దగతిన్‌[31]. 97 


ఆ. భావ మస్తిరంబు గావున వీనివ్ర 
తంబులెల్ల నిష్పలంబు అయ్య 
నీవు నప నిట్లు గావించితివి గాన 
గడియలోన మెచ్చు గలిగె నీకు. 98 


క. ధన్యుండ వనవుడు విని న 
త్కన్యాదానమును దేవతావరమును రా 
జన్యవరాజ్ఞయుం దిరుగుట 
యన్యాయము గానం దిరుగ కంబిక వినుమా. 99 


ఉ. ఇష్టములెల్ల నాకుం దగ నిచ్చెద నంటివి సర్వమున్‌ వ్రత 
భ్రష్టుడు నాక వీనికిం గృపామతి నిమ్మని మ్రైక్కినంత సం 
తుష్టి వహించి దేవత చతుశ్శతవత్సరభోగ్యమైన యు 
త్కృష్టమహీపతిత్వమును దివ్యపదంబును నిచ్చె వానికిన్‌. 100 


క. వానికి ని ట్లచ్చి ధరి 
త్రీనాయకుః బరిణమించి దేవియు నంత 


ద్ధానమ్మునొాదె విపుండు 
(mn) మా 
నాన్ఫపు వెజంగంది పొగడి యరిగే నిజేచ్చన్‌. 101 


శా. తత్సేవాఫలదర్శనంబున మహాప్రస్థానవిశ్రాంతిగా[32) 
నుత్సాహంబును సాహసంబును బ్రతాపోదారభావంబు న[33] 
త్యుత్పెకంబును భూషణాకృతులతో నొప్పారంగా భూపతీ 
వాత్సల్యంబున వచ్చె విక్రమయశోవర్ధిష్ణుం డుజ్జేనికిన్‌. 102 


వ. కావున నీ కిట్టి గుణంబులు సమకూరకునికి నెక్కంజనదు పొమ్మనిన విని 
భోజుండును మనంబున నతనిం గొనియాడుచు నుద్విగ్నితాలగ్నుండై[34] 
సిగ్గుపడుచుం బూర్వద్వారగమనంబు మాని యపరద్వారగమనోొత్సుకుం డగుచు 
నాటి కద్దివ్యాసనం బెక్కరాకుండుట తెల్లంబుగా మొగంబు తెల్లంబడం దిరిగి చని 
మలి యొక్కనాండు. 103 


మూండవబొమ్మ కథ 


క. ఉల్లోలదుగ్గసాగర 
కల్లోలకరాగ్రమందకంపితఫణభృ 
ద్వల్లభమణిమయడోలా 
వేల్లనసుఖలోలుం డైన వేల్పుం దల(తున్‌. 104 


క. అని నియమంబున హితశా 
కునికస్వరశాస్త్రవేదకో, విదయుతు. జై 
యను వగుదినమున సింహా 
సన మెక్కందలంచి భోజజనపతి చేరెన్‌. 105 


క. చేసిన నచ్చటిపుత్రిక 
యారాజుం బలికె వాసవాసన మెక్కం 
గోరుట జగ మెజుంగ మహా 
దారిద్రుండు క్రతువు సేయం దలచుటచుమ్మి. 106 


ఉ. ఆర్యులం గూర్చి నేడు శుభమైన ముహూర్తము చూచి వట్టిగాం 
భీర్యము దోపంగాం దగని పెద్దజీకం బిదియేల సన్నపుం 
గార్యమె విక్రమార్కనృపుగద్దియయెక్కుట వానింబోల నౌ 
దార్యము నీకు గల్లినం బదం బిడు మోజగభోజభూవరా. 107 


వ. అనుడు వినయమానమానసుండై మానవేంద్రుం డాసింహాసనయానంబు మాని 
యనుమానించి మీనరపతివితరణంబు లేతెజుం గెజీంగింపు మనిన నది 
యిట్లనియె. 108 


సీ. బలమున నిజమున బ్రాణరక్షణమున 
భీము భీమాగ్రజు భీమగురునిం 
జెలువున సంకల్ప సిద్ధి దేజంబునం 


బద్మారి బద్మజుం బద్మమిత్రు 

శివభక్తి గీర్తి విశిష్టదానంబున 

బాణు బాణారాతి బాణజనకు 
నైశ్వర్యమున రతి నఖభిలోత్సవస్పూర్తి.[35] 
గామసంహరుం గాము గామసఖుని 


ఆ. నష్టభోగముల రణాటోపమున బుద్ధి 
నింద్రు నింద్రతనయు నింద్రమంత్రి 
గ్రేణి సేయు ననుచు జాణలు వొగడంగ 
నవని యేలె విక్రమార్కవిభు(డు. 109 


క. సాహసము జయము బల ము 
త్సాహంబు( బరాక్రమంబు ధైర్యము గల ని 
ర్మోహకుని దొరయునెడ సం 
దేహించుచునుండు నాదిదేవుం డైనన్‌. 110 


క. నరుడు మగతనము నేర్పునం 
బరంగించెడుచోటం దోడుపడుదురు నురలున్‌ 
ధర గౌళికునకుం దోడ్పడ 
గరుడండు జక్రంబు హరియు. గలిగినభంగిన్‌. 110 


గౌలికుని కథ 


క. అనవుడు భోజుండు గౌలికుం 
డనువానికి నెచట విష్ణుం డాయుధఘును వా 
హనమును దొడ్పడియెను నే 
వినవలతుంజెప్పు మనిన వెన నిట్లనియెన్‌. 112 


ఆ. తుంగసౌధశృంగసంగతాంబర మౌచు( 
బూర్వభూమి నొక్కపురవరంబు 
భజన కెక్కి మున్ను నిజమైనపేరిట 
వెలసె భువిం బ్రతాపవిషయ మనంగ. 113 


వ. అట్టిపురంబున. 114 


క. సేనానికి నెన యనం బర 
సేనాభంజకుండు గలిగె క్షితిపతి విష్వ 
క్సేనారాధకుండు బృహ 
త్పేనాఖ్యుండు బల్మి భీమసేనుడు వోలెన్‌. 115 


వ. ఆనరేంద్రునకు నానందిని యనుసుందరియందు నయనానందంబుగా 
నొక్కనందన యుదయించె. 116 


క. ఆరాజతనూభవ క 


న్యారత్నము మరుని మోహనాస్త్రముక్రియ నా 
కారంబున నొప్పుచు ధర 
లో రూఢికి నెక్కు నది సులోచన యనంగన్‌. 117 


క. భూవలయంబున నుపమా 
జివన మగు వస్తు వేర్చి చెప్పెద మనంగా 
నావెలంది యవయవములకు 
నేవియు సరిగాక యునికి నేమనవచ్చున్‌. 118 


సీ, మృదుపల్లంబులు ముదురకయుండిన. 
బదసరోజములసంపదలం బోలు 
గరికరంబులమేనం గర్కశభావంబు 
లేకయుండిన నూరులీలం బోలు. 
జక్రవాకంబులు సడిసన్న రేయెల్ల 
బాయకుండినం జనుదోయి( బోలు 
జుక్కలటేండు దా స్రుక్కక పొంగక 
కందకుండిన ముఖకళల( బోలు. 


ఆ. జంచరీకచయము సంచలింపక కూడి 
నిలిచెనేని కురుల చెలువుదాల్బు( 
బువ్వు దీ(గె మొదలిమవ్వంబు దప్పక 
ననిచెనేని మేనియనువుబడయు. 119 


మ. తనలావణ్య మగణ్యదర్పమయమై తారుణ్యపూర్ణంబుగా 
ననవద్యద్యుతితోడ నాన్భపతికన్యారత్న మేరాజనం 
దనుల న్మెచ్చక మీది మేడకడ గంధర్వాంగనావిభ్రమం 
బున నుండెన్‌ మృదువస్త్రగంధసుమనోభూషాదిభోగంబులన్‌. 120 


సి. తరుణి యీక్రియ మేడం దరలకుండుటయును 
దెలిసి గౌలికు( డనుధీరవిటుండు 
చాయలయుక్కున( జక్రంబు గావించి 
కాష్టయంత్రంబున గరుడిం జేసి 
తా విష్ణ్టుడై మన్మథప్రథనమునకు 
మెజపుగాం గస్తూరి మిగుల నలంది 
ప పసపువన్నియ పట్టువసనంబు గావించి 
తిరునామ మొప్పంగాం దీర్చి కడంక 


తే. నెక్కి కీలున వాహన మెగయఆేసి 
పవనపథమున( జనుదెంచి బాలమ్రైోల 
నిలిచి నేనిదె కృష్ణుండ నిన్ను గూర్చి 
వచ్చితిని నన్ను వరియింపు లచ్చికరణి. 121 


చ. అనవుడు బాల వినయము హర్షము అజ్ఞయు నగ్గలింప నా 
తని నట నుంచి యేగి తనతండ్రికి నట్టితెజం గెయింగం జె 


ప్పిన నతండు గ్రయంబున నభీష్టము నే.డొనగూడంబోలు నే 
కని చనుదెంచి యచ్చట గవాక్షముఖంబున( జూచి యుబ్బుచున్‌. 122 


క. చల్లనికొండకు గిరిజా 
వల్లభుం డల్లుం డగునట్టివడువున దల్లీ 
నల్లనిదేవర నీచే 
నల్లుం డనంగం గలిగె నేం గృతార్థు(డనైతిన్‌. 123 


క్‌, ఆమ్మా తడయక కైకొను 
పొమ్మా యని యనుప నేగి పొలతుక యచటన్‌ 
నెమ్మి దళుకొత్తంగాం దన 
నెమ్మన మలరంగ నాతని న్వరియించెన్‌. 124 


ఉ. గౌలికుం డయ్యెడ న్మది వికాసము హాసముం గూడియాడంగా 
బాలిక నంతనంత మృదుభాషణభూషణతోషణంబులం 
గేలికిం జేర్చి లజ్జ కడక్‌ లెడలించుచు బుజ్జగించి పాం 
చాలుని పోలిక న్సురతసౌఖ్యము తీపులు చూపె నేర్చునన్‌. 125 


ఉ. అజ్జలజాక్షియున్‌ హృదయమందునబుట్టినవాని పోరుచే 
బుజ్జవ మియ, కోలు గొనుపొందునం గూడిన నింపుగైకొనున్‌ 
సజ్జకుం దాన చెరు రతిచేష్ట లెబుంగగడంగు చెయ్వులన్‌ 
లజ్జయొకింత చేడ్పడం జెలంగుం బెనంగు ననంగకేలిమై. 126 


క. ఇటు నానాంటికి నాయ్యనం 
గుటిలాలక యులుకు దీర్చుకొనుచుం దనక 
గెట నాదటం జెలగంగ న 
వ్విటుండు నృమరతుల గారవించుచు దివుటన్‌. 127 


సీ, అంగుష్ట మడుగు గుల్పాంతంబు. జిజబుదొడ 
జఘనంబు నాభి వక్షంబు: గుచము 
భుజమూలములు గళంబును జక్కుమోవియు 
నయనము ల్నుదురు ముందలయు ననగ 
గలుగుచోటుల( జంద్రకళలంబెంపునం జెక్కు 
నారోహణావరోహణము లెజీంగి 
బీజమంత్రాక్షతవ్యాజదృగ్పాణముల్‌! 36) 
హృదయాదిమర్శంబు లెక్కంజేయు 


తే. సుఖముఖాంకనఖరచుంబనభూషణ 
గ్రహణతాడనములం గదలంబొడిచి 
చిత్తశయనుదెలిపి యుత్తానశాయిత 
ముఖ్యసురతతంత్రములం గలంచె. 128 


క మనసిజమర్శజ్ఞ్జునితో 
మన మలరంగం బెనంగి కరగ మానిని రతిసం 


జనితసుఖంబున నెలపొడు 
పున గరంగెడు చంద్రకాంతపుత్రికం బోలెన్‌. 129 


శా. ఆజాడం గుచచక్రవాకరుచి పెంపారం దదీయాననాం 
భోజాతప్రభ లుల్లసిల్లంగ సముత్ళుల్లాక్షి[?7] మీనద్యుతుల్‌ 
రాజిల్లంగ సులోచనాసరసిలో రాయంచభంగిం గళా 
భ్రాజిష్టుం డగు గోలికుండు హరిరూపం బొంది క్రీడించుచున్‌. 130 


ఉ. ఇమ్ములం గొన్ని యేండ్లు సుఖియింపగం దక్కినరాజులెల్లం జో 
ద్యమ్ముగ నిట్టివార్త విని యచ్యుతుం డీతని యల్లుం డయ్యె[38] గ 
ర్వమ్ములు మాని వినిం గొలువం దగునంచు భయమ్ముతో దురం 
గమ్ములం గుంజరమ్ములను గన్యలం గప్పము లిచ్చి పంపంగాన్‌. 131 


క. చేకొనుచు బృహత్సేనుండు 
చేకొలందుల లోగు టెజీంగి, క్షితిపాలకులం 
జీకాకుపజీచి భూములు 
చేకొనంగా నలంగి తలంగి సిగ్గున నొకచోన్‌[39]. 132 


వ. అందబుం గూడుకొని విచారించుచుం దమలోన. 133 


క. సమముగ దేశము లేలుచు 
నమరిన మగకూడు గుడిచి యధమాధమభా 
వములో బెక్కం డొక్కని 
సమరమునకుం బోకయునికి[40] చచ్చుట గాదే. 134 


క. గణుతింప మానభంగ 
వ్రణ మాజన్మంబు నెడ్డ వ్రయ్యలు సేయున్‌ 
రణమరణము శూరులకును 
క్షణదుఃఖము మీంద నధికసౌఖ్య మొనర్చున్‌. 135 


ఆ. మానహాని మైన మనత్రోవకంటెను[41] 
బ్రాణహీన మైన పదము లేదు 
వీనిచేత బాధ వెచ్చుటకంటెను 
జక్రధరునిచేతం జచ్చు( టొప్పు. 136 


క. రావణకంసాదికర 
క్షోవీరులం జంపి తన్నుం గూడంగనిచ్చెం 
గావున సమములు నల్లని 
దేవరకోపములు నట్టిదేవరవరముల్‌. 137 


స్‌ మున్నీటిపాపయు మున్నీటితేపయు 
నిల్లాలు నిల్లునై యెసంగువానిః 
బాములపగవాండు. బాములవగవాండు. 
దేరును బాన్సునై తేరువానిం 


గలువలచుట్టంబు( గలువలపెట్టంబు. 
దనరెండుకన్నులై తనరువానిం 
బూవింటివాండును బూవింటివాండును 
గారాపుబట్టులై[42] గలుగువాని 


ఆ. జోడులేనికంటిజోగికి జోడుగా 
నున్నవానిం బెక్కు మన్నవాని 
దల్లి దండ్రియైన నల్లనివేల్బును 
గంట చెడనిముక్తిపంట గాదె. 138 


క, చొత్తము చత్త మనుచు ను 
ద్వృత్తు లగుచుం దేగి ప్రతాపవిషయముపై దం 
డెత్తి చనుదెంచినం గని 
యత్తటీ( దా వెడలె నాబ్బృహత్సేనుండున్‌. 139 


చ. వెడలి నిజాప్తసైన్యపరివేష్టితు:డై చని గర్వపాటవం 
బడరంగం బోరిపోరి బల మంతయు. జచ్చినం జిచ్చులోపలం 
బడి వడిం దూలివచ్చు శలభంబుతెణింగున నోహటించి లో 
పడక పురంబు సొచ్చి సుతపాలికి నాపద చెప్పి పుచ్చినన్‌. 140 


మ. ఆది యాత్మప్రియు. జేరి, దేవ! మును ప్రహ్లాదుం గృపం గాచి యు 
న్మదుం డౌ దైత్యునిం ద్రుంచి తీవు మొసలి నృర్దించి యాయేన్లు నె 
మృది రక్షించితి నేండు నీ న్గాలువగా మాతండ్రీ కిట్టీ మహా 
పద వచ్చెన్‌ రిపుసంఘముం దునిమి నీభక్తు న్ఫువి న్నిల్చవే. 141 


క. వేడుకొనిన వాండును 
మనమున నిటు దలంచెం దొల్లి మగతనమునం బూ 
నినపూనిక విడిచిన నిక 
వినువారలు. జూచువారు వికవిక నగరే. 142 


తే. నాటిసాహసమున నిట్టిబోటి గలిగె 
నే.టితెంపున కొకవెల్పు నిల్వంబడండె 
యనుచు జక్రంబు గైకొని యంత్రగరుడి 
నెక్కి సూత్రంబు గదలించి యెగసి వచ్చె. 143 


వ. అట్టి వేళ నయ్యాదివిష్ణుండు. 144 


ఉ. గౌలికుం డీల్లెనేనియు జగంబు జనార్లను. డీల్లె నంచు న 
న్నాలము సేయుచుండు( దన యల్లుండ నేనని నమ్మియున్న భూ 
పాలుండు చిక్కు భక్తి, దమప్రాణము లొప్పనసేయ నున్న మ 
సన్నీలతలంపులుం బొలియు నే నటు పోవకయుండ( బాడియే. 145 


క. అని చక్రము చేవెలుంగంగ 
వినతాసుతు నెక్కి వచ్చి విథుం డొప్పె సువ 


ర్లనగంబుమీద సౌదా 
మినితో జెలువొదు నీలమేఘము పొలెన్‌. 146 


మ. తనదివ్యప్రభ లీక్రియ[42] న్వెలుగంాం దార్జ్యుండు పక్షాగ్రచా 
లనవాతాహతితోన మేఘములు డొల్ల న్మిన్ను ముట్టంగ నే 
పున దీపించుట లీల గోపమును రూపుం జూపి చక్రాహతి 
న్వనజాక్షుండు నృపాలపంక్తి ననిపెన్‌ వైకుంఠసంప్రాప్తికిన్‌. 147 


వ. ఇట్లు చేసి తదనంతరంబ తజ్జయంబు విదితంబు సేయం బూని. 148 


ఊఉ. ధన్యజనానుకూలు( డగు దానవసంహరు. డొత్తి నటమూ 
ర్ధన్యము భక్తసద్దతివదాన్యము నిర్జితగర్జితోగ్రప 
ర్దన్యము ఛిన్నభిన్నపరసైన్యము దిక్కరికర్లకీర్ణకా 
తిన్యము గౌళికావనదృథకృతజన్యము. బాంచజన్యమున్‌. 149 


క. ఇటు వానిపేరుగా ను 
తృ్కట మగు జయ మిచ్చి చక్రధరుం డేగిన ను 
దృటవృత్తి గౌళలికుండు న 
చ్చట చని రణమండలమునం జచ్చిననృ్ఫపులన్‌. 150 


చ. కనుగొని మామం బిల్చి నను గంటివె వచ్చిన యీనృపాలురం 
దునిమితి వీరి సంపదలు దొద్దులుగాం గొనికమ్ము నీపురం 
బున కని చెప్పి తొటిగతిం బోయి సులోవనం గూడి దాని కిం 
పొనర విహారము ల్సలుపుచుండె ననేకదినమ్ము లిమ్ములన్‌. 151 


క. కావున దెం పెటీగి యన 
ద్భావున కచ్యుతు(డు తోడుపడియె ననంగా 
నావిక్రమార్కునకు నతి 
పావనునకు సురలు తోడుపడు టచ్చెరువే. 152 


ఉ. ఉల్లసితక్షమాభరణుం డుజ్జయినీపతి( బోలవచ్చునే[44] 
యెల్లముఖంబుల న్విష మనేకవిధంబుల నొల్కుచుండంగా 
నుల్లము వ్రయ్య బు స్సనుచు నూరక మోగెడి పాముతోడి పొ 
త్తొల్లక తద్భుజాగ్రమున నుర్వి సుఖస్థితి నుండు నెప్పుడున్‌. 158 


వ. అట్టి యాతనితలంపు సంపదలందు నయవినయాదిగుణంబులం బొదలు. 159 


క. ఓలం బగుసంపద నయ 
శీఅంబున(గాక దుష్టచేష్టలం గలదే 
యాలరిమొదవులకును దల 
కోల యిడక చేరి పిదుకుకొన[45] దర మగునే. 155 


క. ఎక్కడనుండియు కూడును 
నిక్కము లై తోచు నొక్కనిముసంబునం దా 
మెక్కడికొ విరిసిపోవును 


దక్కవు సంపదలు మేఘడంబరము క్రియన్‌. 156 


క. కలిమికిని దగినకొలందిని 
నెలగల వెలి విడువకున్న[46] నిలు పెక్కడి దౌ 
కలయంగ నిండిన చెబువున 
కలు(గించుక విడువకున్న నాంగనిభంగిన్‌. 157 


సీ. అని యిట్టితలంపున నశ్వమేధము సేయం 
బూని భూసురబంధుభూమిపతుల 
రప్పించి శుభముహూర్తమున దీక్షావిధి 
గైకొని చేయుచో నాకవిభుండు 
గరుడగంధర్వయక్షవాతముల తోడ 
నరుదెంచి తొడ్పడి యాదరింప 
సురల నందజం జూచి ధరణీశుం డందులో 
రత్నాకరుం డటు రామి యెజీంగ 


ఆ. యతనిం దోడితేర హితుంబురోనాతు నంపె. 
బ్రియము గూర్చి మైత్రినయము మెజియ 
విప్రవర్యుం డంత క్షిప్రయానంబున. 
దెరువునడిచి కొన్ని దివసములకు. 158 


మహాస్తగ్లర. కనియెన్‌ దుర్వార దర్వికర మకరరు షగ్రాహరక్షావినిద్రున్‌ 
ఘని చీసద్భుజాభ్రంకషగుణసమతిక్రాంతకాలాంతరుద్రున్‌ 
జనకాధీశాత్మజాధీశ్వరధ నురతివి స్తారితావర్తభద్రున్‌ 
స్వనదంభోదాతిరౌద్దు న్వరతటవిహితోవ్భ్వాసముద్రున్‌ సముద్రుంన్‌. 159 


సీ. అనిమిషరక్షణాయత్తజీవనముల 
గుహబ్బృహస్ప్సతుల సన్మహిమం దాల్చి 
యధికనాగేంద్రసమారూఢమహిమల 
హరిశచీనాథుల ననుకరించి 
రాశీభవన్మకరప్రాభవంబుల 
సౌరికుబేరుల సాటి నొప్పి 
కమలావృతాయతాకారవైభవముల 
బ్రహ్మవిష్టులతోడిపాటి మించి 


ఆ. సంతతప్రవాళకాంతివసంతక 
బాలసూర్యులసరి లీల గ్రాలి 
భూమి సర్వదేవతామయుం డన, జెల్లి 
యెలమి నేజులెల్ల నేలువాని. 160 


స్‌ మిన్నంటం బొంగియు మేర దప్పక పెక్కు 
భంగము ల్లలిగియు( బాజులేక 
సుళ్ళెన్ని గలిగిన నుట్టున స్రుక్కక 
యనుకయ్యు. బరులకు ననువుగాక 


సరివారిలోపల నురువులు గ్రమ్మంగా 
నేలపై బొరలియు బేలుగాక 

తనలోన బడబాగ్ని దరికొని మండియు 
వడగాలి మీలపై సుడియనీక 


ఆ.బయలుపడియును దనలోతు బయలుపడక 
దిగులుపజిచియు నొండెడ దిగులుపడక 
యినుముకంటెను గుణమణు లెసక మెసంగ 
నసమరసమయమైన వెక్కసమువాని. 161 


వ. మజీయు గంగాతరంగిణీసంగతంబై హరజటాజూటంబునుంబోలె 
శంఖాలంకృతంబై విష్ణుభుజంబునుంబోలె వజ్రసముజ్జ్వలంబై 
పురందరుకరంబునుంబోలె ముక్తామయంబై ముక్తిపథంబునుంబోలె 
నీలసమగ్రంబై సుగ్రీవసైన్యంబునుంబోలె విజృంభీతపద్మరాగంబై 
శరత్సమయంబునుంబో ల బుప్పితపుష్యరాగంబై శిశిరంబునుంబోలె, 
బ్రసరత్తుష్తారంబై హేమంతంబునుంబోలె బటువిద్రుమచ్చాయంబై 
వసంతంబునుంబోలె నుద్దండరాజీవంబై గ్రీష్మంబునుంబోలె నాభిలకూలంకషంబై 
వర్షాగమంబునుంబో లె మీనమిథునకర్క్మటమకరాదిసంచారంబై 
గ్రపామండలంబునుంబోలెం బరభీతసపక్షభూభృత్కులాశ్రితంబై 
మహాదుర్గంబునుంబోలె నొప్పు నప్పూరంబుగలవాని. 162 


క. ఆనీరధి నెల వింతన( 
గానేరము తేలగిలు మకరములమీందన్‌ 
మైనాకాదులు టిక్కల 
తో నిలుచుం గరులమీంది దోమలకరణిన్‌. 163 


ఆ. అట్టిజలధి( జేరి యవనీసురుండు పలు 
మాయు బిలిచి పిలిచి మదిం గలంగి 
యుత్తరంబు లేని యుదకంబు నచటికిం 
బిలువ వచ్చి నేను బేలనైతి. 164 


క. సరసత్వము సన్మానము( 
బొరయనిచో బ్రియము నెజపం బూనుట ధరలో 
దెరువాటుకాండ్రకడ ము 
పష్కరుండై[17] తనకలిమి చూపంగడంగుట చుమ్మీ. 165 


మ. అని చింతించి పురోహితుండు నిజరాజాజ్ఞవిధి న్వారిధి 
నీను నేం బిల్చితి రమ్ము నిల్వనిడికో నీబుద్దీ యంచున్‌ ఘన 
ధ్వనిగా జెప్పి చనంగ నర్జవుండు దివ్యంబైన రూపంబునం 
దనరత్నంబులు నాల్గుగొంచు, జని పొంత న్నిల్చి యవ్విప్రుతోన్‌. 166 


వ. నీ కింత వేగిరపడనేల నే నిదె వచ్చుచున్నవాండ మీరాజునకు మాకునుం 
బరమసఖ్యం బగు నే మెుంగుదుము గావున మమ్ము బిలువం బంపె మే 
మచ్చటికి వచ్చినవారమ యని ప్రియో క్తి నిట్లనుము. 167 


క. కడపటనుండియు నే మ 
క్కడ నుండుదు మనుచు జెలిమిగతిం దప్పకు మీ 
యెడ దవ్వన వలవదు సం 
గడ మనంగాం దలపులోనం గలుగుట చుమ్మీ. 168 


క. నెమిలి గిరి నంబుదము గగ 
నముపై రవి లక్షయోజనంబుల( గొలనం 
గమలము లక్షద్వయమున 
హిమకరుం డిలం దొగలునుండు నెక్కవె చెలుముల్‌. 169 


వ. అని విన్నవించి యాశోభనమునకుం గట్నంబుగా నిద్దివ్యరత్నమ్ము లిమ్ము, కోరిన 
నివి నైన్యసంపాదకంబును, బహుధనప్రదంబును, 
మృదుచిత్రవర్ణవస్థాభరణదాయకంబును, బక్వాన్నప్రతిపాదకంబును నౌ నని 
చెప్పి వీడుకొలిపిన్‌ నతం డతనివచ్చినపని సఫలం బగుటకు హర్షించి. 170 


క. సుముఖుండై చనుదెంచుచు( 
దమమాళవభూమి కొచ్చి ధరణీశ్వరు యా 
గము సంపూర్తియుం దాన 
క్రమమును విని యచటం దనదురాకకు వగచెన్‌. 171 


చ. పొసంగిన పప్పు మండెంగలుం బుక్కిటిబంటిగ మెక్కి మంచి వె 
క్కసపుం బదార్ధము ల్నమలి గజ్జునం ద్రేపంగం గల్లు భూరిదా 
నసమయమైనే మాడ ధరణం బటు వచ్చు, విశిష్టపూజతో 
బసనగు పచ్చడంబు నౌకపలళ్లియరంబును గల్లు 'దప్పితిన్‌[48]. 172 


క. చేరేడు నూకలు బిడికెడు 
కూరయుం గొని యొక్కపూణుకూటికి దొరయై 
యూరికిం బంచినం బోబడు 
పౌరోహిత్యంబు బుద్ధి బంటణీకముగా. 178 


క. అప్పటి కమికండుకూటికి 
నొప్పెడిదియు[49] బోషణంబు, హోమము దొరకై 
యొప్పించి వేల్వంగా గతి[50] 
దప్పెడు తత్త్వము పురోహితత్వము జగతిన్‌. 174 


ఆ. అనుచు బహువిధములం దనపని నిందించి 
కొనుచు నాత్మనగరమునకు వచ్చి 
మనుజవిభునిం గాంచి వనరాశి చెప్పిన 
వినయభాషణంబు అలెనయజెప్పి. 175 


క. నాలుగురత్నాకరముల 
మూలద్రవ్యములబీజములొ[51] యనందగు నా 
నాలుగురత్నంబులు నా 
నాలుగుమహిమలును జెప్పి నరపతి కిచ్చెన్‌. 176 


వ. ఇచ్చిన నమూల్యంబు లగువానిం జూచి యిందొకటి నీ వేణుకొమ్మ నిన నతండు 
నాయంట నాలిం గొడుకుం గోడలిని విచారించి వచ్చి పుచ్చుకొనియెద నని 
సంభ్రమంబునం జని మువ్వురం బిలిచి యారత్నంబు లిట్టిట్టి సంపద లిచ్చు 
వీనిలో నేది పుచ్చుకొంద మని తలపోయుచున్నపుడు. 177 


సీ. సైన్యంబు గలిగిన జగమెల్లం జేపడుం 
గొను డిది యౌ నని కొడుకు పలికె 
ధర “ధనమూల మిదం జగ” త్తనుమాట 
తగు నిది గొన నని తండ్రి పలికె 
నిష్టాన్నములు మదిం దుష్టిగా గుడుతుము 
మే లిది గొను మని యాలు చెప్పె 
భూషణాంబరములభోగంబు లిది గంట 
వెర వని కోడలు విన్నవించె 


ఆ. నిట్లు వేణువేజు నిచ్చలం దమలోన 
జగడ మైన నతండు మగిడి వచ్చి 
యింటివారికలహ మెజీంగించి వీనిలో 
నీవ యొకటి యిమ్ము దేవ యనుడు. 178 


క. ఈ నలువుర[52] కిం దొక్కటి 
యీనేల తలంపుకొలది నిట మీజగడం 
బే నుడిపెద నని యొడయం 
డానాలుగుమానికములు నాతని కిచ్చెన్‌.[53] 179 


క. ఈ జాడ యీగి నీకడ 
నీజన్మమునందు( గలుగ దింళం గలుగ దిశం బొమ్మనినన్‌ 
భోజుండు నమ్రవదనాం 
భోజుండై తాను నంతిపురమున కరిగెన్‌. 180 


శా. ప్రహ్లాదస్థిరభక్తిభాగ్యవిభవప్రత్యక్షరూపు, న్నభోం 
తహ్లాదిన్యుదయాదిమూలచరణున్‌, దైత్యాంతకు, సహా 
షాహ్హాదాకృతికృత్యవంచితబలిం, జక్షుుశ్రవస్తల్పు, న 
ల్పహ్లాముద్రమనోనురాగవిహరల్లక్ష్మీకవక్షస్థలున్‌. 181 


శా. ఇంద్రాదిస్తుతయోగ్యవైభవుని బర్జీభూత[54]భూతావళీ 
సాంద్రానందకరప్రసంగనిజలాస్యప్రస్ఫుటీకారు, ని 
స్తంద్రానేకమునీంద్రవంద్యచరణద్వంద్వున్‌ ముకుందప్రియుం 
జంద్రాలంకరణాంకు నద్రితనయాసేంసక్తిచిత్తాంబుజున్‌. 182 


మాలిని. ఉరగశయనశాయీ యోగ్యవిద్యానపాయీ 
గరుడవిహితయానా క్ష్మారకోర్వీశయనా 
ధరణిభరణదక్షా దండితోద్దండరక్షా 
మురహరహరరూపా ముఖ్యసౌఖ్యస్వరూపా. 183 


గద్యము. ఇది రాయగజగంధవారణ వైరిమండ లికభేకఫణీంద్ర వీరఘోట్టవిభాళాది 
బిరుదప్రకటచారిత్ర కళింగదేశనిర్దామధామ త్యాగనాగార్జున 
కర్ణాటద్ర వి ళలాంధ్రమహారాష్ట్రాభూపాలరూపనూపురసుందరచరణారవింద 
సనదప్రోలిపురవరాధీశ్వర వెలనాంటిష్పథ్వీశ్వర రాజ్యసముద్ధరణ శ్రీకొఖివి 
వెన్నయామాత్యపౌత్ర హరితసగోత్రపవిత్ర సకలసుకవీమిత్ర కసవరాజతనూజ 
గోపరాజవిరచితంబైన సింహాసనద్వాత్రింశిక యను కావ్యంబునందు 
సుదర్శనోపాఖ్యానంబును, విక్రమార్కుని మహౌదార్యంబును, 
దదియసత్త్వసాహసమహత్త్వంబులును, గౌళికోపాఖ్యానంబును, 
సాహసాంకదాతృత్వంబును నన్నది ద్వితీయాశ్వాసము. 


మూ. 


. పులితోలు పైభూతి చెలువుదిర్చి 
. మెక్కుట గలదే 
. వచ్చె నపుడు నరపతి. జూడన్‌ 
.ఉ. ఆగతి గుండ నిల్చిన ధరాధిపుం గన్గొని నారదుండు నీ 
విగతిం బుణ్యకీర్తి వెలయించుచు నిచ్చలుం దీర్చు సత్ర ము 
ద్వేగములేక చేయుమని తెల్పి వియద్దతి నేగె నంతలో! 
ద్యాగము భోగముం దగుసుదర్శనుం డచ్చటం దాను మెచ్చుచున్‌. 
గీ. క్రొత్రకడవ తెచ్చుకొని వండి మణీ దాని 
మీ(ద వండిపెట్ట మెచ్చు గాదు 
మంట జేసి మొదల మంటనే కటీగొన్న 
దానం దొలుత వండ దగుట యెట్టు. 
(ఒక తాళపత్ర ప్రతిలో ఈ పద్యములున్నవి.) 
. మాకొలందినె నిత్యసత్ర మచ్చట--చిన్న్మయసూరిగారి పాఠము. 
మాకలనత్రంబుభంగినచ్చట--ఇతర ప్రతులలో. 
. దాన మెంత నీవు దానిం దెలువు. చి. సూరిగారు, దానమెంతనేర్పు-- 
. యంభోర్సుణీమిత్ర 
. ఈ పద్యములోని ప్రాకృతశబ్దములు తెలియుట లేదు. ఇందు చతుర్విధ ప్రాకృత 
భేదములున్నట్లు చెప్పబడినది. 
. దేవబంధకహోదు 
10. గుప్పిగంతులేయుట చుమ్మీ 


యల గు (౫ 


న్‌ 


00 A 65౮ 


నం! 


11. 
12. 
13. 
14. 
15. 
16. 
17. 
18. 
19. 
20. 
al; 
DD 
23. 


24. 
25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
33. 
34. 
35. 
36. 


37 
38 


దనకీర్తియు వ్యాప్తియు 

చిన బలికించిన మెచ్చించిన నిట్ల్టని నీవు నాకు జెప్పకయిమ్మా 
పొదవెట్టక-శర 

భంజని 

వలదుసుమాహూలివి. యాహూలివి- చిన్నయసూరి 
ఆనీరు పుణ్యుల కమృతంబువలెనుండు - చిన్నయసూరి 
చూత మాదివ్యపావన 

చిత్రవనాటము 

నుతికెక్కుదినంబులయందు నంబుజేం 

చ్చాలనలోలి 

పన్ననంగ 

ఉజ్జయిని రాజుపట్టగజేంద్రలీల-ఈ పాఠము యతిచెడినది 


చూపమున్నుగా నతండు చని" అని యొకదానిలోగలదు. 
దపము కలిమి దోప జపముతోడ 

నున్నతనికిని 

జేయునతనికి నతి చేయందగదుగాన 

సహనం బీవెరవున ...... నావుడునుబుస్సగొట్టుచు- చిన్నయసూరి 
చక్క మీందటికి 

మేరుసమానమౌ ఘనతపంబులౌ నగణితమైన 

పరతత్త్వ మనన్‌ 

నీదుక్రియన్‌ 

దదధ్వశ్రాంతిగాం జిత్తమందుత్సా 

గర్వోత్సేకంబున 

విఘ్నతాలంఘితకాలజ్ఞుండై 

నఖిలలోకస్సూర్తి 

హృద్భషల హృదయాదిమర్శవాహికుల( జొనిపి 

. పెంపారంగ శుంభన్ముఖాంభో' జంబు ల్వికసింపుచుంజెలంగ నుత్సుల్లాక్షి 
. డీతని కల్లుండంచుగర్వ 


యిక్కడ వ. "అచట దెరువుజూపుచు మావంతు క్రియాహరుండు 


39. 


40. 
41. 
42. 
43. 
44. 
45. 
46. 


47. 
48. 
49. 
50. 
51. 
52. 
53. 


54. 


కైకొనుచు...క్షితిపాలురం జీ 
కాకుపడ నడిచి భూములు 
చేకొనదలంచుడు నడచి 


జొరకయునికి 
అవని మానహాని యగుత్రోవ 


గారాపుసుతులుగా గట్టియై పట్టియై కలుగువాడు - చిన్నయసూరి 


దనుజారాతియు నీక్రియన్‌ 
నెన్నయో లునే 
నిలిచిపిండుకొన 


వలసినకొలందిని నెలగల వెలి వెడలకున్న 
నెలగ=ధనము (నెలగలు) 


నొక్కరు(డై 

పళ్లెరముం గలదప్పు దప్పితిన్‌ - చిన్నయసూరి 
సుప్పిణియును 

యెప్పించు కొచునులువగతి? 
మూలధనములయినవి నిజముల 

ఈనలకువ 


క. ఏనే తలంపుకొలందిని 

మీనలువుర(లోని) జగడ మెడపెదననియుం 
దా నాలుగుమానికములు( 

బూనికతో నతనికిచ్చి వుచ్చెం బెలుచన్‌. 
“ఈనలకువ" యనియే చిన్నయసూరియును. 


బహ్వీభూత 


శ్రీరస్తు 

సింహాసన ద్వాత్రింశిక 
తృతీయాశ్వాసము 
మయ య య 


నాలుగవబొమ్మ కథ 


క. శ్రీరమణీరమణపదాం 
భోరుహజాతాపగాంబు[1]పూరసితడిం 
డీరశకలానుకారా 
కారామృతకిరణధారిం గందర్పారిన్‌. 1 


మ. తనచిత్తాబ్బములో దలంచి మజీయున్‌ ధారావిభుం డిష్టశా 
కునికజ్యోతిషకాగమజ్ఞుల హితక్షోణీశులం గూర్చి శో 
భనలగ్నంబున నెక్కయబూనికొని తత్సాంతంబు చేరంగ నా 
సనపాంంచాలిక నిల్వు నిల్వు మని యాశ్చర్యంబుగా నిట్లనున్‌. 2 


పజతెంచెద విచ్చోటికి[2] 

నెఐయంగా విక్రమార్కనృపతికి సరిగా 

నెటీ( జేసిన యుపకారం 

బెజీంగెడు సద్దుణము లేక యెక్కం దరమే. 3 


క. అనవుడు భోజుడు విస్మయ 
మును లజ్జ్ఞయు. బెనగొనంగ ముద మెడలంగ మీ 
జనపతియుపకారజ్ఞత 
యనువొద(గ( జెప్పు మనుడు నది ఇట్లనియెన్‌. 4 


ఉ. ఆతడు కీర్షిపూరభరితాఖిలదిగ్విజయుండు సర్వథా 
త్రీతలనాథసెవ్యుండు సుధీజనపాలనకేలిశీలసం 
జాతమనోనురాగు43] డిల సాహసభూషణుం డేలుచుండంగా 
నాతనివీట నొక్కవసుధామరుం డుండు విలోచనుం డనన్‌. 5 


వ. ఆవిప్రుం డొకనాండు తనపత్ని విలోచన పుత్రలాభము లేమికి వగచి దీనికిం 
గారణంబేమి నీవు సర్వజ్ఞండ వనియడిగిన నూహించి ధనధాన్యంబు 
లుద్యోగంబునం బడయవచ్చు విద్యాలాభంబు గురుశుశ్రూషల నచ్చుపడు 
వంశాభివృద్ధియుం గీర్హియు నిశ్వరకృపం గాక పడయవచ్చునే. 6 


రగ 


క. ఏగురుపురుషులం గోరిన 
యాగొంతియు ద్రౌాపదియు మహాపుణ్యవతుల్‌ 
వేగురు బంధుల( జంపిన 
గురుపాండవులు ధన్యు లీశ్వరకరుణయేన్‌. 7 


క. కావున మన మిక నెట్టి య 
పావనజీవనుల మైన బరమేశ్వరు సం 
భావన బుత్రుని బడయం 
గావచ్చు నిజోద్యచుంబు గలిగిన బడతతీ. 8 


క. అన విని యాసతి వినయం 
బెనయం దనయుండు గలుగు నీశ్వరు నారా 
ధన మొనరింపుద మనవుడు 
దనలో స్త్రీబుద్ధి యనక తా నుత్సుకుం డై. 9 


తే. పెద్ద యొసం౧డుమాట యప్రియముకంటెం 
బడుచుచే నీతివాక్యంబు వడయంజొప్పు 
శాస్తవేదిచేనున్న నిషుబుకంటె 
గొల్లవానిచే నమృతంబు గొనుట మేలు. 10 


మ. అని తద్వాక్యము లాదరించి పరమేశారాధనం బావిలో 
చనయుం దానును జేయుచుండంగ సుఖస్వప్నంబులో నాత్రిలో 
చనుం డేతెంచి భవత్సయాసము విశిష్టం బయ్యె నీసువ్రతం 
జనుకూలించె శనిత్రయోదశులం జేయం బుత్రలాభం బగున్‌. 11 


క. అని శంకరు( డానతి యి 
చ్చిన నతండు శనిత్రయోదశీవ్రత మత్యం 
తనియతి జరపుచుం బుణ్య 
మ్మునం గొన్నిదినముల కొక్కపుత్రుని బడసెన్‌. 12 


క. ఆపాపనికిం బుణ్య 
వ్యాపారుండు దేవదత్తుం డనుపే రిడి గౌ 
రీపతిపదభక్తుని వి 
ద్యాపరిచితుం జేయుచును ముదంబున౦. బెంచెన్‌. 13 


చ. క్రమమున బ్రహ్మకర్మములు గైకొనంజేసి యెదుంగుచో!1] వివా 
హముం దగంజేసి కాశికి? బ్రయాణము చేకొని వుత్రుం బిల్చి కా 
లము శుభవృత్తుల బ్రదుకు లాగు విచారము సద్ద గహస్టధ 


౧ 


ర్మములను మంత్రతంత్రముల మర్మము లెల్లను జెప్పి ఎండియున్‌. 14 


క. పరపీడయు. బరనిందయు( 
బరసతియుం బరధనంబు( బరులుం గలచో 
దిరుగకు పరోపకారము 
పొరయంగలచోట( బుద్ధిపురికొల్పవనా. 15 


క. తరుణులతోడి రహస్యము 
వెరవరివగ సిరణయును వేషాఢ్యుని స 
చ్చరితము దుర్దను సఖ్యము 
నరపతికరుణయును నీవు నమ్మకు మదిలోన్‌. 16 


క, సారాచార విచారత 
నారూఢుం డగుచు. దను నిజావసరములం 
జేసినవారికి హితుం డై 
సైరణ గల ప్రభువు గొలుపు సజ్జనవృత్తిన్‌. 17 


వ. అని పెక్కునీతులు చెప్పి. 18 


క. భూసురుండు సకలవిద్యా 
భాసురుం డటు తోడంగూడి పడంతక నియమో 
ల్లాసినిగా శివమూర్తివి 
కాసిని యననొప్పుచున్న కాశికి? జనియెన్‌. 19 


మ. జనకుం డేగిన దేవదత్తుం డిటు లాచారంబు రెట్టింప స 
జ్ఞనత్కారము లింటం జెల్లగ విశిష్టప్రాప్తకాలంబు చొ 
ప్పున నిధ్మంబులుం బత్రము ల్బలములుం బుప్పంబులుం గాననం 
బునందాం బంచయజ్ఞముల నెప్టుం జేయుచు న్నిల్వంగన్‌. 20 


మ. ఒకనాం డుజ్జయినీశుం డుత్సవమిషొద్యోగంబున న్వే(టకై 
వికనన్మానను(డై బలంబులు తను న్వేష్టింపంగ బాణకా 
ర్ముకహస్తుం డయి వాజినెక్కి పటహంబుల్‌ మ్రైోయంగా నేగె గం 
డకశార్దూలవరాహసింహకరిగణ్యం బౌ నరణ్యానికిన్‌. 21 


ఉ. అక్కడ వేట లాడుచు హయంబు రయంబునం దోలుకొంచు. దా 
గ్రక్కున నొక్కపందివెనుకం జని మార్గము దప్పి క్రంపలం 
జిక్కి మది న్వితాకు పడి చింత మునుంగుచు. బండ్లుగోయంగా 
నొక్కెడ దేవదత్తుం గని యూరికి నేగెడుత్రోవ వెండినన్‌. 22 


ఆ. హయమువాగె వట్టి యల్లన ముందట 
ముండ్లు దప్పం దిగిచి గండ్లు గడపి 
దేవదత్తుం డిట్లు తెరువునం గూర్చిన 
సేన గలసె రాజశేఖరుండు. 23 


క. తన యెక్కినతురగము నా 
తని కిచ్చి సువర్ణనిర్మితం బగు వరవా 
హనమున నొయ్యనం బురికిం 
జనుదెంచెను బంచవాద్యశబ్దము లులియన్‌. 24 


వ. ఇట్టు చనుదెంచి నగరు ప్రవేశించి మహావిభవంబు మెజయం గొలువునం 
గూర్చుండి. 25 


ఆ. అచటి విప్రునిపని యత్యపకారంబు 
గాం దలంచి యొక్కగ్రామ మిచ్చి 
వరుసతోడ నెల్లవారల వీడ్కొల్సి 
యంతిపురము సొచ్చె నవనివిభుండు. 26 


క. అన్నెలంతలతో రతిసం 
పన్నుండై వరుసతోడ భావజుకేళిం 
గొన్నిదినంబులు సలుపుచు 
నున్నంతం ఖిన్నయాలి కొకనెల మసలెన్‌. 27 


ఉ. చెక్కులు వెల్లంబాటి[5] గడుం జిట్టుము లయ్యె మొగంబు వాడెం జ 
న్ముక్కులు నల్పుగూడె నడుముం దరులుం జాలువారె నారు సాం 
పెక్కె( గనుంగవ న్మెజపు లేర్పడె నష్ట మనంబుకోరుకుల్‌ 
పెక్కుంవిధంబులం బరంగెం బ్రీతిగ నాతికిం జీర చిక్కినన్‌. 28 


క. పొత్తికడుపు మెజుంగెక్కం 
జిత్తంబున జడను దోచెం జెలికత్తెలతో 
నొత్తిలిపలుకంగ మ్రాన్సడు 
మెత్తనిమై నడుయని[6] నిదుర మేకొను విసువున్‌. 29 


క. కొమ్మకుం బులు CD 
గమ్మని మ న్నంతకంటెం[7 గడుం జవికక్కం 
దమ్మిమొనమొగ్గ లెక్కిన 
తుమ్మెద లనం జన్నుదోయితుద కష్పారెన్‌. 30 


ఆ. చెలువ బయంకలైన జెవ్పవేటికి నన్న 
సిగ్గుపడుచు( జెలువచెంత దలంగుం 
జెప్పంబూను గొన్ని చిహ్నంబు లెణీ(గించు 
నగవుచేసి మీంచనొగులుచేయ![8]. 31 


క. విశదముగ నడిగి యారా 
జశిఖామణి కెజు/గ6 జెప్పి సఖులిం పగున 
ర్వశుభంబులు గూరిచి త 
చ్చిశువునకు న్మిదం జీకుచెవి[9] గాకుండన్‌. 32 


తే. మూడునెలల జెలులు ముద్దలు[10] వెట్టిరి 
యలరుంగుడుము లైదునెలలం బెట్టి 
రేడునెలల మక్కి రెట్టిపోలమ్మకు 
సతికి జూలువెళ్ళ జరుపుకొనుచు. 33 


క. నెలకొనినచూలువేళల 
దలకొని మెయిదిం/గ మెజుంగు దనరం గనకో 
జ్వల మగు వేషంబున సతి 
పులుకడిగినముత్తియందు పోలిక నొ ప్పెన్‌. 34 


ఆ. [11]ఇంతి మదిం దలంకుచు నెడమప్రక్క నిదిగొ 
మెదలె ననుచు. జెప్ప సుదతులంత. 
జంటిజిగురు గోర సంధించి చిరజీవి 
యైనసుతుండు పుట్టు ననంగం బొంగు. 35 


క. ఆసతి కాన్భపు డష్టమ 
మాసంబున గెంటలం బమరంబెట్టి[12] మహో 
ల్లాసంబున నుండగ నవ 
మాసంబులు నిండె గర్భమహిమయు నలరన్‌. 36 


తే. చన్ను లురియ[13] బొదలె జఘనంబు ఘనమయ్యె 
బలకవెన్నుదనరె మలుగువట్టె 
రాజయోగ్యమైన రత్నంబు దాంచిన 
పసియడిపెట్టె యనగా నెనంగె నపుడు. 37 


క. నెలత శిశువునకుం బ్రొద్దుల 
నెల నమృతమునించు నింద్రనీలపుమూడకు 
లృలరించిన బంగారపు. 
గలశము లన గుచయుగంబు కప్పున నొప్పెన్‌. 38 


ఆ. నాభి నెజయవిరిసె నడుము నొవ్వందొడంగె 
దాదు లంత నాయితంబు చేసి 
కూడిమెలంగ దండికుట్టులం బొదలక 
నాతి యటు సుఖప్రసూతి యయ్యె. 39 


క. కూరగ్రహవిరహితుండగు 
తారాపతిబలము గలుగు తత్కాలమునన్‌ 
మారునికెనయనం(దగినకు 
మారుం డుదయించె హితులమది ముదమొందన్‌. 40 


వ. అప్పుడు దాదులు. 41 


ఆ. నిసువుబొడ్డుమిదం బసిడిటంకం బిడి 
యొయ్య నాభినాళ ముత్తరించి 
ముత్తియములం జేట ముంచి యందిడి కను 
దమ్ములందు సమ్మదమ్ము నిగుడ. 42 


క. [14]కలిందోచి నూనెవ్రేలిడి 
తలపుజ్జియయందు నేతితైలంబును జొ 
త్తిల రాచి మెత్తగాం బొదు 
గలరించి[15] కుమారు నునిచి రాదాదు లటన్‌. 43 


శా. క్షోణీనాయకుం డిట్టిమేలు విని సుస్నాతుండై యాదిక 
ల్యాణం బైన మహోతృవంబున సముల్లాసంబుతో దానపా 


రిణుండై నిజబంధులోకగురుధాత్రీదేవసంసేవన 
త్రాణం బొప్పంగం బెట్టె గోధరణిరత్నద్రవ్యమాద్యంబుగన్‌. 44 


సీ. క్రమమున దాదు లక్కడను ముప్పటిలిన[16] 
జలకంబు దేర్చి యాచెలువసుతుని 
కొనరంగాం గాటుకయును జుక్కబొట్టును 
బాటించి యాగడపకు వెలుపటం[17] 
బొదికిళ్ళం దవుడు నిప్పులు. బ్రత్తిగింజలు 
నిడి యడ్డముగం జిట్టు బడిసివైచి[18] 
వేంపరెమ్మలు నీళ్ళ వెసలలోపల సించి 
కాపులు పురిటింట గట్టి చేసి 


ఆ. వాయనములకెల్ల వనితల రప్పించి 
వారు దెచ్చినయవి వరుస నంది 
పచ్చకప్పురంపుం బలుకులు పట్టి వి 
డీయము లిచ్చి రింపు నయము గలుగ. 45 


క. వెడలం బడితివి చక్కని 
కొడుకు బడసితివి రాజుకూరిమి బలిసెం 
బడంతీ నీ భాగ్యమునకు 
గడలే దని పొగడి రెల్ల కాంతలు నింతిన్‌. 46 


ఉ. మండలనాయకుండును గ్రమంబున నాపురుడైన యంత బం 
డ్రెండవనా(డు పాపనికి రేవతి గావున మీనరాశి చం 
ద్రుం డని పేరు పెట్టి యతిరూఢిగం బెంపంగ వాడు బాలచం 
ద్రుండును బోలె నిచ్చలును దుష్టియుం బుష్టియు. గాంచు. గాంతితోన్‌. 47 


సీ. వెలందులు విని నవ్వింప నోయని నవ్వ 
వేడుక మూతియు su 
నూకరలిచ్చు[20] నయ్యుయ్యాలం జేరిన 
నడు మెత్తివైచు ముందలయు నెత్తు 
జోవలు వాడిన[21] భావించు నాలించు 
చుండు నేడుపు మాను నుగ్గు అడుగు. 
గోరి డగ్గజణంగ నంగుష్టంబు[22] నోరిలో 
నిడుకొనుదాం జన్ను 'గుడుచుభంగిం 


ఆ. జిన్నిపాదములును జేతులు జాడించు 
జవనగతిని మొరయ రవళి దన్ను[23] 
బోరగలి ఫణీంద్రు పోలిక దలయెత్తి 
యాడు బలుక నందునందుం జూచు. 48 


క్ర కూర్చుండు నురమునం జన 
నేర్చును విద్ధాంబు సేయనేర్చును భీతిం 
దార్చ్బుచుం దీప్పుటడుగు లొడ, 


గూర్చు జనని చెట్టపట్టుకొని నడపాడున్‌. 49 


క. విందులు విందు లనుచు వే 
డృందను. బిల్వంగ నగుమొగం బలరంగా 
నందియలు మొరయంగా గురు 
లుం దూలంగ[21] వచ్చి యంతలో గప్పుకొనున్‌. 50 


క. నిలువెల్లను గనకం బై 
పలు కంతయు నమృత మగుచు బార్జివునకు ము 
ద్దులు చూపుచు నానాటికి 
బలుదెజంగుల. బెరి/౧ నతనిప్రాణపదంబై. 51 


వ. అంత నతండు తచ్చూడాకరణంబునాండు నానావిధంబు లగుదానంబుల దీనుల 
విప్రులం బరితుష్టులం జేసి యాదేవదత్తునకు మజీయు నొకసర్వసమృద్ధగ్రామం 
బిచ్చి కుమారునిం బరీక్షాధికారం గావించిన బహుమానితుండై బహుదినంబులు 
తత్కార్యవిచక్షణత్వంబువలన విశిష్టపూజల నొదుచు విలోచనసుతుండు 
త్రిలోచనసుతుండునుం బోలె ద్యాగభోగానురాగంబులం జెలంగుచుండునంత. 
52 


క. నృపతి యొకనాండు గని ని 
ష్కపటాత్మ! పరీక్షణాధికారివి నీయ 
త్యుపకారమునకుం దగం బ్ర 
త్యుపకారము చాల దనియె నుర్వీసురుతోన్‌. 53 


చ. అనవుడు దెవడత్తుండు ధరాధిప యిట్టన కేను నీకుం జే[25] 
సిన యుపకార మింత నుతిచేసెద వేటికి నంచు దత్స్రియం 
బొనరంగంబల్కి కొంతతడ వుండి గృహంబున కేగువేళ నా 
తని సుతు జంకం బెట్టుకొని తత్తజ మందుచు వచ్చిం జెచ్చెరన్‌. 54 


ఉ. అయ్యెడ వాని డాంచి కనకాభరణంబులు పుచ్చి బంటుచేం 
జయ్యన నిచ్చి యమ్ము మని సంతకుః బంపిన యంతలోన నేం 
డెయ్యెడ కేగెనో శిశువు నెవ్వరు చంపిరొ యంచు నేడ్వంగా 
దయ్య మెజుంగుజంతు వసుధాపతిగేహము నిండెం బెల్లుగన్‌. 55 


క. అమ్మొణ విని తలవరులు ర 
యమ్మున నలుగడల జాడ లరయుచు నొకచో 
నమ్మంగ బంటుగని[26] యా 
సొమ్ములతో బట్టి తెచ్చి చూపిరి పతికిన్‌. 56 


వ. చూపిన నమ్మహీనాథుండును నీసొమ్ములు నీ కెవ్వరు తెచ్చియిచ్చి 
యమ్ముమనిన నీ వమ్ముచున్నవాండ వని యడిగిన దేవదత్తుండను 
బ్రాహ్మణుండు తెచ్చియిచ్చెనని యాత; డెటీగించిన. 57 


ఆ. బంటువలన నెజింగి బ్రాహ్మణు రప్పించి 


నిలువబెట్టి తప్పుం దెలియ నడుగ 
నతండు మోము వాంచి యపరాధియునుం బోలె 
నుత్తరంబు లేక యూరకుండె. 58 


క. చనువా రటు ధట్టింప(గ[27] 
నసుమానించుచును దైన్య మడరంగ వెడంగై 
ధనలోభంబునం గొనిచని 
జననాథా నీతనూజుం జంపితి ననియెన్‌. 59 


సీ. అనుడు నారాయణా యని వీని( బట్టి తి 
త్తొలిపింపం దగు నని పలుకువారుం 
గాళ్ళును జేతులు గనియలుగాం బట్టి 
చిదిమింపం దగు నని పదరువారు. 
గాయంబు నుగ్గుగా గలుగానుం/గలం బెట్టి 
త్రిప్పుట తగు నని తెలుపువారు 
మేన వెంటులు చుట్టి పైనగ్గితగిలించి 
మిడికింపం దగు నని నొడ్రువువారు 


ఆ.వె నగుచు జనులు దుర్వధార్హుండు వీ(డగు 
ననుచు విన్నవింప నవనివిభుడు[28] 
తనయదుఃఖవహ్ని దనలోనం గ్రాగుచు 
జంపయూని తనదు తెంపు దలంచి[29]. 60 


వ. అద్దేవదత్తునితోడ. 61 


క. ఆపకారము గా దిది నా 
యుపకారము వాసె భూసురోత్తమ విను నీ 
యుపకారమునకు నిది ప్ర 
త్యుపకారం బయ్యె నింక నోడక పొమ్మీ. 62 


ఆ. అనుచు విడిచి మటీయు ధన మిచ్చి యనిపిన 
హితులు దూటిీ శిశువు మృతికి నోర్చి 
యింత దెరువుచూపు టేయుపకారంబు[30] 
గాచలంచి యేల కావ ననుడు. 63 


క. విను డిట నేం గలిగిన నా 
తనయుండును గల్లెంగాక తప్పిన యెడం గా 
ననమున నితడు తల(గిపో 
యిన భేరుండములలోన నే మగుడుదునే[31]. 64 


వ. ఇట్లు గాకుండం జేసిన నీరాజ్యంబును సంతతియును నగపడె నాప్రాణంబులు 
గాచి నన్ను నిలిపినవానికి సెలవు సేయుట యెంత పని[32] నామీంది యప్పు 
కొంతదీర్చుకొనం గలిగె నూరకుండుం డనిన. 65 


క. పౌరుల్‌ హితులు దొర ల్పరి 
వారంబును రాజు వెట్టివా( డయ్యెం గదే 
మూరెండు త్రోవయుం జూపుట 
గారాపుంబట్టి చావుగనియుం గాచెన్‌[33]. 66 


వ. అని చెడనాడుచున్న యెడను. 67 


ఆ. దేవదత్తుండు నరదేవుని సద్దుణం 
బెటీంగి సంతసించి యింటి కేగి 
చందమామకూనచందంబుతో నున్న 
శిశువు దెచ్చి రాజుచేతి కిచ్చె. 68 


వ. ఇట్టిచ్చిన పాపనిం జుచి. 69 


క. విసయహర్షంబుల మం 
దస్మితవదనాబ్దుం డగుచు ధరణీవరుం డా 
కస్మికదురితము లడంచెడి 
యస్మత్కులదైవ మనుచు నతనికి మ్రైొక్కెన్‌. 70 


ఉ. మొక్కిన దేవదత్తు డతిమోదము నొంది నరేంద్ర నీమనం 
బిక్కడం జూడవెండి యలయించి మహావ్యథం దూలపుచ్చితిన్‌ 
మిక్కిలి తప్పుచేసి కడమీణీ భవద్దుణరత్నముల్‌ మెజుం 
గెక్క నొనర్చితిం బరుల కీకథ మంచితనంబు నొజ్జంగాన్‌. 71 


శా. అంచుం జెప్పిన నయ్యవంతివరుండున్‌ హర్షించుచు న్సంపదం 
గంచిం బోలినయట్టి పట్టణము సత్కారంబుగా నిచ్చి మ 
న్నించెం బాత్రుం డటంచు ధర్మసభకు న్నిర్లేతగాం బ్రీతిం గా 
వించెం గావున నీకు నట్టిగుణ మన్వేషించినం గల్లునే. 72 


క. మగుడుము గద్దియ యెక్కుట 
యగపడ దిక ననిన విక్రమార్కుగుణంబుల్‌ 
పొగడుచు బిగిచెడి ధారా 
జగతీపతి చనియె నాత్మసదనంబునకున్‌. 73 


వ. మజీయు నొక్కనాండు. 74 
ఐదవబొమ్మ కథ 


క. తెల్లని యమృతాంబుధిలో 
నల్లని తిరుమేను ధవళనలినములోనం 
ద్రుళ్ళెడు తుమ్మెదక్రియ రా 
జిల్లగ విహరించుచున్న సిరివరు( కొలుతున్‌. 75 


మ. అని చిత్తాబ్ద్బ్దములో దలంచి సమయజ్ఞామోదితం బౌ దినం 


బున సౌమ్యగ్రహదృష్టలగ్నమున నాభోజుడు వేడ్క న్మహా 
సన మెక్కంజని పాదపద్మ మిడం జాల్పాలంచు నచ్చోటు కాం 
చనపాంచాలిక వల్కె సర్వజనతాశ్చర్యం బవార్యంబుగన్‌[34]. 76 


క. కార్యం బెజుంగవు దానా 
చార్యుండగు విక్రమర్కు సరిపూనంగ గాం 
భీర్య్వముతో గూడిన యౌ 
వాక్యము లే కేల యెక్కం దర మగు నీకున్‌. 77 


క. అనవుడు విస్మితు( డై మీ 
జనపతి గాంభిర్యదానచాతుర్యము లే 
పనిపట్టులం గనుపట్టిన 
వని యడిగిన భోజన్ఫపతి కది యి ట్లనియెన్‌. 78 


శా. ధారానాయక యాచకార్తజనతాదారిద్ర్యవిద్రావణుం 
డారూఢస్థిరకిర్తి వల్లి విభవవ్యాప్తాఖిలాశాంతవి 
స్తారుం డూర్ణితవిక్రమక్రమనిరస్తక్షోణిపాలాగ్రసం 
భారోత్సాహు(డు సాహసాభరణుం డొప్పం జేసే రాజ్యం బిలన్‌. 79 


క. భూతలమునం బుణ్యగుణ 
ఖ్యాతుం డగు నతని చేతి కౌక్షేయకధా 
రా ర్థంబున మునిగి య 
రాతులు విహరింతు రమరరమణీయుతులై. 80 


వ. అట్లేలుచుండు నతనిరాజ్యంబున నెలకు మూండువానలు దళంబుగాం గురియ 
జనులెల్ల నుల్లంబుల నుల్లాసంబు వెల్లివిరియ ధనధాన్యసమృద్ధులై యున్న 
యెడల రత్నగర్భాతలంబున రత్నాకరగుణప్రఖ్యాపనాపరుండునుంబోలె 
వణీశ్వరుం డగునొక్కరత్నవ్యవహారి దూరదేశంబుననుండి యుజ్జయిని 
కరుడెంచి. 81 


క. అంబుధి పుత్తెంచిన క 
ప్పం బన రేఖాంకబిందుభంగాదికదో 
పషంబులం బొరయని పదిర 
త్నంబులు గుది గుచ్చి తెచ్చి నరపతి కిచ్చెన్‌. 82 


ఆ. వానిం జూచి కొలువువార లద్భుతమంద 
మానవేంద్రుం డాత్మలోన మెచ్చి 
విలువ నిశ్చయించి చులుకగా నతనికిం 
దేటపడంగ ధనము కోటి యిచ్చి. 83 


ఆ. కోటిధనము బుచ్చుకొని యగస్త్యునియుక్తి 
నమరునాల్గుసాగరములయందు 
నుత్తమంబు సింహలో దృవం బటుగాన 
దీని గొనుము మనుజుదేవ యనుచు. 84 


వ. ఇచ్చిన నదియును బ్రభాపటలవిభాసితసభామండపంబై 
యంబరమణిబింబవిడంబకం బగుచున్న మానికంబు గైకొని మానవేంద్రుండు 
విసయమానమానసుండై తన్మూల్యంబు కోటి ధనం బిచ్చి యిట్టివి మణియునుం 
గలవే యని యడిగిన నావర్తకుండు. 85 


ఆ. దీనికంటె నొప్పు[25] దివ్యరత్నంబులు 
గలవు మద్ద్భృహమున( గొలుందిమిఅి! 36] 
ధరణినాథ నాకు దశకోటి ధన మిచ్చి 
భటుని బంపు పదియు బంపువాండ. 86 


క. అని చెప్పిన నాతని కా 
ధన మిచ్చి భటాళిం జూచి తణిదప్పకవే[37] 
చనిరత్నంబులు గొని తె 
చ్చినవానికి మెచ్చు గలదు చేకొను( డనియెన్‌. 87 


వ. అనిన నసహాయుశూరుండును నలఘుతరాంఘ్రితలలంఘనుండు నగు 
నొక్కజాంఘికుండు లేచి. 88 


క. అచ్చట నారత్నంబులు 
పుచ్చుకొనుచు నేడుదివసములు పో మజునా638] 
డిచ్చటికి నిన్ను గొలువంగ 
వచ్చెద నీయడుగు లాన వసుధాధిశా. 89 


సీ. అని పంతమాడిన హర్షించి తాంబూల 

మిప్పించి వయమున కేడుమాడ 
లొనంగి వర్తకుం గూడి మనలకుమీ యని 
యనిపిన వానిం దోడ్కొనుచు సెట్టి 
యశ్వరత్నమునెక్కి యతివేగమున రేలు 
బగళులు నెచ్చోటం దగులువడక 
నాలుగుదినముల నలువదియామడ 
ల్చని వీడు సొత్తెంచి తనగృహమున( 


ఆ. దేజరిల్లుచున్న దివ్యరత్నంబులు. 
బదియు నిచ్చి రాచబంటు నంత 
గవని వెడల ననిపి క్రమ్మణి నేగిన 
వాడు నటకు నడచి వచ్చె నట్ట. 90 


క. లంఘితనగనగరసనరి 
తృంఘాతుం డగుచు దినము దప్పక వడి ని 
స్సంఘర్షాధ్వగుంజై యా 
జాంఘికు. డరుదెంచెం బురికి సంధ్యావేళన్‌. 91 


క. కాలూందక యట చని భూ 
పాలుం గని మొక్కి తనదు పంతంబునం ద 


త్కాలోచితదివసకర[39] 
జ్వాలాకృతి వెలుంగు నైదు సన్మణు లిచ్చెన్‌. 92 


ఉ. ఇచ్చిన వానిం బుచ్చుకొని యేలిక యల్లనం జల్లచూపులం 
దెచ్చినబంటుం జూచి మఖి తెమ్మిశ నైదును నాకు నిప్పుడే 
మిచ్చితి తోడి మానికము లేగతిం జిక్కిన వన్న[40] నాభటుం 
డిచ్చం దలంకియుం దలతశ కిట్టనియెం గరము ల్మొగుడ్చుచున్‌. 93 


ఆ. మొదల సెట్టిచేత బదిరత్నములు. గొని 
మగిడి వచ్చుచోం రగ్రమక్రమమున( 
బార్జివేంద్ర నాకు భాగ్య మింకినభంగిం 
బెద్దయడవిలోనం బ్రొద్దుగ్రుంకె. 84 


వ. అక్కడ మజియు నొక్క చిక్కుగలిగె. 95 


సీ. ధూళి పర్వంగం వడిం దూర్చువాణజిడుగాడ్చు 
సారతురంగప్రసార మనంగ 
సంపూర్ణజలమదశ్యామలాకృతు లైన 
యంబుదంబులు కుంజరంబు లనంగ 
భూరిగర్జితములు భేరిరవము లన 
మెజుపు లాయుధముల మెజుంగు లనంగం 
గేకినాదములు మహాకాహళము లన 
జాతకంబులు భృత్యసంఘ మనంగ 


తే. శక్రచాపము[41] విజయధ్వజం బనంగ 
నొప్పి భూతవిహిత[42] జివనోదయమున 
నవనినాయక నీదువాహ్యాలిఢాక 
ననుకరించుచుం దోచె వర్షాగమంబు. 96 


సీ. తొలితొలి సన్నంపుందుంపురు లొలుకంగా 
వెసం దిమితిమి యని[43] ముసురువట్టె 
బిసబిస యని గాలి బెట్టుగా బెటపెట 
గణికలంతంతలు చినుకు లురిలెం 
బిడుగు పెఠిల్లునం బడియెనో యనంగను 
గడించియుర్శులు బెడబెడ యనంగ 
గ్రొక్కారుమెజుంగు తళుక్కని మెజియంగా. 
హాసియుయజికు చూపజం బెనంగ 


తే. నించి కడవలు వడిం గ్రుమ్మరించినట్లు 
పాము వ్రేలాడంగట్టినభంగి దోప 
వాన బోరున గురియంగ వజదనుండి 
మిట్టు( బల్లంబు నొక్కటై మేరమీటి. 97 


ఉ. దందడి దందశూకసమధారలు తోరము లై పడంగ మ 


ధ్యందినవేళ టై యెన నభ మంతయు. జేకొని చీకుపర్వ న 
క్తందినచిహ్నము లృణవంగా నటు బోరన వాన నట్టి దై 
నందినకల్పమో యిది యనన్‌ జలపూరము న్‌ ధారుణిన్‌. 98 


వ. అట్టి వర్గోత్కర్షంబున మార్గంబు జలదుర్గమం బైన. 99 


క. తత్కాలమ్మున నిలువక 
యుత్కోచము చేసి తప్పియును భవదాజ్ఞా 
సత్కారము దలపుచు[44] జని 
యుత్కూలజలాఢ్య[45] మైన యొకనదిం గంటిన్‌. 100 


ఆ. అచట నిలుచునంత నవ్వాన వెలియంగ 
నొకండు వచ్చి వాని యొద్ధి కేగి 
దైన్యమొంది యేజు దాంటించు మని వెండు 
కొనిన నాతం డీయకొనక పలికె. 101 


క. వినుము మహానది దాయుట 
యును గురువిప్రార్యనిందయును ధర్మసభా 
జనవైరము దైవతలం 
ఘనమును బరికింప హానికార్యములు సుమీ. 102 


క. నారీహృదయంబును వ్యవ 
హారినిజంబును నదీజలాపూరంబుం 
జోరుని ధర్మస్థితియును 
వైరుల చెలిమీయును నమ్మవల దెవ్వరికిన్‌.[46]1103 


క. అనలము! బన్నగమును దు 
ర్దనుం డుదకముం గపియు[47] బ్రహ్మచారియు వారాం 
గనయును నృపుం డగసాలెయు. 
దనవా రని నమ్మవలదు తత్త్వజ్ఞునకున్‌. 114 


క. అనవుడు నివి నీతులు గా 
వన వచ్చునె విభునితోడ నాడినపంతం 
బున నీపదిరత్నంబులు 
గొని చని దర్శించి రాజు గొలువగవలయున్‌. 105 


క. తలకొను మని ప్రార్థించిన 
వలనుగ నాకార్యగేరవ మ్మెలీ(గి యతం 
డలయక యిది సం దనుచును 
వలనొప్పంగం బుంటిచేయి పట్టినభంగిన్‌. 106 


ఆ. అవనిపాలుం గొల్వ నవసరం బైనచో 
జాలు నింతవడి విచార మేల 
యెదుమానికంబు లందు నా కిచ్చిన 


నిట్టె యవలిదరిని బెట్టువాడ. 107 
వ. అనిన. 108 


సీ. అడిగిన రత్నంబు లన్నియు నిచ్చితి 
నేని రాజద్రవ్యహాని పుట్టు 
నీంజెల్ల దని యున్న నీదినం బిచ్చోటం 
దప్పెనా రాజాజ్ఞ దప్పం గలుగు 
నిలలోనిధనికుల యిండ్ల హయంబులు 
ధనధాన్యములును గాంచనము మణులు 
మృదులాంబరములు మృగమదకర్పూర 
చందనంబులు( బరిచారగణము 


ఆ. ధానధర్మములు సమానమై యుండును 
వానికంటె భూమివరుని కలిమి 
యెక్కుడగుచుం జెల్లు నెల్లదేశంబుల 
రాజ్యమనంగ నాజ్ఞ పూజ్య మగుట[48]. 109 


వ. అని విచారించు నెడలం దొల్లింటి నీతి తలంపునం బడియె. 110 


క. ధనమునకు దానమును దప 
మున కాచారమును రాజ్యమున కాజ్ఞయు జీ 
వనమునకు యశము విద్యకు 
వినయంబును నీతులకు వివేకము ఫలముల్‌[49]. 111 


క. ధరం దగువారలకుం దిర 
స్కరణంబును సతుల కొండు శయ్యయు నుర్వి 
వరులకు నాజ్ఞాభంగము 
సరి నివి యాయుధము లేని చావులు గావే. 112 


మ. అని చింతించి ధరాతలేంద్ర భవదీయాజ్ఞాసముల్లంఘనం 
బున కే నోర్వక యేనుమానికము లాపూర్ణాపగాతోయలం 
ఘనపణ్యంబుగ నిచ్చినం గొని లతాగ్రగ్రంధిచే నన్నునే 
పున బంధించి రయంబుతో నతండు తత్వ్పూరంబు దాంటించినన్‌. 113 


ఆ. అరుగుదెంచి నీపదాంబుజంబులు గను 
గొంటి నాజ్ఞం నడప[50] గంటి నేడు 
రాజు సెలవు[51] లేక రత్నంబు లిచ్చిన 
తప్పునకును శిక్ష దల(పు నాకు. 114 


క. అనవుడు నృపుః డుత్తమమణి 
ధన మిచ్చియు విఘ్న మైనతటీ నాజ్ఞాలం 
ఘన మొనరింపక వచ్చితి 
వని మెచ్చుగం జేతి మణులు వానికి నిచ్చెన్‌. 115 


ఉ. కావున విక్రమార్కు సరిగావు నృపాలక చాలు నింటికిం[52] 
బోవుట మేలు నాగ విని భోజుడు ఖిన్నముఖారవిందు(డై[53] 
భావములోన నాతని ప్రభావము నీగియు మెచ్చుచున్‌ సుహృ 
ద్భూవరయుక్తుండై మగిడి పోయెను నెంతయు వింతచొప్పునన్‌.[54] 116 


వ. ఇట్లు పంచమద్వారంబున నుండి మగిడి మటీయు నుత్సుకుండై. 117 
ఆజణవబొమ్మకథ 


క. లక్ష్మినాయకసాయకుం 
బక్ష్మలనయనాంకవామభాగుని ఘనునిన్‌ 
లక్షాహిమకరధరు రజ 
తక్షాధరసదను మదనదమనుం గొలుతున్‌. 118 


ఆ. అనుచు గడంగి భోజుం డట గొన్నిదినములు 
చనిన విబుధవందిజనుల( గూడి 
యింద్రభద్రపీఠ మెక్కులగ్నంబుతో 
బొంత జేరునంత బొమ్మ వలిక. 119 


క. నిలు నిలువు విక్రమార్కుని 
కొలందిని నిర్వ్యాజదానగుణ మటు నీకుం 
గలుగక యెక్కం బూనుట 
చెలగి నపుంసకుడు బోటి: జేరుట చుమ్మీ. 120 


క. నావుడు భోజనృపాలుండు 
భావంబున సిగ్గు గదురం బాంచాలిక! నీ 
వావిక్రమార్కువితరణ 
మేవెరవున నొదవెం జెప్పు మేర్పడ నాకున్‌. 121 


క. అనవుడు నాపుత్రిక యి 
ట్లనియెం జిఖునవ్వుతోడ నవనీనాథా 
విను మొప్పుగం జెప్పెద నా 
జననాయకు దానగుణము సామాన్యంబే. 122 


క. సమరస్థలిం గపికేతుండు 
విమతపురోన్మూలనమున వృషకేతుండు మా 
నమున నహికేతుం డాకృతి 
సమతను ర్సుషకేతుం డనంగ జగతిం బరంగెన్‌. 123 


చ. అట్టి గుణంబులుం గల ధరాధిపు( డందజం దండ్రి భంగిం జే 
పట్టి వినిద్రబుదిం బరిపాలన చేయుచు నుండంగాం బజల్‌ 
ఠి ~~ టు లో 
దట్టము లైన సంపదల. దారు కుబేరుని పెంపు మీజీ యే 
పట్టున దానధర్మములు బాడియుం దప్పక యొప్పి రప్పురిన్‌. 124 


వ. ఇట్లు రాజ్యం బఖిలజనమనోరంజకం బగుచుండ. 125 


సీ, కనికని మానినీజనమనోధనములు 
తొలితొలి గిలుబాడు దొద్దకాఃడు 
పువ్వురెమ్మలకు లేమవ్వ మెక్కించుచు 
నంగజుతో నాడు సంగడ(డు 
రాచిల్కగములకు వాచవిం జుబ్బన 
చూజిగా[55] నొనరించు సొంపుకాండు 
కోకిలంబుల కెల్ల మూకభావంబులు 
విడిపింప నడరెడు వెజ్జుటేడు 


ఆ. తేంటికదుపులకును దేనెతో బుప్పొడి 
మేపిమరవనేర్చు తీపులాండు 
మ్రాకులకు ముదంబుం బ్రాయంబు వాటిల్ల 
వింత దోచె భువి వసంతుం డంత. 126 


వ. అప్పు డామలయాచలంబు నుండి. 127 


క. వే చని చని ఫణిసతులకు 
వాచవి పుట్టించి[5] రత్నవతి యనునదిలో 
వీచికలం దోగి[57] మెల్లన 
వీచెం దెమ్మెరలు మరునివీచోపులనన్‌. 128 


క. మరు డరుదేరంగ ముందల 
దిరువీథులు దుడుచుకరణి( దిరుగుచు( బవనుం 
డిరవుచెడ వీవ జడియంగ 
దరువులం గారాకు ధరణిం దజచై రాలన్‌. 129 


క. బలిమియు( గలిమియుం జెలిమియు 
నలవడ వచ్చిన వసంతుం డనుచుట్టముతో 
గలసిన నెలకొను పులకల 
మొలకల క్రియం దరుల మొత్తముగం జిగురొత్తెన్‌. 130 


క. చెలరేగి మరుండు విరహులు 
దలశంగా దండుగదలు తటీ నతనికి మా 
వులు మొదలుగం దలకొను బహు 
దళములను వసంతు( డపుడు దగ మొనదీర్చెన్‌. 131 


క. దీపంబుల క్రియం బువ్వులు 
దీపింప(గ మోదుగులు మది న్విరహులకుం 
దాపంబు లినుమడింపంగ 
రూపించిన మన్మథాగ్నిరూపము దాల్చెన్‌. 132 


క. శ్రీరమణీయవసంతో 


దారవ్యాకోచకుసుమతతి వనలక్ష్మీ 
భూరివిభూషణభాండా 
గారంబులకరణిం గర్లికారము లొప్పెన్‌. 133 


క. బహుకిసలయఫలసుమనో 
విహితోత్సవపికశుకాళివిహరణసౌఖ్యా 
వహమహనీయగ్భహ శ్రీ 
సహజములై చూడ నొప్పి సహకారంబుల్‌. 134 


సీ. ఫలరసంబుల( గూడి యలుంగులు వాటిడి 

పూందేనియలు వారివూర మనంగ 
సాంధమధూలళికాస్యందమందానిల 
స్ఫురణంబు తరగల పొం దనంగ 
శుకతుండసదృశకింశుకముకుళంబుల 
కాంతులు విద్రుమౌఘంబు లనంగ 
మవ్వమెక్కిన వెలిక్రొవ్విరు లెల్లను 
శంఖమౌక్తికఫినసంఘ మనంగ 


ఆ. దత్పరాగధూసరోత్పతద్భ్రృమరాళి 
నీకరంబు లనంగం జెలువు మీజీ 
యుదధిభంగి. దత్సురోద్యానవనభూమి 
మాధవాశ్రయమగుమహిమం దాల్చి. 135 


ఉ. గంధవహుండు వెగరి పికంబులు గాయకపంక్తి మత్తపు 
ప్పంధయము ల్బలంబు శుకసంఘము మంగళపాఠకుల్‌ మహా 
బంధురకార్యవాది నిజబంధుండు చంద్రుడు మంత్రిగాంగ గ 
ర్వాంధుండు మన్మథుండు దనయాజ్ఞ దలంబుగ నేలెం దత్సురిన్‌. 136 


క. తత్సమయంబున భూవరు( 
డుత్సాహము రాజవృద్ధియును మెజియ వసం 
తోత్సవ మొనరింపుద మని 
యుత్సుకుం డై కదలె వైభవోద్రేకమునన్‌[58], 137 


వ. తదనంతరంబున. 138 


సి. మంజులమంజీరశింజారవంబులు 
వీనుల కందంద విందు లొసంగం 
గాంచనకాంచీప్రకాశవిలాసముల్‌ 
వలపుల పసిండివన్నియ నిగుడ్పం 
దారహారోజ్ఞలస్తనకుంభదీప్పులు 
ముఖచంద్రకళలతో ముచ్చటాడం 
దాటంకరోచులం దజీమిన కనో గ 
మెలకువ లిరుదెస మెజుంగులిన 


ఆ. జల్లీముత్తియములు మొల్లపూదండలు 
దల్లితోడుభంగి( దడంబడంగ 
వలయరత్నరుచులు కెలకుల( బొలయంగ 
దలిరు(బోడు లెదుర నిలిచి రిట్లు. 139 


వ. మణీయుం దదనురూపసఖీజనంబులును, భవసుగంధద్రవ్యహస్తంబు లగు 
పరిచారికాగణంబులును, 
విటనటపీఠమర్ధవి దూషకవైతాళికవందిబ్బందంబులును, 
భూషాావిశేషభూషితదేహంబు లగు నుత్సవసందర్శనాగతోత్సుకసందోహంబులును 
జేరి యక్కడక్కడ నిరుపక్కియల నిలుచునప్పుడు. 140 


క. ఒనరించిననీలని నడ 
గని బొల్లనిం గత్తలాని, గైరని, సారం 
గని, జారని, జన్నని నిమ 
వని మొదలుగం దెచ్చినిలిపె వాహకుం డెదురన్‌. 141 


క. అక్కడ నాయ్యనం బచ్చల 
పక్కెరతురగంబు నెక్కి పతి గదలుచు సొం 
పెక్కెం దనచిలుకవారువ 
మెక్కి వసంతునకు మారు డెదురెగుక్రియన్‌. 142 


శా. రాజశ్రేస్థుడు వాగె సన్నల గతు ల్రాజిల్ల రేవంతు న 
ట్లాజాడం బురుకొల్పునట్టి గతితో నమ్మేరగా మెల్చం దా 
నాజాడం బురికొంచు నట్టి వడితో నామెరం దానిల్బుచున్‌ 
వాజింద్రంబు మనోజవం బనంగ నిర్వ్యాజోద్ధతిం దేలంగన్‌. 148 


క. విద్యుల్లతలకు నెనయగు 
హృద్యాకృతులైన వనిత లేతేర మహా 
వాద్యంబులు మ్రైయంగ నృపుం 
డుద్యానవనాంతభూమి కొయ్యనం జనియెన్‌. 144 


మ. చని యచ్చోట విభుండు చేరె సుమనోజాల ప్రవాళావళి[59] 
జనితానేకసకామపంచశరచంచచ్చాపవల్లీగుణ 
ధ్వనిశంకావహరుంకృతిప్రవిలసత్సంగీ తభృంగాంగనా 
ఘనసంతోషవిశేషకల్పలతికాకందంబు మాకందమున్‌. 145 


వ. తత్ప్రదేశంబున శంబరభేదివేదికాకృత్యంబులు నివర్తించునంతకుం 
గతవాహనారోహుండై యంకురితకోరకితఫలితఫలినంబుణ 
నవలోకించుచున్నయెడ విదూషకుం డొక్కచో జోద్యభేద్యంబుగాం బద్యంబు చెప్పి 
మామిడి సిరి వడయ వ్రాసితిం బత్రిక యందుకొన ననక యవధరింపు మిది తగు 
ననుచు నాశ్రయించినవారికి మామిడి కాముని గెలుపుంగలిమికి దుంప 
యగునను నర్థంబుగలుగ నొకయాకున వ్రాసి చేతి కిచ్చె నది యెట్లనిన. 146 


క. మాకంద మలర వ్రాసితి 


మాకంద మనాక చూడు మాకందమిటన్‌ 
మాకంద మనుచు. జేరిన 
మాకందము మదన జయరమాకంద మగున్‌. 147 


వ. ఇట్లున్న నది చదివి చిరునవ్వుతో నవ్విభుండు జాణ వవుదు వని పరిణమించిన 
నతండు చందనాశ్రితవృక్షసారభంబుగతి మాకు నిది నీ ప్రభావంబున నయ్యె నని 
కొనియాడి మటియును. 148 


క. నీ కెన యగు నాశ్రితర 
క్షాకుశలత్వమునం దన్ను గలసినపుణ్య 
శ్లోకపికమధుకరముల న 
శోకంబుల( జేయు నిది యశోకంబు చుమీ. 149 


క. వికలంబుగ నీవాసన 
సకలంబును బువ్వులందు సంపూర్ణముగా 
వకుళంబులందు రోలం 
బకులం బిది దీని జూడు పార్థివముఖ్యా. 150 


క. భిన్నాగమ బలశంబర 
భిన్నాగ మనంగ మిగుల. బెంపొందిన యా 
పున్నాగ మవధరింపుము 
పున్నాగమనోజ్ఞకిర్తి పుణ్యాగణ్యా. 151 


క. కంబూపమహంసలనిల 
యం బూర్జితమూలబంధ మంభోనిధిగా 
జంబూవృక్షము( జూచితి 
జంబూద్వీపంబుసరి నిజం బూహింపన్‌. 152 


క. సంచితపింఛసమంచిత 
పంచాయుధమరకతాతపత్రం బన ని 
శ్చంచలశాఖాంచిత మగు 
చించావృక్షంబుం. జూడు చిత్తజరూపా. 153 


వ. దీని ప్రభావం బే మని వర్ణింపంబోలు. 154 


చింత మది లేక మనుజులు 
చింతించినకొలదిం జవులు చేకూర్చుచు ని 
శ్చింతులంగా నొనరించెడు 

చింతకు సరి గలదె లోకచింతామణికిన్‌. 155 


క. ఈచింతపంటిసరిగా 
నోచెల యమృతంబు+ జెప్ప నొప్పునె దానిన్‌ 
వాచవి గొని తమజిహ్వల 
నేచవులును లేక చెడరె యింద్రాదిసురల్‌. 156 


రగ 


క. భ్రాంతి వడి కల్పవృక్ష 
ప్రాంతంబునం గూడుం గుర్కు( బట్టక సురల 
శ్రాంతంబు దీనికై మది 
జింతించుటం జేసి పరగెంజింత యనంగన్‌. 157 


క. మును జిగురునం బువ్వున నో 
మనగాయల దోరపండ్ల మణి యారంగంబం 
డినపండ్ల నెల్లాలము, 
దనియంగం జవు లొసంగ నాడు తరువులు గలవే[60]. 158 


క. ఉడుపతి తనలో నమృతము 
గడలుకొనియు. బెక్కుచవులు గానక కృశుంజై 
విడిచినకళ లన్నియు నీ 
గొడిసెల రూపమున( జింత గొలువ(గంబోలున్‌. 159 


క. వెన నిర్మించిన బ్రహ్మకు 
రసికుడు మ్రైొక్కిడుచు ఫలము రంజిల్లంగ ష[61] 
డ్రసములలో నిది నమలెడు 
దెసం గని నోరూరు నాదిదేవునికైనన్‌. 180 


ఆ. గరిత లేని యిల్లు దొర లేని తగవును 
జింతపండు లేని వింతచవియు. 
జనవు లేని కొలువు శశి లేని రాత్రియు 
ముక్కు లేని మొగము నొక్క రూపు. 161 


మ. అని యిబ్బంగి విదూషకుండు చనవున్‌ హాస్యోచితం బైన చొ 
ప్పునం దద్ద్దత్వము నేర్పడం బలుకుచు స్ఫూభర్తకు న్వాగ్వినో 
దనసౌఖ్యంపులం బ్రొద్దుపుచ్చునెడ నుత్సాహంబుతో గామిను 
ల్వనసౌందర్యవిలోకలోలమతులై వర్తించి రయ్యెయెడన్‌. 162 


క. అడుగులు గెందలిరాకులుం 
దొడవులు. గ్రొవ్విరులుం గురులుం దుమ్మెదగుములుం 
దడంబడ బడంతులు బెడంగడ 
రెడు నడగల తీవెలనం జరించిరి కవశన్‌. 163 


సీ, ఎలమావిజొంపంబు లివె చూడుమనుచు నొ 
డొరులకు జూపుచు. దిరుగువారు. 
గరములు. బల్లవోత్కరములు. దడంబడ 
డాయుచుం బువ్వులు గోయువారుం 
బొలుపార( దనువులు పుప్పవల్లులతోడం 
గూడ డాగురుమూత లాడువారు, 
దిన్నని యేలలం దీపులు రెట్టింపం 
దీ(గె యుయ్యల లెక్కి త్రూంగువారుం 


తే. బువ్వు దేనియం గురియంగం బొన్న లెక్కి 
మెజపుల ట్లందు విరులకు మెలంగువారు 
నగుచు బాలికలు వనవిహారలీల 
లెనయం జెలంగిరి వనలక్ష్ము లనంగ నచట. 164 


ఉ. వెన్నలి వ్రేలంగాం బిజీందివ్రేకట మొయ్యనం గ్రింది కీడ్వంగాం 
జన్నులమీంద౦ గ్రిక్కిజీసి సందెటిదండలు పొంతనిక్కంగా 
సన్నపుంగౌనుదింగం గడుసన్నముగా మునివ్రేళ్ళ నిల్పి తాం 
బొన్నలు గోసెం జేతులను బుప్పాడి యొప్పెడుకొమ్మ కొమ్మలన్‌. 165 


ఉ. అత్తతి నత్తలోదరుల కందణ కందుల కందరాని పూ 
గుత్తులం జూపి చేకొలందిం గోయుడు మీరని గ్రుచ్చి వానికై 
యెత్తుచు( జేయి దప్పె నని యించుక జాజగనిచ్చి యక్కుల.. 
హత్తుచు నంగసంగసుఖ మందిరి కొందు ప్రేమం గాముకుల్‌. 166 


ఉ. దేహము లాకుందీంగెలకుం దేకశువ సూప నవీనగుచ్చక 
గ్రాహక లైనకాంతలకు ఘర్మజలం బుదయించుచుం బ్రియ 
స్నేహరసాకృతిం జెలువు చెకొనగా మకరందబిందుసం 
దో హసమావృతంబు లన దోచెం దదీయముఖారవిందముల్‌. 167 


ఉ. కాంతుండు వోలె సోలి యలకంబులుం బయ్యెద లొత్తుచు న్వన 
శ్రాంతులు దీర్చుచు న్మిగులం జల్లనివాసన నావనస్థలో 
పాంతనిదాఘవారికణహారివిహారి యనంగ నింతుల 
నృంతస మందంజేయుచు వసంతసమీరుండు వీచె నయ్యేడన్‌. 168 


ఆ. వువ్వుంబోడు లంత బుష్పాపచయకేళి 
చాలు ననుచు నాత్మసఖుల గూడి 
భూతలేంద్రుం డ్‌ క్కచూతతరుచ్చాయ 
నుంట దెలిసి వేడ్క నొయ్య మగిడి. 169 


క. మనసిజునకుం బొడసూపెడు 
వనదేవత లనంగ వచ్చి వనజానన లా 
జననాయకునిం బువ్వులు 
కనుకనిం గానుకలు చేసి కనుగొని రచటన్‌. 170 


క. క్రొక్కారు మెజిపుగములను 
లెక్కింపను సోయగముల లీలలుగల యా 
చక్కనివనితలలో బతి 
చుక్కలలో జంద్రు భంగిం జూడంగ నొప్పెన్‌. 171 


వ. ఇట్లు తరుణీగణపరివృతుండై యచ్చటు వాసి చని పురోభాగంబున 
రంభాస్తంభశోభితంబును మృగనాభిలిప్తంబును 
ఘనసారరంగవల్లీతరంగితంబును బూర్లకలశాలంకృతంబును 
మరువకావృతపర్యంతంబును నగువేదీమధ్యంబున నరపతి 


క 


క, 


క, 


రతిరాజానువర్తియైన బుతుచక్రవర్తి నర్హ్యపాద్య 
ధూపదీపాదిషోడశోపచారంబుల నారాధించి పంచమహావాద్యప్రపంచంబుల 
నృత్తగీతాదిమహోత్సవంబులు మెజియం గర్పూరాదిసుగంధద్రవ్యంబులతో 
నింతులతో వసంతఖేలనం బొనర్చె. 172 


వ్యక్తంబుగ సతిపై ను 

న్ముక్తం బగు కప్పురంబు ముద్దర లల్పా 

సక్తం బై యలకలపై 
ముక్తాజాలకముచందమున, జెన్నాందెన్‌. 173 


చెలంగుచుం బతి చల్లిన దొ 

య్యలుల ముఖాబ్దముల( గొంత యంటి సుగంధం 
బలవడియె మెజుంగుటద్దం 

బుల నంటిన మెజుంుజాతిపొడియును బోలెన్‌. 174 


సురభితహరిదంతరనవ 
పరిమళసంకీర్లపూర్ణపరిమళమున( ద 
త్రరుణులముఖముకురంబులు 
సరజస్సరసీరుహముల చందము నొదెన్‌. 175 


సుందరులం గూడి వైభవ 

బృందారకపతి వసంతపీతాంబరు( డై 
బృందావనమున గోపీ 

బృందాన్వితుం డైనకృష్ణువిధమున నొప్పెన్‌. 176 


మతకోకిల. కుంభినీనికరంబుతో నొనగూడి యాడుమహాటవీ 


కుంభిచందము దోపగా నతిగుంభితప్రమదంబునం 
గుంభీనీపతి మందయానలం గూడి వేడుకతోడుతన్‌ 
జృంభితాంబర మౌ సరోవరసీమం జేరెం గ్రమంబునన్‌. 177 


మత్తకోకిల. అందు. జొచ్చి చెలంగి సుందరు లందజు న్ముదమందుచుం 


సీ. 


గ్రందుకొంచు( బరస్పరం బుదకంబు మోముల( జల్లుచు 
న్ముందలం దను ముట్టుకొమ్మని మున్గి దవ్వులం దేలుచుం 
జందనంబు గరంగ లీలలు సల్పి రోలలు వాడుచున్‌. 178 


వదనదర్పణములు వారిరుహంబులు 
నలకజాలకములు నలికులములు 
లోలనేత్రంబులు నీలోత్సలంబులు 
గుచకుంభయుగములు గోకములును 
బాహువులును బిసప్రకరంబులును లోతు 
గలనాభిమండలములును సుళ్ళు, 
దమలోన సరి యన. దారతమ్యము చూడ 
నిన్నియు నొక్కచో నితడు గూర్చె 


తే. ననగ నంగనాసహితుండై యవనివిభుండు 
చటుమున. గ్రీడించుగోపికారమణుకరణి 
దివ్యనదిలోన నప్పరఃస్త్రిసమేతుం 
డైన వజ్రినాం జెలంగ౧6 బద్మాకరమున. 179 


వెలికిలంబడి యీందెడునెడ 

జలసంవృతగాత్రి యైనసతివదనముతో 
నలవడంగం జన్ను లొప్పను 

జలజాతము పొంతనున్న జక్కవ లనంగన్‌. 180 


క. ఓలోల యనంగ నెచ్చెలి 
యాలో దను ముట్టవచ్చు టది గని పెలుచన్‌ 
లోలాక్షి మునిగి యీందెను 
మీలకడను నయనరుచులు మెజియించుక్రియన్‌. 181 


క. కామినులు చేరి మెలంగం 
గా మును నిర్మలము నధికగంభీరము నౌ 
నామడు,గు గలం౧ ననంగాం 
గాముకచిత్తములు దానం గలంగుట యరుదే. 182 


క. పొలతులతనువుల జాజీన 
మలయజమును విరులు నెరయ మడుంగొప్పె సము 
జ్వల మగువెన్నలం జుక్కలు 
గలయంగొని నిండియున్న గగనము భంగిన్‌. 183 


వ. అంత జలకేళి చాలించి. 184 


ఉ. కన్నులం గెంపు దోప నలికంబుల మౌక్తికజాలకాకృతిన్‌ 
సన్నపుబిందువు ల్మెజియ జాటిన కేశభరంబు లొప్పంగాం 
జన్నులనంటి పయ్యెదలు చందనపంకముచంద మందంగా 
నన్నరనాథుతో వెడలి రంబురుహాకర మంబుజాననల్‌. 185 


వ. అంతం దదీయతటప్రదేశంబున ముక్తసిక్షవసనుం డగుచు 
వసుంధరారమణుండు మెత్తనిపొత్తులం దనమేని తడియెత్తిన యనంతరంబ. 
186 


ఆ. మలయజంబు నలంది మౌక్తికహారంబు 
అలమర నుజ్జలాంబరములు గట్టి 
యమృతవీచి మిశ్రమై విశ్రమించిన 
మందరాద్రి( బోలె మనుజవిభుండు.187 


వ. అట్టిచందంబున నాచందనగంధులును జందనకావులును బట్టెడకాపులును 
జెంగావులును గదంబకావులును గరకంచులును బొమ్మంచులును 
ముడుగుబొమ్మంచులును ముయ్యంచులును జిలుకచాళ్ళును వేటచాళ్ళును 


రం 


నిండువన్నెలును నుబుతచాణిలవన్నెలును గంటకివన్నెలును 
బుప్పొడివన్నెలును రుద్రాక్షవన్నెలును నాగబంధంబులును బూజాబుధంబులును 
జలపంజరంబులును గామవరంబులును సూరవరంబులును దారామండ 
అంబులును హంసావళులును హరిణావళులును దురగావళులును 
గజావళులును సింహావళులును ద్రెపదీస్వయంవరంబులును 

లక్ష్మి విలాసంబులును మదనవిలాసంబులును వసంతవిలాసంబులును 
రత్నకీలితంబులును రాయశృంగారంబులును గనకదంచేలును గచ్చిలంబులును 
గర్బూరగంథులును బారువంపుగంధులును శ్రీతోపులును శ్రీరామతంపులును 
శ్రీకృష్ణవిలాసంబులును జీబులును సుగిపట్టంబులును సన్నవలిపంబులును 
వెలిపట్టులును హొంబట్టును బులిగోరుపట్టును నుదయరాగపట్టును నేత్రపట్టును 
ననుపేళ్ళు గలపుట్టంబులు గట్టుకొని పాదముద్రికలును మంజీరంబులును 
హంసకంబులును మణిరశనాగుణంబులును ముక్తాఫలావళులును 
బదకంబులును నంగదంబులును నంగుళలియకంబులును గ్రైవేయకంబులును 
రత్నతాటంకంబులును భ్రమరకంబులును లాలాటికంబులును 
మౌక్తికజాలకంబులును శేఖరంబులును నాదిగాగల యలంకరణంబులు 
ధరియించి యగరు చందన హరిచందన ఘనసారోదయ భాస్కరమృగమద 
ప్రముఖనిఖిల వాసనల నాశావకాశంబులు వాసించుచు నృపరత్నంబుం 
జేరునంత. 188 


క. అంగీకృతశృంగారకు 
రంగినయనాంతరంగరంజకరంగ 
ర 
భంగిసంగీతు( డగుచు. బవనుండు విచెన్‌. 189 


వ. అట్టి యుల్లాససమయంబున. 190 


క. రూపముగల యానందము 
రూపించిన మన్మథుండు రుచిరాకృతితో 
దీపించెడి శృంగారము 
భూపతి యని కొలిచి రెలమిం బొలంతుక లెల్లన్‌. 191 


క. ఆవేళ భూమివల్లభుం 
డావెలందులు గొలువ నొప్పి యక్షవధూబ్బం 
దావ్భతు( డగు ధనదునిగతి 
దేవస్తసహితుం డైన దేవేంద్రుక్రియన్‌. 192 


వ. ఇట్టనల్పకాలంబు విశ్రమించుచున్న యెడల ననతిదూర మాకందవనంబున 
నుండి యొక్కభూసురుండు చనుదెంచి తన్మహోత్సవం బవలోకించుచు 
భూలోకస్వర్గలోకం బిది గదా యితడు గదా మహాభాగ్యవంతుం డని 
కొనియాడుచు మున్ను దా నధికదారిద్ర్యపీడితుం డగుటం జేసి తన్ను 
నిందించుకొనుచుం దనలోన. 193 


క. ధాత్రి దరిద్రుడు సభల న 


పాత్రుండు కడుమ్రుచ్చు మిత్రబాంధవులయెడం 
బుత్రకళత్రంబులయెడ 
శత్రుం డంట వాని బ్రదుకు చౌకొ గాదే. 194 


క. ఇలలో నెవ్వని కర్ణము 
గల దాతండు మాన్యు డుచితకార్యజ్ఞుడు ని 
ర్మలుడు బలవంతు. డార్యుండు 
కులతిలకుండు సభ్యు డధికగుణగణ్యుండున్‌. 195 


మ. అని చింతించి మహీసురుం డొకయుపాయం బాత్మనూహించి ము 
న్నానరం జేసిన చండికాచరణపాదోపాస్తి చాలించి యా 
జనపాలాగ్రణిపాలికిం జని మహాసంపత్తి యర్దించి కై 
కొన నిం దొప్పు నటంచు వచ్చె మదిం గోర్కుల్‌ తీగలై సొంగంగన్‌. 196 


వ. అతనిం జూచి యి ట్లని దీవించె. 197 


క. “భూయాత్తే సంప ద్దీ 
రాయు ర్భవతే" యటంచు నాశీర్వాదో 
పాయనములతో నృవుం గని 
డాయం జని నేర్చు చొప్పడరంగాం బలికెన్‌. 198 


ఉ. అంబుజబంధుతేజ మధురామ్రవణంబున నుండి సర్వలో 
కాంబిక యైనచండికం బ్రియంబునం గొల్వంగ నాకు నూజువ 
ర్షంబులు ) వోయె నంతటం బ్రసన్నత దేవత నిన్న నర్ధరా 
త్రేంబున దంతపంక్తి విశదద్యుతిచంద్రిక పర్వ నిట్లనెన్‌. 199 


క. నీచేసినతపమునకు య 
థోదితముగ విక్రమార్కు( డొసంగెడు నతనిన్‌ 
వే చని వేడుము నావుడు 
నీ చక్కటి నిన్ను( గొల్వ నేం బనివింటిన్‌. 200 


వ. అని విన్నవించిన నవ్వసుంధరాపురందరుండు చండికయే యిట్లానతిచ్చెనో కాక 
యీవిప్రుండే నెపంబున న్నుబ్బించి ధనంబు వడయం జూచెనో యెట్టెన 
నన్నంతటివానింగాం దలంచి వచ్చుటంజేసి యాతని యాశాపరిపూర్తి చేసెద నని 
నిశ్చయించి. 201 


ఆ. దేవిమాట కల్ల గావింపంగా రాదు 
నిన్ను రిత్త పంప నీతి గాదు 
నీతపోమహత్త్వనియతికిం దగునంత 
యనఘ యిష్ట మెద్ది యడుగు మనిన. 202 


క. మాకందవనములో ని 
చ్చాకీర్తులు వెలయునట్లు చండికపేరన్‌ 
నాకొకనగరము వలయును 


జేకొని నిర్మింపు రాజశేఖర యనినన్‌. 203 


సీ, సంతోషమున మహీకాంతు. డచ్చటి కేగి 
సర్వసామగ్రియుం. జాలం గూర్చి 
మహనీయగ్భహములు మండపంబులు సోమ 
సూర్యవీథులుం గోటచుట్టుపరిఖ 
లనువొదం జండికాయతనంబు నాపురిం . 
గట్టించి కాపుల బట్టు కొ లిపి 
నియుతసంఖ్యములుగ హయముల బంట్లను 
నాబునూటేన్లుల నతని కిచ్చి 


ఆ. రాజుం జేసి పిడప రాజుకట్నంబున 
కనుచు మూడుకోటు లర్థ మొసంగి 
పటహపటునినాదభంగి దిక్కుల గిర్తి 
పిచ్చలింప మగిడి వచ్చిం బురికి. 204 


క. కావున నాతని సరిగా 
నీ వీగతీ భూమి కీర్తి నెబిపిన నెక్కం 
గావచ్చు నిట్టి వితరణ 
మేవెరవున దొరకదేని నింటికిం జనుమా. 205 


వ. అని పల్కుటయు. 206 


క. ఉల్లంబున భోజమహీ 
వల్లభుం డాశ్చర్య మంది వదనాబ్దమున 
న్వెల్లదనము వాటిల్లంగ 
నల్లన దాం దిరిగి చనియె నంతఃపురికిన్‌. 207 


శా. చక్రిభూతకలోరశార్డ నితతజ్యావల్లరీ ముక్టబా 
ణక్రూరోగ్రసమాన సంస్ఫురణకీర్ణజాలపుంభీభవ 
చృక్రాస్రద్యుతి మాత్రనిర్ధశితరక్ష పక్షపాతద్విష 
చ్చక్రాటోపతమఃప్రసారుని మహాచక్రీశపర్యంకునిన్‌. 208 


శా. ఆలోలాలకజాలభృంగయుతవక్తాంభోరుహోజ్జృంభిత 
ప్రాలేయాద్రితనూభవాకృతి మతిప్రాప్తాంధకచ్చేదనో 
త్తాలాభీలకరాళశూలధరణత్రాతామరవ్రాతపూ 
జాలక్ష్మీయుతపాదపద్మయుగళుం జంద్రార్థచూడామణిన్‌. 209 


మాలిని. ఉరగనికరవేషీ యోగనిద్రాభిలాషీ 
గిరిధరవరదాయీ క్షీరవారాశిశాయీ 
పురవిదళనదక్షా పుండరీకాయతాక్షా 
స్మరహరహరిరూపా సత్యనిత్యస్వరూపా. 210 


గద్యము. ఇది రాయగజగంధవారణ వైరిమండలికభేకఫణీంద్ర వీరఘోట్టవిభాళాది 


బిరుదప్రకటచారిత్ర కళింగదేశనిరూమధామ త్యాగనాగార్జున 

కర్ణాటద్ర వి ళలాంధ్రమహారాష్ట్రాభూపాలరూపనూపురసుందరచరణారవింద 
సనదప్రోలిపురవరాధీశ్వర వెలనాటి పృథ్వీశ్వరరాజ్యసముద్ధరణ శ్రీకొఖివి 
వెన్నయామాత్యపుత్ర హరితసగోత్రపవిత్ర సకలసుకవిమిత్ర 
కసవరాజతనూజగోపరాజ విరచితంబైన సింహాసనద్వాత్రింశిక యను కావ్యంబు 
నందు విక్రమార్కు కృతజ్ఞత్వదాతృత్వప్రశంసనం బన్నది తృతీయాశ్వాసము. 


మూ. 


. జాతామలాంబు 

. విచటికి విను 

. మనోహరాంగుండు 

. యెజుంగుచో 

. పల్క్మంబాటి 

. మెత్తనినడమెలంగు 

. గమ్మందనంబంతకంటిె 

. నగము చేసి మీంద నొగులు దెలియు 

. చీడచెవి-జీపుచెవి, చీద చెవి 

. ముద్దాలు 

.తొలుతచూలున మది దలంకు నెడమ ప్రక్క...చంటిజేలు గోరనంటి...సుదతి 
వుట్టుననిన సుదతి పొంగు (చంటిజిలుగు) 

. గెంట్టమమర 

. విరియ 

. కలిగడిగి 

. ముప్పటములైన, చిన్నయసూరి 

. పచ్చనికూటంబడిసి 

. నిడియందముగ జుట్టువడసి వేసి-చిన్నయసూరి 


. వెలదుకుల్‌ వినగ నవ్వించ ననంగ 
నాయ్యనవ్వుచు మూతులల్ల విరుచు 


0 0 A రాలు [౪౮ [80 = 


సై = 
"= ౦ 


ద మ మ మ మ ద మ గ్రామీ 
© 0 AI] 0 కా గా శ ఈ 


20. 
21. 
22. 
23, 
24. 
25; 
26. 
27. 
28. 


29: 
30. 
31. 


32. 
33. 
34. 
35. 
36. 
37. 


38. 


39. 
40. 


41. 
42. 
43. 
44. 


నూదరలిచ్చు 

జోలలు వాడిన నాలించు 

కాలియంగుళము డగ్గజిబట్టి నోటిలో 

జన్నుగడియ మొరయ దన్ను చూచు 

మొరయ గున్నాలుం దూలగ--వచ్చునింతలో నెత్తుకొనన్‌ 
దేవదత్తుడు ధరాధిపరత్నమ యేను నీకు జే 

నమ్మంగ బట్టుకొని 

దండింపంగ 


నైనజనులు వీం డర్హుండు వధకని 
విన్నవింపంగం బృధథివీశ్వరుండు 


పెం పెటీంగి 
టిది యుపకారంబ 


కాననమున నితండెడంగల బో, 
యిన నీకాననములోన నేమగుదునొకో 


నిలిపిన వాని కిది యెంతపని 

గాలిం బుచ్చెన్‌ 

ఆశ్చర్యంబు కార్యంబుగన్‌ 

మిగులు 

విలువమీటి 

జనపతియా 

తనికాధనమిచ్చి భటులం దప్పకపంచెం 
నేడుదివసములమణజునాం 

డేనిచ్చటికి 


దీపవర 

మటీ తెమ్మిక నైదునుగాక నాకు నై దిచ్చితి--ఐదును 
నాకు నిప్పు డీ విచ్చితి 

చక్రవాకము 

నొప్పు భూగోళహితజివ 

నెసనిదేమిటియని 

సలుపుచు 


45. 
46. 
47. 
48. 


49. 
50. 
51. 
52. 
53. 
54. 
55. 
56. 
ర్‌ 
586. 
59. 
60. 
61. 


ఉత్కల్లోలాఢ్య 
నారుల, వ్యవహారుల, చోరుల, వైరుల యని చిన్నయసూరిగారి పాఠము 
బాచికలును దుర్దనుండును గన్యకయు- దుర్దనుండు జలంబులును 


యెక్కుడై చెలంగు నొక్కరాజ్యంబున 
రాజునాజ్ఞ చాల బూజ్య మగుట 


బలముల్‌ - చిన్నయసూరి 

దిరుగ 

రాచసెలవు 

విక్రమార్కునికిం గల్గు గుణంబులు చాల వింటికిం 
ఖన్నముఖాబ్దతేజుండై 

భోజుడు పోయెను దొటి చొ ప్పునన్‌ 
గుబ్బునచూర-చిన్నయసూరి 

రత్నవతి యగునదిలో 

దూి 

వైభవోత్సకము 

జాలాప్తలీలావనీ 

జవు లొసంగుచుండుతరువులు గలవే-నిట్టితరువులు గలవే 
రసికుండు “హణ్బుళ నున్నరె, నొసవి" యనుచు? గన్నయడీండు నుడువండె 


శ్రీరస్తు 
సింహాసన ద్వాత్రింశిక 
చతుర్దాశ్వాసము 
థి 
హో 


ఏడవబొమ్మ కథ 


క. శ్రీస్తనకుంకుమసదృశగ 
భృతిసమూహప్రశస్తిపరిదిపితవ 
క్షస్థలపటు తేజోమయ 
కౌస్తుభకమనీయవేషి( గంసద్వేషిన్‌. 1 


క. తలంపున నిల్పి పెద్దల హితజ్ఞ్జులం దద్దులం గూర్చి భోజమం 
డలవిభు( డిష్టలగ్నమున డాసీ మహాసన మెక్కం బూనంగాం 
బలికె దదీయపుత్రిక నృపాలక నిల్వుము విక్రమార్కభూ 
తలపతిం బోలు తెంపు బలదర్పము లే కిట నెక్కవచ్చునే. 2 


క. అనవుండు నాతనిసాహన 
మును సత్వము నెట్టిచందమున: బెం పొదవె 
న్వినిపింపు మనిన నుల్లస 
మున నేడవబొమ్మ పలికే భోజునితోడన్‌. 3 


శా. సత్యాలంకృతభాషణాభరణు( డుత్సాహ ప్రశన్తోదయుం 
డత్యాసన్నహీతోపభోగ్యవిభవాయత్తాధీకప్రాభవ 
ప్రత్యాదిష్టసురేశ్వరుండు సయసంపన్నిత్యుండా విక్రమా 
దిత్యుం డుజ్జయినీపురిం బరంగె నాదిత్యప్రభావుం డనన్‌. 4 


వ. ఇట్టి విధంబున నతండు 
వ్యసనరాద్వేషకామక్రోధలో భమోహమదమత్సరవి రహితసుజనప్రాజ్యం 
బగురాజ్యంబు సేయ న్విద్యయందు వ్యసనంబును, కీర్తిసంపాదనంబునందు 
రాగంబును, బాపంబునెడ ద్వేషంబును, సంతతిసమృద్ధులయెడం గామంబును, 
ధర్మవిరోధులయెడ+ గ్రోధంబును, దుర్విషయంబులకడ లోభంబును, నిశువులకడ 
మోహంబును, బరోపకారంబులయెడ మదంబును, దానంబులయెడ( 
బరస్పరమత్సరంబును బ్రవర్తిల్లం బ్రజలెల్ల నుల్లంబుల నుల్లసిల్లుచు 
భూవల్లభుగుణంబులం బెల్లు గొనియాడుచుండ. 5 


ఉ. అన్నరనాథువిట ధనదాఖ్యుండు సద్గుణుం డర్ధసంపదం 
గిన్నరనాథసన్నిభుండు కీర్తివిశాలుండు దానధర్శసం 
పన్నుండు నీతిమంతుడు కృపాపరిపూర్లుం డుదారబుద్ధి వి 
ద్వన్నుతశాలి వైశ్యకులవర్ధనుం డుండుం బ్రజానుకూలుండై. 6 


ఆ. అత డనుదినంబు నవనిసురులం గూడి 
ధర్మశాస్త్రగోష్టి దగిలియుండి 
యైహికంలు దక్కదని పరం బెజుంగుచు 
విహితసకలదానమహిమ నెగడె. 7 


క. హింసాతరంగితం బగు 
సంసారపయోధిలోన జనులకు నెల్లం 
గంసారిపాదపంకజ 
సంసీవయ నావ యని ప్రశంసింపంగన్‌. 8 


క. ఈక్రమమును విని ధనదుం 
డక్రూరప్రియుని ద్వారకాధీశ్వరునిం 
జక్రధరుని దర్శింప ను 
పక్రమమునం బతికి, జెప్పి పయనం బయ్యెన్‌. 9 


ఆ. ఆప్తవర్గసహితుం డై యేగి దుర్గంబు 
లూళ్ళు నదులు గడచి యొక్కనాండు 
వృక్షరమ్య మగుచు వెలయు నుపద్విప 
మదు! విడిసి విశ్రమార్థ మరిగి. 10 


క్ర స్పాటికసోపానంబుల 
హాటకమయభైరవాలయముముందట మి 
న్నేటిగతి శుద్ధజలరుచిం 
బాటిల్లంగం గనియె నొక్కపద్మాకరమున్‌. 11 


వ. అందు గృతస్నానుండై యొంటిం బసిండిగుడెం బ్రవేశించి. 12 


శా. ఆలోనం గనియె న్ఫుజాష్టకవిభూషాకీర్ణరత్నప్ర భా 
జాలోన్మిశ్రితరక్షచంద నపయన్సంధ్యాభ్రసంకాశదే 
హాలంకారు మహోరగప్రకరజిహ్వాసన్నిభోగ్రానల 
జ్వాలాకారకరాళకేశముఖదంష్టోభైరవున్‌ భైరవున్‌. 13 


క. అట్టిమహాభైరవునకు 
దట్టం బగు భక్తితోడ దండాకృతిగాం 
గట్టెదుర మొక్కి లేచుచుం 
బట్టికపైనున్న యొక్కపద్యముం గనియెన్‌. 14 


ఆ. ఎవ్వండైన నిచటి కేతెంచి తనతల. 
దానె త్రెంచికొనినం దత్చణంబ 


మొండెములును దలలు రెండు నంటికొనంగం 
బతియు( బడయకయును బ్రదుకంగలరు. 15 


వ. అనునట్టి పద్యార్ధంబునకుం గలంగి తత్త్వార్థం బవలోకించుచు. 15 


చంపుడుగుడి[2] యిది యనియా 
దంపతులకలేబరములు( దలలుం గని త 
తృంపాదితభయరౌద్రా 

కంపితుండై సెట్టి బెగడి కన్నులు మూసెన్‌. 17 


క. తదనంతరంబ చెదరిన 
హృదయము. దనలోన నెట్టకేలకు[3] నిలువం 
బొదపెట్టి వెడలి యొకబా 
రి దొలంగెనని విడిడలకుం దిరిగి చనుదెంచెన్‌. 18 


క. ఆరే యచటం బుచ్చి వి 
కారవిహినాత్ము( డగుచు గలమునం బారా 
వారము నడీిమికిం జని యా 
ద్వారావతిపురము సొచ్చి తత్సౌధములోన్‌. 19 


మహాస్తగ్గర. కనియె త ఘనదురీతమహాఖండనావిర్భవిష్ణున్‌ 
వనమాలాలంకరిష్ణు ప్రజవనవిహరద్వల్లనీకేలితృష్ణున్‌ 
దనుజేంద్రైకాసహిష్టుం దరళమణిమయద్వారకాబద్దధృష్ట స 
డినకృత్కన్యావరిష్టున్‌ ద్విజపతిగతివర్ధిష్ణు గోపాలకృష్ణున్‌. 


క. కనుగొని యాదేవునకుం 
గనకంబులు మణులు. బూజ గావించి ప్రియం 
బెనయం బ్రణమిల్లి నిటలం 
బున జేతులు మొగిచి వినయమున వినుతించెన్‌. 21 


సీ. ఇరుజోడుమొగముల యెట్జని కొమరుండు 
నేర్పునం బనులెల్లం దిర్చుచుండం 
దప్పనియోజతో ( దనపిన్నపాపల 
నాడింపం దెల్లని కోడ లుండ( 
గలిమియౌ నిల్లాలు కలిమినీనెడుచూడ్కి. 
బెంపుడుబిడ్డలం బెంచుచుండ. 
గమ్మని యమ్ములు గల్లు ముద్దులపట్టి 
చిల్లంగి చేతలు చేయుచుండ( 

ఆ. గాలివ్రేలం గన్నగారాబుంగూంతురు 
మొదలివెల్పుం గూడి మురియుచుండ 


నల్లపాలవెల్లి యిల్లుగాం గావుర 
మెజీంగి చేయు మేటి దొరవు నీవ. 22 


రగ 


సి పాదతీర్థం బతిపావనం బగుటకు 
శిరమున నిడుకొన్న శివుడు సాక్షి 
కలండన్న నెందైనం గలుగుట కుర్విలో 
బంబిన యుక్కుంగంబంబు సాక్షి 
తలంచిన యంతనె తలంగక యర్థుల 
రక్షించుటకు. గరిరాజు సాక్షి 
యాచంద్రతారార్మమగు దానశక్తికి 
ధ్రువపదంబున నుండు ధ్రువుండు సాక్షి 


తే. తాలిమికిం గాలం దన్నిన తపసి సాక్షి 
భాగ్యమున కాదిలక్ష్మి చేపట్టు సాక్షి 
త్రిభువనగురుండ వగుట విరించి సాక్షి 
నిన్ను వర్ణింప నలవియె నీరజాక్ష. 23 


నిరోష్ట్యదండకము :- జయకృష్ణ! జయకృష్ణ; కృష్ణ! గ్గిరాస్యందనస్థాన నానాదినధ్యాన 
నానాసితానేక సేనారజోనీక రథ్యాతిరథ్యాళి సన్నాహస ద్ధరాజన్య 
జన్యాగతానన్యసాడృశ్యదృశ్యాంగ హృష్యజ్ఞరాసంధసంధానయంత్రాదియత్న 
క్షయాదాయి నీతిశ్రితాసార! సారాంతరజ్ఞానదాసాహితధ్యాన సన్నద్ధతేజ! 
కళాసంచితానంద! నందాంతరంగాంతరంగన్నిజానందినీరాకరాకారరాకానిశాధీశ! ! 
ధీశస్తసంచారసంచేయ సత్కీర్తినారీలసన్నారదారాధితాచార 
ధీరాంగనానాయకాద్యంత రాజాతశాస్తార్ధసారాశయాగణ ! గణ్యాకృతిచ్చాయ 
రాధానిరంతస్త నాద్రిస్థలక్రీడనాయత్తబిత్త స్థిరాసక్తిలిలాన రంగ 
రంగస్థలీ సాధ నాహృష్టదుష్టాహితాభేదనాకాల సంజాతరాగాఢ్యనేత్రాంతకంసారి 
హింనాకళాదక్ష! 
దక్షక్రియానాశనాకారారకాశాకరేశాదిగర్జద్దణాధిశస్తీ స్త్రి సహస్తీజయశ్రీరణాసార 
నిస్సారితాకారి నీరంధ్ర తేజోలసచ్చక్ర! చక్రాకృతి "= 
శ్ఞాఘనియాంతశార్గా తతజా లతానిర్ణతాఖండకాండాగ్ర ఖండీకృతారాతి సంఘాత! 
ఘాతస్థలత్కాళియాహేంద్ర ర్షాళిరంగక్షితిక్రీడనాహర్షణాళ్చర్య 
కార్యాంగహారాయతిజ్ఞాన 
సత్యక్షణాస క్తచిత్తాదిలయాదిసిద్ధాంగనాకిన్నరీయక్షసంకిర్తితానంతకీర్తి స్రగాధార! 
ధారాళధారాధరాకాశనీలాంజనేందిందిరానీల సచ్చికర గ్రాహకాళింది 
హేలాకరాళాగ్రహన్తాది విశ్రాంతి సాంగత్యశాంతాది సంతత్యహంకార! 
కారాగతారాతినారీ కనక్తంచరాధ్యక్షనిశ్శేషణిశాతనాకేళిఖేలజ్జగజ్ఞాల! 
జాలాంతగాథాంధకారచ్చిదానంద కృత్యాకరాదిత్య నిత్యాహితన్నీహసంరక్షితాశేష 
రక్షస్సతీసంఘదృక్కజ్జ లక్షాళనాశీలధారా జలాధారఖడ్డాగ్ర 
లగ్నాహితానీకరక్తాధరన్మస్తనాళాంతరాసంగి 
సంగీతసంతుష్టసారంగరంగత్తరంగాదిగంగానదీకారణాంఘ్రి స్థిరానంద 
సంక్రందనాగ్న్యర్క జాతాదితేయారినీరాధినాథానిలార్ధేశ 
గంగాధరాద్యష్టదిగ్రక్షకశ్రేణికా శేఖ రాన ర్యరత్నాళినీరాజనారాజితాకార 
కాంతిచ్చటాకాంత సంధానితాలీల! లీలాలనచ్చారిణీగీతనీరేజసంచారిణీ 
రాజరాజాగ్రణీ. 24 


మ. అనుచుం బెక్కువిధంబులం బొగడి సాష్టాంగంబుగా మ్రొక్కి ధ 
న్యునింగాం దన్ను దలంచి కొంచు జనమన్యుం డెచు నుజ్జేని క్ర 
ల్లన నేతెంచి మహితలేంద్రు నధికాహాదంబుతో గానుక 
లొని దర్శించిన నావణిక్ప్రవరు సద్గొష్టిం బ్రియం బందుచున్‌. 25 


ఆ. వైశ్యచంద్ర నీవు ద్వారకానాయకు 
చరణసేవ కేగి తెరువు నందుం 
గ్రొత్త యేమి గంటి వత్తెజిం గెజింగింపు 
మనిన ధనదుం డిట్టు లనియెం బతికి. 26 


క. ద్వారవతి కేగు తెరువునం 
బారావారంబులో నుపద్వీపమునన్‌ 
భైరవుగుడిలోపల నతి 
భైరవభావార్థమైన పద్యము గంటిన్‌. 27 


వ. అది యెట్టిదనిన. 28 


ఆ. ఎవ్వడైన నిచటి కేతెంచి తనతలం 
దానె త్రెంచుకొనినం దత్రణంబ 
[4మొండెములును దలలు రెండు నంటుకొనంగం 
బతియు( బడయకయును బ్రదుకంగలరు. 29 


క. కథ గాదిది ముందట నా 
మిథునము మొండెములు దలలు మేదినిం బడవే 
ప్రథహేతుపులైనవి త 
తృథనంబున నామనంబు తలశెడు నిపుడున్‌. 30 


ఉ. నావుడు విక్రమార్కుడు మనంబున నుత్సుకుంజై వణిక్సతీ 
నీ వటు రమ్ము పోద మని నిర్గ లఖడ్గస హాయుండెచు నా 
త్రో వన యేగి యచ్చటి సరోవర రము లాడి రక్తపూ 
జావృతుండైన భై భైరవుని సద్మము డగ్గణి సెట్టి మాన్పంగన్‌. 31 


శా. తద్వారంబున సెట్టినుంచి చని యంతర్వేదిపై భుక్తిము 
క్రిద్వారం బగు కాలీనాథునకు భక్తిన్‌ మ్రొక్కి సంతుష్టుడై 
యుద్వేగస్థితినుండి ధైర్యమతితో నుర్విశుం డచ్చో మను 
ప్యద్వంద్వద్విశిరకబంధములుం బద్యంబు న్నిరీక్షించుచున్‌. 32 


క. తద్యోగవ్యంజక మగు 
పద్యార్థం బెటీ(గి దాని భావంబునకున్‌ 
సదో నేర్ణయముగ నృపుం 
డు రము చేసె సాహసోద్యోతితు(డై. 33 


ఆ. భూపశేఖరుండు “ప పరోపకారార్థ మి 
దం శరీర" మనుచు. దలంపుకీ లంది 


మృత్యుజిహ్వవోలె మెణుంగులీనెడునట్టి 
కడీదియడిద్‌ మెత్త మెడకుం బూనె. 34 


క. ఆలోన నతని సాహస 
మాలోకించుచుం బ్రసన్నుండై పార్థివ నీ 
పాలం గల్లితి నని భూ 
పాలునిఖడ్గంబు క్షేత్రపాలుండు పట్టెన్‌. 35 


ఉ. అప్పుడు మొండెముల్‌ దలలు నంటుకొనంగ వధూవరుల్‌ ప్రియం 
బొప్పగ లేచి మొక్కిన సముత్సుకమానసుం డౌచు భైరవుం 
డిప్పటిసాహసంబునకు నే నిదె మెచ్చితి నిష్ట మేర్చడం 
జెప్పుము నీకు నిత్తు నిటం జేకుళు నేన్న నతండు మైక్కుచున్‌. 36 


ఆ. దేవదేవ వీరి కీవిధంబున శిర 
శ్చేద[5] కృత్య మేల సిద్ధ మయ్యె 
నానతిమ్ము నాకు నని విన్నవించిన 
భైరవేశ్వరుండు పలికె నిట్లు. 37 


క్‌. రత్నోద్భవుం డనంగా నొక 
రత్నవ్యవహారిసుతుండు రత్నంబుల కీ 
రత్ననిధిలోనం దిరుగుచు 
యత్నంబున నిచట విడిసె నావులుం దానున్‌. 38 


క్‌, తద్వేశ మజీయు నొకడు న 
రిద్వల్లభసలిల ముత్తరింపంగ నొ కచో 
నుద్వాహమునకు నేగుచు 
నీద్విపముం జేరె నిజసుహృద్వర్గముతోన్‌. 39 


వ. ఇక్కడ నయ్యిద్దయి ని ట్లొండోరువుల మహిమలు మెజయింపుచుం గలసి 
మాటలాడునెడ రతో ఎద్భృవుండు నీనామం బెద్ది యేదేశంబునుండి యెచటి 
కేగుచున్నా(డ వనిన నతండు నెం జంద్రకేతుం డనువాఃడ మగధదేశంబునుండి 
రత్నద్వీపంబున కేంగుచున్నవాండ నందొక విశేషంబు గలదు. 40 


క. పద్మాకృతి రేఖలు కర 
పద్మంబుల నొప్పుచుండ( బద్మకు నెనయై 
పద్మావతి యనుకన్యక 
పద్మాసన గలదు జాతి పద్మిని యనంగన్‌. 41 


క. ప్రస్తుతలావణ్యగుణని 


లస్తని యది మదనరాజ్యలక్ష్మియు బోలెన్‌. 42 
చ . కలువలు జక్రవాకములుం గంజములు న్పిసకాండము ల్మనం 


బలరంగ దిని లోచనకుచాననబాహుసమానలక్ష్మి గా 
వలయు నటంచు. గోరి యుదవాసమునందుం దపంబు సేయుచు 
న్నిలుచుటంగాక యెప్పుడును నీటం జలిం బడనేల వానికిన్‌. 43 


ఆ. ఇట్టికన్య నాకు నిచ్చెద రమ్మని 
దానితండ్రి తొల్లి తగినవారిం 
బనిచినాండు గానం జనియెద ననుడు ర 
త్నోద్భవుండుం దాను నుత్సహించి. 44 


క. ఆతరుణి యెవ్వరికి నా 
నాతనిబ్రదు కొప్పు ననుచు ననుర క్తి మనో 
జాతునిజేతలం బడల న 
తీతము మును విన్నభంగి దిట్టతనమునన్‌. 45 


క. ఆకన్నియం దజ్జనకు(డు 
నా కిచ్చెద నంచు మొన్న నయముం బ్రియముం 
రైకొనంగం జెప్పి పుచ్చిన 
నాకడ కే నే.గుచంద మది యెజుంగవాకో. 46 


వ. అనుడు మత్సరసముత్సేకంబున. 47 


క. అతని పలుకులకు నాతం 
డతికుపితుండైన వాండు నధికక్రోధా 
న్వితుం డయ్యెను "మూలం వై 
రతరోః స్త్రీ" యనినమాట ప్రకటంబయ్యన్‌. 48 


శా. అన్యోన్యం బిటు దూలుచు న్మనమునం దందేంగుచో[6] నెవ్వనిం 
గన్యారత్నము గోర దాతండు కులోత్కర్షంబు వాణిజ్యమున్‌ 
సన్న్యాసంబును జేత పంత మని మాత్సర్యంబుతొ నాత్మసౌ 
జశ్యం బెల్ల దొజింగి[7] లేచి చనుచో సంకల్పసంసిద్ధికై .49 


క. సద్భావము గైకొని ర 
త్నోద్భవు( డిక దైవబలమ యుచితం బని తా 
నద్భుతముగ మ్రైక్కుచు నిట 
మద్భవనము+ జొచ్చి దురభిమానము పేర్మిన్‌. 50 


క. గుడిసొచ్చి నాకు సాంగిలం 
బడి మ్రైక్కుచు( బలికె నెన్నిభంగులనైనం 
బడంతుక యిది నా కబ్బిన 
మిడిదల యొప్పించి నిన్ను మెప్పింతుంజుమీ. 51 


చ. అని యొడాటు చేసి వినయంబున మ్రైక్కుచు నేంగి చంద్రకే 
తునిపని కేతు వుట్టం దనదొడ్డతనంబు నటించి రత్నకాం 
చనమయ మైన దివి రభసంబున జేరి కడంకం గన్యకా 


జనకుని గాంచి చెప్పె నిజసంవరణోద్యమ మప్పు డేర్చడన్‌. 52 


సీ. ఆతటీ నాచంద్రకేతుండు చనుదెంచి 
తనరాక చెప్పినం దద్దురుండు 
నిద్దజి కర్చన లిచ్చినం దాబూల 
గంధపుష్పాక్షతల్‌ రైకొనంగం 
దొడవులకెల్లను దొడవైన కన్నియం 
దొడమీంద నిడుకొన్న యెడ నొకండు 
తెల్లసంపెంగలు దివ్యంబు లివి యని 
సమముగా నిచ్చినం జంద్రకేతు( 


తే. డిదియ మేలని తనతల గదియం దుజీమెం 
దొలుత దేవయోగ్యములనం దోడి యాత. 
డిష్టదేవత కర్పించి యెలమిం బిదప 
వీని ముడిచెద నని యొడిలోన దాంచె. 53 


చ. ఇరువురచేష్టలం గని మృగేక్షణ యల్లన లేచి హంససుం 
దరగతి లోనికిం జనినం దండ్రియు నిద్దబుపేళ్ళు జాడలుం 
జరితములుం దగం దెలిసి సామ్యము గల్లిన విరిలోన నె 
వ్వరి నవుగా దనం జను వివాదము బాలికచేతం దీటెడున్‌. 54 


క. ఆతరుణి మెచ్చి కైకొను 
నాతండె మాయల్లుం డనుచు నచటికిం జని క 
న్యాతిలకము( జంకిట నిడి 
వాతెటి ముద్దిడుచు బుజ్జవంబునం బలికెన్‌. 55 


గీ. ఒడిం బ్రసూనముల్‌ దాంచె రత్నోద్భవుండు 
తుజీమికొని యుండె( జంద్రకేతుండు దొల్త 
నీకొలది యిద్దజంచను నీకుం జూడ 
నొప్పుగా రసికు డెవండొ చెప్పు మనిన. 56 


క. పువ్వులు గొను మని యిచ్చిన 
యువ్వెళన తుజుముకొన్న యత డెవ్వండొ వాం 
డివ్వసుమతి నస్థిరుం డగు 
నవ్వంబడు నొరులచేత నాకుం జూడన్‌. 57 


వ. అనిన దండ్రి విని యితండె జాణ యని నాకు నీతివాక్యంబు దోచుచున్న యది 
యెట్లనిన. 58 


క. వనితాభోగము లంచము 
ధనము సుభాషితము విరులు. దాంబూలము. బం 
డినపండ్లును సిద్ధాన్నం 
బును దడయక కొన్నవాండె భువి జాణ యగున్‌. 59 


వ. అనినం బద్మావతి యీనీతివాక్యంబు దప్ప దిప్పటి కుసుమంబులు దివ్యంబులని 
యిచ్చుటం జేసి తోడియాతండు దేవతార్పణంబు చేసి మజీముడిచికొనం దలంచె 
నెయ్యి పాలలో నొలుకు టయ్యె దేవతాపరాయణుం డగుట సకలమంగళహేతువు 
మానుషబలంబుకంటె దైవబలంబు ప్రబలంబు మజీ యింతియకాదు. 60 


క. ఆకుసుమంబులు దేవత 
కై కోరికి డాశీకొనినయది చూడ(గా 
నికడకు వచ్చునెడ నను 
గైకొనుటకు మ్రొక్కు టొకటి గలుగంగంబోలున్‌. 61 


మ. అనినం గూతు నలంకరించి మది నెయ్యం బెచ్చటం బుట్టె నా 
తనిపై వైవుము వాడె భర్త యని నూత్నంబైన పుష్పసన్రజం 
బెనయం జేతికి నిచ్చి బంధులు నిజాభీష్టార్థముల్‌[క | వచ్చుక్రం 
దున వాద్యంబులు మయంగా నెలమితో దోడ్కొంచు నేతెంచినన్‌. 62 


క. రత్నద్వీపంబునం గల 
రత్నంబులలోని దివ్యరత్నము[9] కన్యా 
రత్నము దా వనమాలిక 
రత్నోద్భవుమీంద వై వెచె రాగం బడరన్‌. 63 


వ. అవ్వేళం బద్మినీరాగకరణంబగు గగనరత్నంబుపగిదిం బద్మావతీకృతానురాగుం 
డగురతో ఎద్భవు శుభోదయంబునం జంద్రకేతుండు ప్రభాతచంద్రుక్రియం 
బ్రభాహీనుండై లోను గుందుచు జలధిబడందలంచిన నది తెలిసీ యాసెట్టి 
తనతమ్ముని కూతుం గుముద్వతి నిచ్చెదనని యతనిరాక సఫలంబుగా 
ననునయించి తెచ్చి. 64 


ఉ. సంపద సొంపుమీజంగం బ్రసన్నమనస్కుండు సెట్టి వేడ్కతో 
బెంపడరంగ నల్లునకుం బెండిలిచేసి తదీయసత్యియా 
లంపటు(డై సువర్ణదశలక్షధనం బరణంబు నిబ్బి యా 
దంపతు లుల్లసిల్లగం బదంపడి వారల నంపె నింపునన్‌. 65 


క. రత్నోద్భవుండు నిట కతి 
యత్నంబున వచ్చి వంచితాప్తజనుంజై 
నూత్నవివాహత్రీ యగు 
పత్నిం జేపట్టి నాదుభవనము సొచ్చెన్‌. 66 


వ. చొచ్చి ప్ర ప్రణమిల్లి. 67 


శా. దేవా మ్రైక్కిదె వచ్చె నంచు శితశస్తిం గంఠనాళంబు న 
ద్భావాధిక్యము దోప ద్రెంచుకొనినరి బద్మావతీకన్య ప్రే 
మావేశంబును భక్తియు న్నిగుడంగా నాభంగి నిచ్చో నిజ 
గ్రీవాచ్చేదము చేసి వ్రాలెం బతిపైం గీర్లోచ్చలద్రక్రయై. 68 


చ. అట దమమూకలోన హితు లాతనిం గానక జాడ వట్టి యి 


చ్చటి కరుదెంచి తున్మలయి చచ్చినవీరలం జూచి మద్భృహం 
బిటనట నాదటం బోరలి యేడ్సుచు నెత్తులు మొత్తుకీరచు ను 
తట మగుదుఃఖవహ్నిం గడుం గ్రాంగిరి వెంగిరి దోగి రశ్రులన్‌. 69 


సీ. తదనంతరంబ యిద్దజ నెత్తికొని వెలి 
కరుగం జూచిన నేను గరుణ కల్మి 
మీలోన నొక్కండు మిడిదల యిచ్చిన 
దంపతుల్‌ బ్రదుకుట తథ్య మనిన 
నామాట కుల్కి మిన్నక కాలభైరవుం 
డీలోన నిద్దజ నిట్లు ద్రుంచె 
నింక నెందజణం జంప నెంచినాడో యని 
విడిచి కన్కని గుడివెడలి పాణీ 


తే. రేను నామాట పర్యంబుగా నొనర్చి 
వ్రాసి నిలిపితి నంత నెవ్వారలైన 
మ్రొక్క జనుదెంచి కాంచి విదిక్కుపడుచు 
వెడలి మణి చూడ రిట వెరవెశిపట్టి. 70 


క. వీరాగ్రణి యగు నీచే 
వీరిద్దయి బ్రదికి రింక వేడుము దగ నీ 
కోరిన కోరిక లిచ్చెద 
భూరమణీరమణ సర్వభూతదయాత్తా. 71 


వ. అనుడు నతండు మణీయుం ప్రణమిల్లి. 72 


క. సకలార్థసిద్ధికైదే 
వ! "కలౌ మైలారు భైరవ” యనుపలుకుల్‌ 
ప్రకటంబుగ రాజ్యముతో 
వికలత్వము లేనిబ్రదుకు వీరల కిమ్మా. 74 


మ. అనుచు న్వేండిన వానిసాహసము నత్యౌదార్యమున్‌ భైరవుం 
డనురక్తిం గొనియాడి వారలకు; బ్రాజ్యం బైనరాజ్యంబుం జం 
దనశైలన్హలి( గల్లనిచ్చి తనలో దా సన్నిధిం బొందినన్‌ 

ఆ" థి గ్‌ 
ధనదుం గూడి కడంకతో మగిడె నాధాత్రిశుం డుజ్జేనికిన్‌. 74 


క. ఆభూపతి గుణములు నీ 
కేభంగులనైనం గలుగ విక మగుడుమనం 
బ్రాభవముం గలిమ జాజంగ 
నాభోజుండు తిరిగి చనియె నంతుపురికిన్‌. 75 


వ. అంత గొంతకాలంబు చనంగ. 76 


ఎనిమిదవబొమ్మ కథ 


క. కాశాబ్దమల్లికాకలి 
కాశారదనీరదేందుకైరవహంసా 
కాశాపగాంబుహిమసం 
కాశాంగవికాసితప్రకాశు గిరీశున్‌. 77 


చ. తలంపుచు మ్రొక్కి భోజవసుధావరుం డిష్టులు దృష్టశాస్త్రవే 
త్తలు శకునజ్ఞులు స్పముచితం బగులగ్నము చెప్పంగా సము 
జ్ఞలకరవాలహస్తు( డయి వచ్చి మహాసన మెక్కయబూనంగా 
నిలునిలు మంచు బల్కె: గడునేర్పున నచ్చటి బొమ్మ యిమ్ములన్‌. 78 


క. మోహమున భద్రపీఠా 
రోహణ మగు ననుట గుణవిరోధము గాదే 
సాహసభూషణుసరిగా 
సాహసగుణగణము లేక చనునే యెక్కన్‌. 79 
క. ఇవ్విధమునం బలికిన నృవుం 
డవ్వీరుని బలిమి తెంపు లవి యెట్టి వన 
న్నవ్వుచు నప్పాంచాలిక 
నివ్వాఖిగందంగ జెప్ప నిర్వచనముగన్‌. 80 


శా. ఆకర్షింపుము భోజభూవర నిలింపాధీశసంపాదితా 
స్తోకస్నేహవివేకనాకయువతీస్తోత్రైకపాత్రుండు ధా 
త్రీకాంతాపరిభోగ్యభాగ్యనిధి కెర్తిన్‌ విక్రమాదిత్యుం డి 
ట్లేకచ్చత్రముగాం దనర్చుచు జగం బేలెం గృపాలోలుండై. 62 


క. ద్వాత్రింశద్భాగములను 
ద్వాత్రింశద్దారమైన వజ్రాసనమున్‌ 
ద్వాత్రింశదాయుధములున్‌ 
ద్వాత్రింశల్లక్షణములుం దగు నాతనికిన్‌. 82 


సీ దుర్గరక్షణమును దుష్టశిక్షణమును 
శిష్టపాలనమును జేయవలయు 
వర్ణధర్శ్మములును వనములు గుళ్ళును 
జలజాకరంబులు నిలుపవలయు( 
గృషియు వాణిజ్యంబు గృహజివధనములు 
నాయవ్యయంబులు నరయవలయు 
ననదల నర్జుల నార్తులం బాత్రులం 
బూజ్యుల ఏిప్రులం బ్రోవవలయు 


తే. బలము. దెంపుం గలిగి యలుకయు( గరుణయు( 
జలము నిలుకడయును జరుపవలయు 
నయము; బ్రియము వైరిజయముం గార్యము. గొల్వు 
నితరరాజగతుల నెఖుుగవలయు. 83 


క. అన నున్ననీతివిధమున 
ననువుగ భూపతులవలన నయ్ర్యెయుపవ 
రనముల జరిగెడు నృపవ 
ర్తనములుం దెలియుచు నతండు ధర యేలంగన్‌. 84 


క. చారులు చనుదెంచిన బతి 
వారలచే నన్యదేశవార్తలు వినుచు 
న్మీరు చరించిన యాకా 
శ్మీరంబున నేమి గలవు చిత్రము లనినన్‌. 85 


సీ. వసుధేశ యచ్చట వైశ్యుండు ధనపతి 
యోజనాయతమైన యొక్కచెజువు 
గట్టించి లోతుగా గావింప నందులో 
బుడిసెండునీళ్ళును బొడమకున్న 
వగచి యింటికి జని మగిడి నిచ్చలు నట్ల 
వచ్చి యాకట్టపై వెచ్చనూర్చు 
చుండగా ముప్పదిరెండులక్షణములు 
గలవానికంఠరక్తంబు లిమ్ము 


ఆ. చెజువు నిండు ననుచు జెప్పె నంబరవాణి 
దాని కాత డట్టివానిం గూర్చ( 
బూని యేడుకోటు లైన బంగారున. 
బ్రతిమ లేడు నిలిపెం బద్య మొకటి. 86 


ఆ. “అవనిం ద్రిదశలక్షణాన్వితుం డగుధీరుం 
డిచటం గంఠరక్త మిచ్చెనేని 
సప్తకో టిమూల్యతప్తకాంచనముల 
ప్రతిమ లేడు నతని పాలు సుమ్ము” 87 


మ. అని యిట్టున్నది విస్మయం బిది నృపాలాగ్రేసరా నావుడు 
న్విని యుత్సాహముతడం దత్సహితుండై విశ్వంభరాధీశు(డుం 
జని యచ్చోటం దటాకమధ్యమున గర్జన్మర్దళధ్వానసం 
జనితర్రీరమణీప్రసాదవిలసత్సౌొధంబు వీక్షంచుచున్‌[10]. 88 


ఆ. అష్టదిక్కులందు నష్టభైరవులను 
దాండవమున నొప్పుతాండవేశు 
నెదుర శ్రీవరాహు నేంబదిచేతుల 
రాతికంబముతుదిం బ్రీతిం గనియె. 89 


క. ఉర్వీకుండు సేతువునం జ 
తుర్వింశతిమూర్తు లెదురం దోపంగం ద్రిజగ 
న్నిర్వాహకు( డన నిలిచిన 
సర్వేశ్వరుం జూచి మొక్కి సద్భావమునన్‌. 90 


ఉ. అచ్చటిపద్యముం బ్రతిమ లన్నిటి నేర్పడం జూచి యాత్మలో 
నచ్చెరువంది భూమివరుం డచ్చిజు వప్పుడె నిండ. జేయంగా 
నిచ్చం దలంచి వేళకొజ కించుకనీపు సహించి యుండంగా 
నిచ్చయెజుంగుసంగతి దినేశుండు డగ్గటిం బశ్చిమాంబుధిన్‌. 91 


ఉ. అంబరరత్నబింబ మపరాంబుధి( జేరంగ నెండ శైలశృం 
గంబుల ధాతురాగముల కైవడి( గెంపు వహించెం జక్రవా 
కంబులు తల్లడిల్లి విహగంబులు గూండ్లకు నేగంజొచ్చెం ఓ 
ద్మంబులు వాడంబాటిం గుముదంబులు సొంపున కెక్కె నిక్కుచున్‌. 92 


ఆ. పండుటెండం దరులు పల్లవద్యుతులతో 
మెండుకొనంగ వరుణుమేడమీంద 
నుండి వెలుంగు పసిండికుండ చందంబున 
నెండటేండు గ్రుంకుగొండ నొప్పి. 93 


సీ. అపరాబ్ధిం గ్రీడించు నంబరస్తీ యొద్ద 
నిద్దమౌ 'కుంకుమముద్ద యనంగ 

నచట సంధ్యాదేవి కర్ణ్యంబు లెత్తు ది 
కృతిచేతిమణిమయకలశ మనం 
వరుణుని ముందజం బరిచారకులు నిల్వ 
బట్టిన రత్నదర్పణ మనంగ 

నస్తాచలం బను హస్తిమస్తకమున( 
దిరమైన రకచామర మనంగ 


తే. నిఖిలదిగ్యలయాంతమాణిక్య మనంగ 
నిట్ట ప్రాకిన పవడంపుంజుట్ట యనంగ 
గట్టుతుద నున్న జేగుజుగ ల్లనంగ 
నరుణమండల మొప్పి దినాంతమందు. 94 


క. అయ్యెడ నర్కునిమండల 
మయ్యచలము డిగ్గి పశ్చిమాంబుధి సొచ్చెం 
వయ్యందింగాంచి కమ్మరి 
చయ్యనం బదనిచ్చు నుక్కుచక్రము మాడ్కిన్‌. 95 


తే. ఏ విధమున మలక లైన దైవగతిని 
సొమ్ము వానిన మజీ చేరు సొమ్ము నాగ 
ద్రభువనము లెల్ల గలయంగం దిరిగి గగన 
రత్న మప్పుడు రత్నాకరమునం గలసి. 96 


క. నెజసంజం గ్రుంకు గుబ్బలి 
చటి జజజలఆ నినుండు డఉగ్గజాలుచు( జనునా 
తణీ నఖీముటి నెగసిన [11]జే 
గుజుధూళి యనంగ గెంపు గుణీకొని పర్వెన్‌. 97 


క. మిన్నందెడుతేజంబున 
నెన్నంగల యినుండు దీటి నిదె యెడ రనుచు 
న్విన్నంతనె పజతెంచెడు 
మన్నీలన నపుడ యిరులుమన్నీ లెసంగెన్‌. 98 


క. లోకమున విగతదృష్టి వి[12]* 
వేకంబునం జక్రవాకవిరహానలధూ 
మాకారంబున జనములు 
చీకాకుపడంగ దెసల జికటి గప్పెన్‌. 99 


గీ. అర్కు. డేంగిన గాలాభ్రలీలం 
దమము గప్పిన యెడ వియత్సథము దోచె 
వరున దప్పక దావపావకము సోకి 
చనినపిమ్మట ఘనతృణన్థలము కరణి. 10 


క. నేలయు నింగియు నిండగ 
వాలుచు దళమైన చీవాలేచినం ద 
త్కాలంబున జన మొప్పను 
నీలసలిలమునను గడవ నించినమాడ్కిన్‌. 101 


సీ. యమునాజలానీల మౌ చిమ్మచీకటి 
పెల్లున జగమెల్ల నల్లనవైన 
దిగినం దప్పిద మని యగజతోడను శూలి 
తనవెండికొండపై( దలకుచుండ 
నీదెస మజీ గానరా దని హరి లక్ష్మి 
దోయిగా నమృతాబ్ది, బాయకుండ 
దీనం బాసినం గానలె నని వాణి తో 
డ్పడ బ్రహ్మ వెలిదమ్మి వెడలకుండ. 


తే. దెలుపు నలుపును ననియెడి తెలివి తలంగి 
పల్లమును మిట్టు నెజుంగక యెల్లజనులు. 
బుట్టుచికులగతి నంటి పోక దక్కి 
యుండి రుదకంబులో మునింగున్నపగిది. 102 


క. రాజిల్లిడు తారాగ్రహ 
రాజం గ్రిక్కిళీసి యంబరము గడు నొప్పెన్‌ 
రాజు చనుదెంచు నని యు 
ద్భ్రాజితమైయున్న విరులపందిరిభంగిన్‌. 103 


శా. దిగ్భామామృగనాభిలేపనము భాతి న్విశ్రుతం బౌ తమః 
ప్రాగ్భారంబు నిశావధూచికురభారస్స్ఫూర్తి వర్తిల్లంగాం 
బ్రాగ్భాగంబునం దచ్చిఖావినిహతప్రవ్య క్రరక్తోత్సల 
స్రగ్భావంబునం గెంపు దోచె రజనీరాజద్యుతివ్యాజమై. 104 


క. తరుణారుణకిరణోత్కర 
పరిహృత ఘనతిమీర మైనప్రాగ్భాగమునం 
బురుహూతునెదురనెత్తిన 
కరదీపికకరణి శీతకరుం డుదయించెన్‌. 105 


క. తనయుదయమె మదిం గోరెడు 
నను విడిచె నినుండు కల్ల నాయెడ లేకుం 
టనెజుంగం డని పూర్వాశాం 
గన జగమున మడ్డు వట్టు గతి శశి మెణిసెన్‌. 106 


సీ. ఉదయాచలము చజీ నున్న బంధూకంబు 
కొమ్మను బొడమిన కుసుమ మనంగం 
ప చలకొని పొడ తెంచు 
నలి౧లతాపకఫల మనంగ 
విరహిమృగంబుల వేటాడుమదనుండు 
తివిరి పెట్టించిన దివియ యనంగ 
నమరంగ నింద్రాణి యాఖండలుని నివా 
లించెడు పసిడిపళ్ళిర మనంగ 


తే. దోడుతోడన తనకెంపు వీడుచుండం 
దిమిరపటలంబు కొంత మీందికిం జలింపం 
దెలివిపడ లేతవెన్నెల మొలకలెత్తి 
నిండుకొనియుండె నమృతాంశుమండలంబు. 107 


ఉ. కోకములు నృరోజములు( గుందుచు( గందుచునుండ. గైరవా 
నీకములుం జకోరములు నిక్కుచు సొక్కంగ మానినీసము 
త్సేకము నంధకారమును దిగ్గంగ దిగ్గన లోకము న్నిజా 
లోకము నుల్లసిల్లం గవిలోకము మెచ్చులు పిచ్చలింపంగన్‌. 108 


క. నడుమం గృష్ణుడు గలపా 
ల్కడలిన జనియించి తండ్రికైవడి మూర్తిన్‌ 
బెడం గడండువాం డనంగా 
నుడుపతి తెలుపై కళంకయుతు(డై మెటిసెన్‌. 109 


క. తిమిరసముదాయమున న 
ర్ధము నలుపై పూర్ణతుహినధామద్యుతి న 
రము తెలుపై యాకాశము 
యమునాగంగాంబుసంగమాకృతిం దాల్చెన్‌. 110 


తే. మిత్రు డేగిన యెడరున మేర దప్పి 
వాలి చేకొన్న యిరులమన్నీలు పజవ 
యశముగతి( గ్రొత్తవెన్నెల దిశలం బర్వ 
రాజు చనుదెంచె గగనదుర్గమున కంత.** 111 


క. ఇటునటుం జనకుండగం జెం 
గటం జంద్రుం డాశ నిడిన గతిం దప్పినచీం 
కటి చెలికాండ్రన నంబుజ 
పుటములలో జంచరీకములు తగులొందెన్‌. 112 


క. భాగిరథియుదకంబు న 
భోగంగయు వెజుసేయం బోల దనుచు న 
వ్వాగీశుండు గూర్చెనొ యన 
వేగన భూగగనములను వెన్నెల నిండెన్‌. 113 


సీ. తొలితొలి లే.త వెన్నెల నారమ్రింగుచు. 
దనియః బిల్లలనోళ్ళం జొనిపి చొనిపి 
ముదురువెన్నెల బట్టి చదియంగ నమలుచు 
మెచ్చుచు బిల్లల కిచ్చి యిచ్చి 
పండువెన్నెల దొడం బలుమాటు నొక్కుచు 
గమిగూడి యందంద కమిచి కమిచి 
వెలినార సాంగడు వెన్నెలకాండలం 
ద్రక్కి ముక్కున ద్రెంచి బొక్కి బొక్కి, 


తే. చొక్కి తత్ప్రవాహములోన సోలిసోలి 
యడ్డమీందుచు గడ్డపై నాంగియాంగి 
యెనసి బలంగముత్మోగూడ![13] మునింగిమునిగి 
కోరికలు మూరిబుచ్చె/[14] జకోరచయము. 114 


చ. కలువలవిందు జక్కవలకందువ వెన్నెలతీవదుంప ము[15] 
చ్చులమెడకోణ మంగజునిచూపరి చూపులయింపు జారకాం 
తలవెజిగొంగ రాత్రికులదైవము చల్లనిరాజు పంకజం 
బుల ముకుగొయ్య[16] యచ్యుతుని ముద్దుమజంది వెలింగె నయ్యెడన్‌. 115 


క. కొడుకుసిరి. జూడ నుబ్బునం 
గడంగి వడి న్వెడలి వచ్చి కడు మీజీనపా 
ల్కడలి యన నిండువెన్నెల 
గడలుకొనుచు నెల్లకడలం గడు బెడ గడరెన్‌. 116 


సీ. దిక్కులు గలయంగ బిక్కటిల్లిన పండు 
వెన్నెల యాపాలవెల్లి యనంగ 
ముత్తియంబులభాతి మొత్తమౌ తారకా 
గణములు లహరికాగణము లనంగ 
నుజ జ్ఞలాకారమౌ నుడురాజబింబంబు 
సెజ్జయై మెలంగిన శేషుం డనంగ 
నందమై మృగనాభిబిందుసుందర మైన 
యందులకందు ముకుందు. డనంగ 


ఆ. నట్టివేళం గువలయానందకందమై 


పుణ్యములకుం గలితభోగములకు[17] 
గారణంబునాంగం గందర్పజనని యై 
రజనిలక్ష్మి మిగుల భజనకెక్కె. 117 


ఉ. ఆతటిం బార్థివుండు సమయం బిదె నిర్జన మంచు నిల్చి త 
త్ఫేతువుమీ(ద రక్తబలిదేవత![18] నిష్టం దలంచి ధర్మవి 
ఖ్యాతముగాం బరోపకృతికై తల యిచ్చెద నంచు నుబ్బుచుం 
జేతికృపాణమల్ల మేడం జేర్చె మెఖుంగులు తొంగలింప(న్‌[19]. 119 


ఉ. అప్పుడు రక్తభోజిని తధస్తము వట్టి ప్రసన్నచిత్తయై 
కప్పు తనూలత న్మెఖయ(గా నృపుముందట నిల్చి వేడు మే 
నిప్పుడు మెచ్చితి న్వరము లిచ్చెద నావుడు మక్కి యాత్మలో 
దప్పనిభ క్తితోడ వసుధాపతి పల్కె నుదారవృత్తియై. 119 


క. ఇచ్చట గోరినకోరిక 
లిచ్చెదనని యానతిచ్చి తే నడిగెద నో 
కచ్చెరువుగ నీతలపవున 
నిచ్చయి విదె నిండంజేయు మిప్పుడు తల్లీ. 120 


ఆ. అనుడు దేవిపల్కె నవనీశ నీధర్మ 
బుద్ధిం జెజువు దానె పూర్ణమయ్యె 
ధార్మేకులకు సిద్ధితడయునే కప్పల 
గాచి యెలుక పాము గతికిం బుచ్చె. 121 


శంఖపాలుని కథ 


క. అనవుడు జనవిభుం డది యె 
ట్లని యడిగిన దేవి చెప్పె నాకథ యిదిగో 
వినుము హిమాద్రిసమీపం 
బునం గడు లోతైన మడుంగు పొలుపై యుండున్‌. 122 


క. ముదమున నందుల కప్పలు 
వెదవెట్టిరె వెట్టికోరు వెట్టిరె యొదురే 
కదకడ దక్కుము పొదపొద 
యదె వరవర వాంగురూంగు రనుచుం జెలంగున్‌. 123 


క. అట కంతటను ఫణత్రయ 
పటుతరుంజై యొక్కశంఖపాలుం డను పె 
రిటి నాగేంద్రుండు చని దా 
పటికప్పల[20] మ్రింగం జొచ్చి పద్యము చదివెన్‌. 124 


క. “గుండియ చెదరక భువి నె 
వ్వం డైన నిజాంగ మిచ్చువాండు గలిగినన్‌ 
గండూపదియుతం బగు 


మండూకౌఘంబుతిండి మానుదు( జుండీ." 125 


క. అని ముమ్మాటు ముఖత్రయ 
మున జదువుచు మడుంగుచుట్టు ముమ్మాజు వివ 
ర్తనచేసి మూంటి మ్రింగును 
ననుదినమును వ్రతముపోలె నచటం దిరుగున్‌. 126 


శా. ఈమర్యాదల నున్నదాని చరితం బేపారంగాం జూచి వి 
శ్రామార్థంబుగ నొక్కకాకి చని వృక్షశ్రేణిపై బాంధవ 
స్తోమంబు న్వినిపించి నిల్వక మహాచోద్యంబుగా నుత్తమ 
ప్రేమాఢ్యం బగు మూషకంబునకుం జెప్పెం దత్భుమం  బేర్పడన్‌. 127 


క. ఆమూషక మిది చూడగ 
నీమహిం గడు జిత్ర మనుచు నిచ్చం గుతుక ము 
ద్దామముగం గాకితోడుగ 
నామడువున కేగి యచటి యవనిజ మెక్కెన్‌. 128 


క. ఆతరువుమీంద నుండుచు 
నత్తజీ నుదకంబులోన నహిభీతిం గడుం 
గుత్తుక తుకతుక యనంగాం 
దత్తజిపడుచున్న భేకతతిం బొడంగాంచెన్‌. 129 


ఆ. బ్రహ్మ “కప్పకాటు బాపనపోటును" 
లేకయుండ౦. జేసె: గాక నేడు 
గలిగెనేని వైరిగని యిన్ని దునుమవె 
దైవలిఖిత మేల తప్పు ననియె. 180 


క. ఆలోనను వెడలి మహి 
వ్యాళము చదువుచును మడుచు వలగొనంగాం ద 
త్కాలంబున మూషక మిటు 
చాలం గృపువుట్టి వాయసంబున కనియెన్‌. 131 


చ. అలిగి వధించినప్పు డొరు లడ్డము వచ్చిరయేని నాండుంగ 
ప్పల మగకప్పల న్విడువం బంతముచేసే వడిన్‌ భుజంగ మీ 
మ్ముల మన మడ్డమై నిలిచి ముక్తుల మౌదము రమ్ము నావుడుం 
గలంగి ఖగంబు బుద్ధి యిదిగాః దనుచుం దలయూంచి యిట్లనున్‌. 132 


ఉ. అన్నలొ తమ్ములో చెలులొ యాత్మజులో చనువారు వీరికై 
మిన్నక చావనేల యిది మేలె భువిన్‌ బలిభోజి నయ్యు నా 
యున్నెడ విశ్వసింప నొరునొద్దకు జేర: బ్రమాద మైనం గ 
న్సన్న నెజీంగి యొండెడకు( 'జాంగుదుం బ్రాణముతీపి చూచితే. 133 


క. వలవనిపని యిది ఫల మని 
చలమునం దాం జచ్చి పడయుసంపద లేలా 


యిల బ్రాణము గలిగిన [21]బి 
బ్బిలియా కేళీ తినవచ్చు. బెక్కుదినంబుల్‌. 134 


ఆ. మనుజు డ్కొం డేటముని(గెడు దిగి నిల్వ 
బట్టు మనిన భంగి నిట్టు నీవు[22] 
కొత దెలియలేవు క్రొవ్విన గొజీయ దాః 
జింతకట్టి మేయం జేరుటయ్యె. 135 


ఆ. ప్రాణమైన సుతులు. బత్నులుం జావంగాం 
జావలేరు వీనిచావు కింత 
తన్నుమాలినట్టి ధర్మంబు గలుగునే 
చెడుగుబుద్ధు లింక విడువు నీవు. 136 


క. అనవుడు నది యిట్లనియెను 
విను మొకప్రాణమునం బెక్కువిధముల ప్రాణుల్‌ 
మనంగం జేసినపుణ్యం 
బెనయున్‌ భువిలోనం గ్రతువు లెన్నియు( గూడన్‌. 137 


క. ధనధాన్యములును సుతులును 
వనితలు( దనతోడం గూడి వచ్చుట గలదే 
జనహిత మగునడవడినిం జ 
నిన ధర్మము దనకుం దోడునీడను బోలున్‌. 138 


క. ధనము గలిగి పెట్టక యీ 
జననంబున నెలుక నైతి జనులకు నిడువ 
ర్తన సమకూరక యూరక 
చనియెను దినము లొగి ధర్మసంచయ మేది. 139 


క. పాపంబు పుట్టునెడం దా 
నోపియు నుడుపంగలేక యూరక యున్నం 
గాపురుషుం డాతం డగు 
నాపాపము వాని బొందు నండ్రు వివేకుల్‌. 140 


క. క్షోణి “ననిత్యాని శరీ 
రాణి” యనుచు. బెద్ద లెజుక ప్రచురింపంగాం 
బ్రాణిపరిపాలనమునకు( 
బ్రాణము వంచింపనేల పరహితమతికిన్‌. 141 


క. తనతనయులు( దనసతులును 
దనవారలుం దనగ్భహంబుం దనసొమ్మనుచుం 
దనుపున దనరెడికప్పలం 
దన దగు తను విచ్చి కాచి తనిపెదం బ్రీతిన్‌. 142 


క. ఈగతి “ధర్మస్య త్వరి 


తాగతి" యనుపలుకుకొలంది దడయక నే నా 
నాగేంద్రుని కెదిరించెద 
నాగాంతకుం జేరుఖచరనందను మాడ్కిన్‌. 143 


క. అని పలికి శంఖపాలుని 
పని విఘ్నము. బొందంజేయం బనిపూని గజా 
ననుండు దనవాజి( బుత్తెం 
చెనొ యనగా మూషకంబు క్షితిపై నుణికెన్‌. 144 


సీ. ధవళాంశు మ్రింగి సుధాశక్తి: దెల్లని 
దేహంబు వడసిన రాహు వనంగ 
భువనత్రయం బొకబుట్ట[23] బెట్టంగం జాలు 
వే(డిమిపడగలు మూండు మెజయ 
భీషణం బై యున్న రోషాగ్ని( బొడమెడు 
శిఖలకైవడిం గ్రాలు జిహ్వ లడర 
దనలోని కీడు ముందటం దెల్పుమాడ్కి ని 
శ్వాసంబుతో విషజ్వాల లొలుక 


తే. [24]మ్రైోయు జేగంటచాడ్పున మ్రోగి మ్రోగి, 
చదివి తిరిగెడునాగేంద్రునెదురనుండి 
నీకు నాహార మిప్పుడు నేన యైతి 
నిలిచి కైకొను మనుచు నియ్యెలుక పలికె. 145 


క. ఆపలుకున భుజగము తన 
రూపంబు పరిత్యజించి రుచిరాకృతి వి 
ద్యాపారంగతమతి యన 
దీపించెడు విప్రుడై నుతించుచు( బలికెన్‌. 146 


క. మూషకకులతిలక దయా 
భూషణ నీనుం బోలునట్టి పుణ్యులు గలరే 
భాషణమాత్రంబున ని 
ర్దోషుండ నై నై బ్రదుకం గంటిం దొల్లిటిభంగిన్‌. 147 


సీ. తాపనుం డగుదీర్ణతముం గొల్చి సాంగయు 
క్రంబుగా వేదత్రయేంబు చదివి 
యతనిచే దేవకార్యమునకు నామం 
త్రితుండనై యుండగా దొర యొకండు 
తనయింటి పితృకార్యమునకు రమ్మనవుడు( 
దగ్గ గృృహంబునం బదార్థములు పెక్కు 
గలుగ నూహించి యక్కడి కేంగి కుడిచిన 
విని బుషి చనుదెంచి నను నదల్చి 


ఆ. మునుపు మాకు నీయకొని యట చని కూడు 
కుడిచి తీవు కుడువం గూడ దనక 


శ్రుతి యుతుండు నయు, శ్రుతిహీనజీవమై 
పెనంచి మ్రింగుచుండు భికములను. 148 


క. అని శపియించిన నే నా 
తనికిన్‌ ధరం జాంగి మ్రొక్కి తప్పు గలదు శి 
ష్యునిం గరుణింపుము మునుచది 
వినచదువుల దురిత మెడలి విరతియు( గలుగన్‌. 149 


తే. అనుడు నామాట దప్పదు వినుము నీకు 
వేదము ల్మూడు పడగలై వెలయుంగాన 
శంఖపాలుండవై జలాశయముయేరి 
మూంటిందినుమని పద్యంబు మొదలంజెప్పె. 150 


క. “గుండియ చెదరక భువి నె 
వ్వండైన నిజాంగ మిచ్చువాండు గలిగినన్‌ 
గండూపదీయుతం బగు 
మండూకౌఘంబుతిండి మానుదు( జుండీ." 151 


క. ఈకరణిం జరుపుచు[25] నీ 
వాకడ ముమ్మాటు దిరుగునవసరమున ద 
ద్భేకములం గావ ధైర్యము 
గైకొని యొకం డడ్డమైన గతిం గను మనియెన్‌. 152 


క. కావున నిట నురగాకృతి 
నీవిధమునం దిరిగి చదివి యిన్నిటి. గలయం 
గా వధియించితి( గడపట 
నీవెరవున దురిత మెల్ల నీంగితి ననఘా. 153 


క్ర దీర్ణతముని శాపం బను 
నిర్ణాతము సోకి వచ్చి నీవచననుధా 
నిరరణమున మంటిని 
Core] 
దుర్హట మిది యనంగ వింటిందుది గతిం గంటిన్‌. 154 


మ. అని చెప్ప న్విని మూషకంబు గడుం జోద్యం బంది యవ్విప్తుం దో 
డ్కొని తా నుండు బిలంబు( జేరి యిదె కైకొమ్మంచు నం దున్న కాం 
చన మెల్లం గొనివచ్చి యిచ్చి యుచితస్నాన ప్రదానస్పృహం 
జనియెం గాశికి ధర్మరాశికిని మోక్షశ్రీప్రయోరాశికిన్‌. 155 


MU 


మ. ధరణీదేవకుమారుండు న్మగిడి యుత్సాహంబుతో దత్సరో 
వరతీరంబున మూషకేశ్వరము నా వర్తిల్లు తీర్థంబు నీ 
శ్వరగేహంబును గల్గం జేసి చని యాచార్యుం దగం గాంచి ను 
స్థిరమౌ భక్తి జతుర్ధవేదముం బఠించెన్‌ ధర్మనిర్మాతయై[26]. 156 


సీ. ఈవిధంబున నొక్క యెలుక ధర్మము సేయం 


జింతించునంతలో సిద్ధి యయ్యె 
సర్వలక్షణముల సంపూర్ణు డవు నీవు 
నీతలంపున నీది నిండు టరుదె 
యదిగాన నొడెద్ది యైన న న్నడుగుము 
నావుడు వసుమతీనాయకుండు 
చెజువు గట్టించిన సెట్టిధర్మం బెల్ల 
సుడివడకుండంగ నడపు తల్లి! 


తే. యే నొనర్చునట్టి యీచేంత మానవు 
లెంయిగకుండం జేయు మిదియ చాలు 
ననుచు మ్రొక్కి వీడుకొని గూఢచారియై 
యిచ్చమెచ్చి మగిడి వచ్చిం బురికి. 157 


క. ఓరాజ యతని సరిగా 
నీరీతిగుణంబు లేక యెక్కకు మనుడున్‌ 
ధారానాయకు( డతి వి 
స్మేరకుండై మగిడె మోము సిగ్గున వ్రాలన్‌. 158 


తమ్మిదవబొమ్మకథ 


వ. అంత నొక్కనాండు నవమద్వారంబునం బ్రవెశింపం గడంగి. 159 


క. నలువకు నెల వగుతమ్మియు 
వలిపం బగుపచ్చపట్టు వలయపుటలుగున్‌ 
వెలిగుల్లయు వనమాలయుం 
గలిమియు మానికము మేనం గలిగిన వేల్పున్‌. 160 


మ. భక్తి దలంచి భోజుండు శుభం బగులగ్నమునందు మౌళిపై 
మౌక్తికశేష లొప్ప హితమాగధవందివనీపకద్విజా 
ముక్తజయానులాపములు మున్ను గడంగెడు నంతనంత నా 
సక్తసువర్ణ్లపుత్రిక వెసం బలికెన్‌ నృవు నడ్డపెట్టుచున్‌. 161 


ఆ. వినుము భోజరాజ విక్రమార్కుని బోలి 
సత్త్వధైర్యములను జాలకునికి 
దివ్యఎఠ మెక్క దివురుట పిచ్చుక 
కుంటు శైల మెక్కం గోరుటయ్యె. 162 
మ. అనుడు న్నిల్చి యతండు వాని బలధైర్యంబుల్‌ దగం జెప్పుమా 
యనం బాంచాలిక వల్కె నాతడు రణవ్యాపారపారంగతుం 


డినతేజోంశభవుండు సాహసఘనుం డింద్రాదిమిత్రుండు స 
జ్ఞనరక్షామణి యౌచు నుజ్జయిని రాజ్యప్రాజ్యుండై యేలగన్‌. 163 


ఆ. భట్టిమంత్రి సైన్యపాలి గోవింగచం 


ద్రుడు త్రివిక్రముండు పురోహితుండు; 
నప్పురోహితునకు నాత్మజుం డగు కమ 
లాకరుం డన నవివేకి గలండు. 165 


క. ఆకమలాకరు( డాకమ 
లాకరసాదృశ్యముగ జడాశయు( డైనన్‌ 
శోకము మదిం బొదలంగ వి 
వేకము పుట్టింపం దండ్రి వెరవున దూటెన్‌[27].165 


క. చుట్టములకు( దలిదండ్రుల 
కెట్టియెడం బ్రియము నెజిపనెడపని చదువుల్‌ 
గట్టిగ నెఖుగనిపుత్రుడు 
పుట్టుట కులమునకుం దెవులు పుట్టుట చుమ్మీ. 166 


క. విను ముత్తమ మగుపుట్టువు 
గనుపట్టెడు నట్టిరూపు గలమోదుగుయూ 
వును మూర్జుండును బ్రబలెడు 
వనమున భవనమునం దగినవాసన గలదే. 167 


క. కులసతికి సిగ్గు క్షత్రియ 
కులజునకున్‌ జయము వర్తకున కోపికయుం 
గలిమికి వితరణమును వి 
ప్రులకు న్విద్యయును దగినభూషణము లగున్‌. 168 


క. పరులకు సోదరులకు భూ 
వరులకుం గొనరాదు సర్వవశ్యము తానె 
వ్వరి కిచ్చినం గోటిగుణో 
తరవృద్ధి భజించు విద్య తనధన మెపుడున్‌. 169 


క. పరభూమికిం జనుచో ద 
స్కరులకు నగపడదు వ్రేగుగా దెచ్చట నె 
వ్వరి నైన హితుల( జేయును 
ధరలో మటీ విద్యంబోల ధనములు గలవే. 170 


ఉ. గద్యము బద్యముం బెనుపం గైకొను టొండె, ధ్రువాప్రబంధసం 
పద్యుతుం డౌట మొండె, మృదు భాషలం బ్రొద్ధులు పుచ్చుటొండె, లో 
కోద్యమలక్షణం బెజుంగు టొండె, గడు సృజియించుంగాక యే 
విద్యలు నేరం డేనిం పశువే యగుంగాదె గణించి చూచినన్‌[28]. 171 


శా. సంగీతంబుం గవిత్వతత్త్వమును సౌజన్యంబు భావంబు స 
త్సాంగత్యంబు నెబుంగ డేని భువి నాశ్చర్యంబుగా వాలమున్‌ 
శృంగద్వంద్వము లేని యె ద్దతం డనం జెల్లుం దృణం బాతండ 
య్యాంగీకంబున మేయం డాపసులభాగ్యం బిచ్చటం గల్లుటన్‌. 172 


సీ. అనుచు నెగ్గించిన నాకమలాకరుం 
డభిమానియై తనయాత్మలోన 
విద్యలు నేర్చి వివేకినై కాని యీ 
జనకువక్తుము చూడననుచు వెడలి 
కాశ్మీరదేశంబుకడ కేగి యొకయోరం 
జంద్రకేతుం డనుసంజ్ఞం బరంగు 
నుత్తమద్విజుం గొల్సియుండగా నాతండు 
క్రమమున సిద్ధసారస్వతంబు 


తే. కరుణ నొసంగిన నతండు సాంగంబు గాంగ 
నాల్గువేదములును గావ్యనాటకములు 
దర్శనంబులు నీతిశాస్తములు దివిరి 
కలయ సంగితసాహిత్యకళలు నేర్చి. 173 


వ. అభిజ్ఞుండై గురునానతిపడసి తిరిగి దేశవిశేషంబుల జూడం జరియించుచు 
నొక్కనాడు. 174 


క. కాంచనమణిమయరుచికలి[29] 
కాంచితనిజసాలవలయ మై భూమినతీ 
కాంచీగుణ మన మించిన 
కాంచిపట్టణము నతడు గాంచెం గడశన్‌. 175 


క. ఆనగరమునకు( జని జయ 
సేనుం డనురాజుచేత( జిత్రంబగు వి 
ద్యానిపుణతం బూజ్యూండై 
యానెపమున౦ గొన్నిదినము లచ్చట నిలిచెన్‌. 176 


వ. అంత నొక్కనాం డతనియెదుట విటలోకమోహిని యను వారకామిని లలిత 
విలాసినియై పొలసె నది యెట్టి దనిన. 177 


సీ శృంగారరసములో జేవశోధించి వి 
రించి యౌసతి నొనరించె నొక్కొ 
మెజపులన్నియు. గూర్చి మెదపి రూపవుగం జేర్చి 
యాసరోజానన౦. జేసెనొ క్రో 
కాక బంగారులో గాంతిసాధించి యీ 
చంచలనేత్ర( గావించెనొక్కో 
యుడురాజు జేపట్టి పిడిచి సారంబున 
నీపడంతుక రచియించెనొకొ 1 


ఆ. చక్కందనమునెల్ల నొక్కవోటనుగూడం 
గూర్చి యానెలంత నొనర్చనొక్కొ 
యనంగ రత్నపుత్రికాకృతి రసికుల 
చూవుగములకెల్లం దీపు లొసగు. 178 


క. ఆకామినిం గనుగొని కమ 
లాకరుండు ప్రమత్తచిత్తు(డై కందర్పో 
ద్రేకమునం జేరునెడ నా 
లోకించి యొకండు వింతలుగ నిట్లనియెన్‌. 179 


క. ఈనరమోహినిం బొందం 
గానేంగినరాత్రి వచ్చి ఘనదంష్టుం డన్‌ 
దానవుడు చంపుంగావున 
హానింబడనేల లిరిగి యరుదె మ్మిటకున్‌. 180 


ఉ. నావుడు నుల్కి భూమిసురనందనుండు న్నరమోహినీరతే 
చ్చావికతాత్ముండై నిలిచి సత్యముగా జనులెల్లం జెప్పుగాం 
దా విని చోద్యమంది వసుధావరు వీడ్కొని యొయ్య నొయ్య వి 
ద్యావినయాధ్యుంై తిరిగి తండ్రి. గనుంగొన వచ్చి నూరికిన. 181 


మ. అచటం దల్లికిం దండ్రికి న్వరుస సాష్టాంగంబుగా మ్రైక్కినం 
బ్రచురప్రేమరసాకృతిం బ్రమదబాప్పస్యంధమండంబుగా 
రచితాలింగనులై , కుమారక! సుధీరత్నంబవై వచ్చితే 
సుచరిత్రా! యిది భాగ్య మంచు మదిలో సొంపొంది రాదంపతుల్‌. 182 


శా. తద్యోగంబునం దండ్రి మిక్కిలియు నాత్మంబొంగి సద్వృత్తికిం 
జోద్యం బంది యనంతరంబ ధరణీశుం గానంగా నేంగినా 
యుద్యోగంబున జాణ యయ్యె నని యేనూహించెదన్‌ వీనికిన్‌ 
విద్యాచాతురి గల్లు టీవు కరుణ న్వీక్షింపుమా నావుడున్‌. 183 


మ. క్షితినాథుండు నిజాదరంబునం గృతాశీర్వాదుండౌ నప్పురో 
హితపుత్రుండు సభాస్థలి న్చుధగణం బింపొంద(గా దా నకం 
పితుడై శాస్త్రపురాణకావ్యనిగమస్మ తర్ధసంగితసం 
గతి మర్మ్శజ్ఞతతో బ్రసంగ మెలమిం గావింపంగా నిట్లనున్‌. 134 


క. యత్నమునం దెలియు నన్ని యు 
రత్నాకరుభాతి దుస్తరం బగు విద్యా 
రత్నము గవితాతత్త్నము 
నూత్నముగా నందుం గలుగు నును పెజింగితివే. 185 


క. నావుడు కమలాకరుం డను 
దేవా నీ వానతిచ్చితివి నిజ మది వి 
ద్యావారిధి కడ గానంగ 
నావారిజభవునకైన నలవియె తలంపన్‌. 186 


ఆ. అట్ల యయ్యు సంస్కృతాదిభాషలు నేర్చి 
కవిత యెణీంగి యెల్లకడలం దిరిగి 
తెలిసినాండ నిచట గల లక్షణముకంటె 
నూతనంబు లేదు భూతలేంద్ర. 187 


క. గణములు గణవర్లంబులు 
గణతారలు గణరసములు గణదేవతలున్‌ 
గణజాతులు గణఫలములు 
గణుతింపంగ నొక్కవిధమ కవితల కెల్లన్‌. 188 


వ. ఇట్టి విధం బయ్యను నంధ్రమండలంబునం [30]గోనదేశంబునం 
దెలుంగుంగవితకు వ్రాలు[31] - వళ్ళు నను నియమంబులు చూచినాండ నవి 
యియ్యెడం డజచు గాకుంట నపూర్వం బవధరింపుము. 189 


శా. పుణ స్తీకి గణింప[32] మంగళగుణంబు ల్పొమ్ములై యొప్పుంగాం 
బణ్యస్త్రిక్‌ సువర్ణ మౌక్తికసురూపవ్యక్తిభూషాకృతుల్‌ 
గణ్యంబౌగతి సంస్కృతంబునకు వాగ్పావంబు శబ్దంబు లా 
పద్యాకారములా దెనుంగునకుం బ్రా ల్వళ్ళుం గడు న్వన్నియల్‌. 190 


ఆ. పలుదెజంగులైన పలుకులు గలిగియు. 
బ్రాలు వళ్ళు లేని బేలుగవిత 
వన్నెలెల్ల గూర్చి వ్రాయుచో గాటుక 
వన్నె లేని ప్రతిమవ్రాంతంబోలు. 191 


క. తప్పక వళ్ళును బ్రాలును 
ముప్పిరిగొనం దగినశబ్దములు మెయి(గెక్కం 
జెప్పిన కవితాచాతురి 
యొప్పము వెట్టిన పసిండియొజిపున మెజయున్‌. 192 


క. పాదముల వళ్ళు. బ్రాసము 
లాదిమము ద్వితియ మైసయక్షరములు త 
త్సాదంబుల యతు లవి సం 
పాదముగాకుండ దగిన వళ్ళిడవలయున్‌. 193 


వ. ఆందు వళ్లన్నవి--స్వరవళ్ళు, వ్యంజనస్వరవళ్ళు, గూఢస్వరవ్యంజనవళ్ళు, 
వర్గవళ్ళు, సరసవళ్ళు, నెక్కటివళ్ళు, సంయుక్తవళ్ళు, ననుస్వారవళ్ళు, 
లికవళ్ళు, వృద్ధివళ్ళుం బ్దుతవళ్ళు, నిత్యసమాసవళ్ళుం బ్రాదివళ్ళుం నాం 
ద్రయోదశవిధంబులయ్యె నందు స్వరవ ళ్ళెట్టి వనిన. 194 


క. అద్వయ మైబెలకు నా 
నిద్వయము బుబూలు గూడ నేఏలకు నౌ 
నుద్వయ మౌ నోఓలకు 
విద్వన్నుత వళ్ళు సెల్లు విడ్వడం దమలోన్‌. 195 


ఇంక వ్యంజనస్వరవళ్ళు 


క. ఈకొలది( గాక కాదులు 
గైకొని చెప్పుదురు వళ్ళకడ నీస్వరముల్‌ 
పైకొనంగం దత్స్వరంబులు 


నాకడ వళ్ళా నృపాలకాన్వయతిలకా. 196 
ఇంక గూఢస్వరవ్యంజనవళ్ళు-- 


క. ఆన్యోన్యపరీక్షాదిప 
దన్యాసములందు సంస్కృతస్వరములు[33] పూ 
ర్వన్యాయంబుగ నగు న 
న్యోన్యము వడి హల్లు సెల్లు నూతనకర్ణా. 197 


ఇంక వర్గవళ్ళు 


క. రమణీజన్మమన్మథ భూ 
రమణా నిజపంచమాక్షరము వర్యముగాం 
దమనాలుగక్షరమ్ములు 
దమలో వళ్ళయ్యెం గచటతపవర్గములన్‌. 198 


ఇంక సరసవళ్ళు-- 


క. వయముగ చఛజరుుశపషసలు 
నియహలు నణలును జెలంగు[34] యతి మీద నసం 
శయగతిం దమలో వీడ్వడు 
జయలక్ష్మీయువతిభోగసౌభాగ్యనిధి[35]. 199 


ఇంక నెక్కటివళ్ళు-- 


క. నరవరవంశవిభూషణ 
మరవజలను వళ్ళొగిం దమకు( దామె యగున్‌ 
ధరజ్ఞణలు మొదలవిన మం 
తరపదములం గలుగునేని దగునట్టులగున్‌. 200 


ఇంక సంయుక్తవళ్ళు-- 


క. బుధసమ్మతి మిశ్రితబహు 
విధవర్ణములందు వళ్ళు వివరింపంగా 
నగరికృతఫల్లునశా 
రధరనిభా యెల్లయక్షరమ్ములు. జెల్లున్‌. 201 


ఇంక ననుస్వారవళ్ళు - 


క. అమరంగ వర్గస్థితవ 
ర్లములపిలుంద బిందులూందినం బంచమవ 
ర్లములును వళ్ళగు జయసం 
భ్రమపరిచితపరనృపాల మానితకీర్తి. 202 


ఇంకం బో లికవళ్ళు-- 
క. పోలును[36] బుపుబుభులకు మూ 


పోలికవడి యనంగ నంత్యమున యతి మీందం 
దేలి బుకారముపట్లను 
భూకోకసురేంద్ర యోగ్యముగ+ జనుదెంచున్‌. 203 


క. తెలుగుననదికెడి శబ్దం 
బులమీ(దిమకార మందముగ స్వత్త్వమునన్‌ 
నిలుచు నట పావడికినై 
పలుకుటకంటెను భజించు బావడియైనన్‌. 204 


ఇంక వృద్ధివళ్ళు-- 


క. సుగుఖిధిత నగరౌషధి 
నగౌఘనైకాది యోజనలసంధుల. బెం 
పుగ వృద్ధు లండ్రు వానికి 
నగు నయహలు వళ్ళు నరవరాఘశరణ్యా. 205 


ఇంక. బ్దుతవళ్ళు 


క. గానప్రశ్నవిధానా 
హ్వానములం ద్రిమాత్రమైన యత్వము నుభయా 
ధీనమునై వళ్ళకుం జన 
నౌ[37] నిది నీవేమి యెఖుంగవా సర్వజ్ఞా. 206 


ఇంక నిత్యసమాసవళ్ళు-- 


క. డాయంగ సమసింపంగం బా 
రాయణ నారాయణాంతరంగానేకా 
నాయాసాదులం గర్జర 
సాయనముగ రెండువళ్ళు జరుగుచునుండున్‌. 207 


క. ఇది చెతిది పోచక పి 
న్నది కట్టెండు దానికంటె నల్లల ననుని 
పదముల నుభయముగొన ను 
న్నదివళ్ళకు ననుమతంబు నరలో కేంద్రా. 208 


ఇంక6 బ్రాదివళ్ళు-- 


క. మేదినం బ్రపరిప్రతినిప 
రాదురుపాపాత్యవవినిరాజన్వభిసం 
సూదప్యధులన నిరువది 
ప్రాదులు యతి తత్స్వరములు హల్లులు. జెల్లున్‌. 209 


సీ. ప్రమదజనేక్షణప్రార్ధితసౌందర్య 
యాచకసంతతిప్రార్ధనీయ 
పృథ్వీసురప్రజాభీష్టసంధాయక 


యిభముఖ్యసైనికాభీష్టయాత్ర 
పరమధర్యక్రీయోపాయసంచితకీ ర్తి 
యరిదుర్గసాధనోపాయవేది 
వివిధశాస్త్రాగమవీక్షణతాత్సర్య 
యిందిరాసత్కృపావిక్షణీ య 


ఆ. రాజనీతి గుణనిరంతర వైభవ 
యష్టసిద్ధిబలనిరంతరాయ 
ప్రాదివళ్ళ కది యుదాహరణం బయ్యె 
విద్వదంబుజార్క విక్రమార్క. 210 


వ. మణీయుం బ్రాసంబు లన్నవి దుష్కరప్రాసంబు, ద్విప్రాసంబు, త్రిప్రానంబు, 
చతుషప్పాసం, బంత్యప్రాసం, బనుప్రాసంబు నన నాజుదెజంగులయ్యె నందు 
దుష్కరప్రాసం బన్నది. 211 


ర్త దృజ్మంజులవిలసన్మృగ 
దృజ్మన్మథరూప వసుమతీవరతిలకా 
దిబ్బండలభరితయశ 
స్ప్రుజ్మండన యిట్లు దుష్కరప్రాస మగున్‌. 212 


ద్విప్రాసము:-- 


క. నవరసములు నమరం బద 
వివరణభరణీయమైన వెరవునం గావ్య 
ప్రవరమతులైన కవులీ 
వ్‌వరంబునం జెప్పిరేని ద్విప్రాస మగున్‌. 213 


త్రిప్రాసము:--- 


క. సరములు గూర్చిన క్రియ న 
క్షరములు పాదముల గలయం గవిరాజమనో 
హరము లన సముచితార్థ 
స్థిరములుగాం జెప్ప నిట్లు త్రిప్రాస మగున్‌. 214 


చతుష్ప్రాసము:-- 


క. భూషణముగ గైకొని రన 
పోషణముగ గ్రాలు నర్ధపోషణమున ని 
ర్దూషణముగం జెప్పిన కవి 
తోషణముగం గృతుల నివి చతుష్పాస మగున్‌. 215 


అంత్యప్రాసము:-- 


క అనుపమపుణ్యవిశేషా 
ఘనబలవిద్వేషినికరఖండనరోషా 


వినయనయవినుతవేషా 
విను మంత్యప్రాస మయ్యె విక్రమభూషా. 216 


అనుప్రాసము:-- 


క. ఈప్రాసప్రకరంబు శ్రు 
తిప్రసవదళప్రభాప్రదీప్తం బై లో 
కప్రకటార్థప్రసృతి న 
నుప్రహితంబైనచో ననుప్రాన మగున్‌. 217 


క. అని లక్షణయుక్తముగా 
వినిపించిన సంతసించి విభు డద్దేశం 
బున బరంగెడు నుడుగులం గల 
నునుపునం పద్యంబు జెప్పుమనుడు నిట్లనియెన్‌. 218 


సీ. పొదలినకూటమి పిదప మెల్పునం గల 
గనయంబు డాకేలం గొని తెమల్చి 
పోండిమి గలపాయటేం డను సెజ్జపై 
నూంతగా వలకేల నొయ్య హత్తి 
క్రొమ్ముడిం జెరివిన కమ్మని క్రొవ్విరు 
లెడలి వెన్నున జాటీ కడలుకొనంగ 
లేచి వేంచేయుచో జూచి ఎెన్నుండు సొంపు 
రెట్టింపం గ్రమ్మజం బట్టి యేడందం 


తే. దమక మినుమడిగాం గౌను దక్కందొడిగి 
బిగువుంగగిటం గదియంగం దిగిచి తివుట 
మోవి గదియంగం గోర్కులు మూరియబుచ్చు 
కలిమి యాబిడ చూడ్ములుగాచు(గాత. 219 


వ. అని చదివినం జెవులకుం జవులు చిలుకు నచటి పలుకు సరసభావంబులకుం 
బులకించి నృపతితిలకుం డిచటి యాబిడ యనుశబ్దం బది స్తీవాచకంబుగదా 
యనవుడు విద్యాకరుం డగుకమలాకరుం డిట్లనియె. 220 


సీ. ఎలనాగ తొయ్యలి యింతి ముద్దియ నాతి 
ప్రోయాలు పొలంతుక పువ్వుబోణ 
చెలువ కలువకంటి చేడియ నెల(తుక 
మగువ మెజుంగుబోడి మచ్చెకంటి 
యుగ్శలి యాబిడ యువిద వాలుంగంటి 
యన్ను చిగురుంచోణి యతివ పడతి 
లేమ క్రాల్ల్గంటియు. జామ పొల+తి కొమ్మ 
తీంగంబోడి మడంతి తెజవ బోటి 


ఆ. వెలది ముదిత గొంతి మెలంతుక పడంతుక 
నెలత యిగురుంబోడి తలిరుంబోడి 


యనంగ సతులపేళ్ళు తెనుగున నలువది 
వెలయుచుండు నిట్లు విక్రమార్క. 221 


వ. అనిన నచ్చాతురికిం బరిణమించి ధరణీరమణుం డారితి రత్నమాలిక యతని 
యబజుత నిడి కర్ణానందంబుగా నాకర్ణించితి విలోకానందంబుగా విలోకించితి నిట్టి 
దెద్దియేనియు వింత గలిగిన జెప్పు మనవుడు నాకమలాకరుండు. 222 


క. అవనీశ నీగుణంబులు 
చెవులకు: జవు లొసంగి విందు సేయుచునుండున్‌ 
నవలావణ్యమయం బగు 
భవదాకృతి చూపు గనులపండువ గాదే. 223 


మ. జగతీనాయక! సర్వవిస్మయనివాసం బైన నీ విప్పు డిం 
పుగ న న్నచ్చెరు వేమి గంటి వని సంబో! ధించి తేం జెప్పంగాం 
దగద ట్టయ్యును విన్నవింతు నిజవిద్యాకాంక్ష నా'డేగి యొ 
క్కగతిన్‌ సస్యఫలప్రశస్యతలమౌ కాశ్మీరదేశంబునన్‌. 224 


తే. అగ్రహారములోన బుధాగ్రగణ్యుం 
జంద్రచూడుని గురునిం బ్రసన్నుం జేసి 
సిద్ధసారస్వతమున వాక్సిద్ది వడసి 
వీడుకొని తిరిగితిని నావిద్య మెజసి. 225 


మ. భవదాజ్ఞావశవర్తులౌ నృపులతో భాషించుచు న్వచ్చిన 
చ్చి వియత్సంచరరమ్యహర్మ్యగణమై చెల్వారు కాంబపురం 
బవలోకించి యటే(గి యందు జయసేనాఖ్యున్‌ విభుం గాంచి యు 
త్సవలీల న్నెలనాళ్ళు నిల్చితి మనస్సంభావ్యసంభావనన్‌. 226 


క. ఆవీటను నరమోహిని 
నావెలయుచు నిఖిలమోహనం బైన మహా 
లావణ్యంబున మరుసం 
జివనిక్రియ నున్న యొక్కచెలువం గంటిన్‌. 227 


సీ. క్రాలుగన్నుల నెమ్మొగమ్మున గళమున 
నబ్దవిజృంభణ మాలిసేయు 
జఘనస్థలంబున. జనుగవ నతనాభిం 
జక్రవైభవము నతిక్రమించు 
స్వరమునం దనుమార్దవమున బింబాధర 
ద్యుతి బ్ర బవాళగుణంబు నోటుపజుచు. 
బదతలంబుల మురిపంబులం: బయ్యెదం 
బల్లవరాగంబు ప్రజలం బొలయు. 


తే. గన్నయంతన కన్నులకజవు దీర్చు 
నట్టిరూపంబు వర్ణింప నలవి గాదు 
చెప్పవచ్చునె పడీయచ్చు సేయం దరమె 


రక్షణోపేంద్ర విక్రమార్కక్షితీంద్ర. 228 


తే. ఆనెలంత రాక్షసాశ్రిత యౌట జేసి 
పాముతల నున్నరత్నంబుఖాతి నుండు 
గోరి యెవండైన దానిని జేరెనేని 
దానవుండు రేయి పజతెంచి వాని(జంపు. 229 


మ. ఇది చిత్రం బని చెప్పిన న్విని ధరిత్రీశుండు కౌతూహలం 
బు దలిర్పం గమలాకరా యచటియంభోజాననం జూడనే 
గుదమే రమ్మని వానిం దోడుకొనుచుం గ్రూరాసి చేందోడుగాం 
గదలెం గాంచికిం గాంచనాంచితనిజక్ష్యాకామినీకాంచికిన్‌. 280 


వ. ఇట్లు కతిపయదివసంబుల కాపురి సొచ్చి గూడవేషంబునం దిరుగుచు 
రాజమార్గంబున నున్న నరమోహినిం జూచి తదీయలావణ్యపయోధిలో 
మునిగిన దృష్టిం దివియంజాలక తనుం దాన సవరించుకొని. 231 


క్‌, సురకిన్నరపన్నగఖే 
చరకన్మలం జూచినాండ సరిపోొల్పంగ నే 
తరుణులు లే రీతరుణికి 
నరమోహిని యనంగ నున్ననామంబ తగున్‌. 232 


క. చూపులు మర్మము గాండెడు 
తూపులు మురిపముల వలపుందూపులసరికిం[38] 
బ్రాపులు సతినిలు వంతయు( 
దీపులు నగు మన్మథాస్త్రదేవతచుమ్మీ. 233 


క. ఈపొల+తి రాక్షసాశ్రిత 
యె పన్నగసహితచందనాకృతి మెజియున్‌ 
దిపితయై వెజపించెడి 
వ్యాపారముకొలంది జూడవలయును మనకున్‌. 234 


క. కావున నీ వింటికిం జని 
నే వచ్చెద ననుచుం జెప్పు నెలతుకతోడన్‌ 
నావుడు గమలాకరుండును 
నా వెలంికి( జెప్పి వచ్చి నరపతి కనియెన్‌. 235 


తే. దేవ యీ మాటంజెప్పినం దెజవనవ్వి 
యొయ్యంబలుకుచు నిదురకు నియ్యకొనుచు 
గర్భురుం డనునొక్కరక్కసుండు గలండు 
వాని మజివక రమ్మని చెప్పె[39] వనిత. 


క. నావుండు నావీరవరుం 
డావిప్రునిచేతం బోకలాకులు విరులున్‌ 
రోవెలయుం దగ. బంపిన 


నావెలందియు నందుకొనియె నతివిస్మితయై. 237 


సీ. అయ్యెడ దశరథునాజ్ఞపోలిక బ్రహ్మ 

కట్టడి గాలంబు గడవరాక 

జనకజ కెనయైన దినలక్ష్మి తనతోడు 
నీడకైవడి( దోడం గూడినడువ 

సౌమిత్రిగతి [£0]మునిసవనంబునకు మున్ను 
దోడైనయరుణుండు తోడుగాంగ 
సాకేతపురిలోన జనులవక్తుంబుల 

నడువున జలజము ల్వాడువాజ 


తే. గైకవంకవారిపగిది. గలువ లుబ్బ 
జిత్రకూటముక్రియ నస్తశిఖరి దాయి 
రాక్షసులభంగి నటం దిమిరంబునడువ 
వనముసొచ్చి రఘువరునివరున వినుండు. 238 


ఆ. గడియకుడుకభంగి గ్రహరాజు జలధిలో 
వ్రాల( జుక్కలు దలంబ్రాలుగాంగ. 
గెంపు హోమవహ్నిక్రియ నొప్పంగా ద్విజ 
రాజు పెండ్డయాడె రాత్రినతిని. 239 


క. నలంగినవిరులును గుఖుమా 
పులయిన చీరలును నుదుటి బొట్టులు నెడగా 
జులుం గమ్మటాకులును సొ 
మ్ములుగాం దమక్రంతలందు మురిసిరి జంతల్‌. 240 


Cd 


తిలకంబు( గొప్పుపువ్వులుం బూంతలును గను 
పట్టంగా మెలంగెడుదిట్టవిటులు 

నిజుకిండ్లం బాతిక పరక ముడ్చి 

గొని ముసుంగిడి చొచ్చుగూఢవిటులు 
బోటికత్తియలు పల్మాటును బిలువంగా 
మెరవడిం దాయేంగు మేటివిటులు. 

గనియు. గానకయుండ(గా నోరముసుంగుల 
నగపడ్డచో నిల్వం దగినవిటులుం 


ఆ. బెట్టలేమి వెడలంగొట్టిన చోటికి 
బొంచి పడవు చెజచు క్రించువిటులు[41] 
గ్రందుకొనంగ వారకాంతలవాడల( 
బచ్చవింటివాండు పెచ్చు పెరిగె. 241 


వ. అట్టియెడం గొందలు విటులు లంజియలతల్లుల బిబుసులకు వెజిచి యందజు 
నొక్కేడం గూడి తమలో నిట్లని విత్కరించిరి. “242 


క. మునుమున్నుగ గొణియలుం గూ 


డును మొదలుగ నిడక చనువిటునింబణ్యస్త్రీ 
జనని మెడ విటీచి కొను నది క 
ధనముపయిం గాచియున్న దయ్యము చుమ్మీ. 243 


వ. అనుడు మజీయు నొకరుం డిట్లనియె. 244 


క. వారాంగన మధురసవి 
స్తారాకృతి యనంగ జిల్లు దజ్జనని విటుం 
క దచ్చట సహ 
కారఫలము పొంతనున్న కడుందురు చుమ్మీ. 245 


వ. అనిన మజీయు నొక్కరుండు. 246 


క. వెలయాలితల్లి కూంతుం 
గలంచి విటుండు వచ్చెనేని. గలుష్నించినం దాం 
దలతోన మింగునది ని 
ర్మలజల మగు మడుగులోని మకరము చుమ్మీ. 247 


వ. నావుడు నితరుండు. 248 


క. పరికింప లంజతల్లికి 
దొరయైనను దుచ్చుండైన దొరకినం జాలుం 
బొరిగొను నది యీపురిలో 
నరమోహిని నంటియున్న నరభోజిసుమీ. 249 


వ. నా విని యపరుండు. 250 


క. పుడమి నిక లంజతల్రిం 
గడుమీజీన యట్టికీడు గలదే యది యె 
య్యెడం జూచినం గూతునకు 
న్మెడకోణము దొడ్డగుదియ[42] మిండలకెల్లన్‌. 251 


వ. అనవుడుం దోడివా(డు. 252 


క. ఆకూంతుం గన్నయప్పుడ 
చేకొని తజ్జననియాకు( జింపక వెడం 
లోకేశుండు పామునకుం 
గాకికి. గలయాయుు వేల కలుగంగయేసెన్‌. 253 


వ. అనినం దత్సఖుండు. 254 


ఉ. ప్రేమరసంబు తేటలనం బెక్కుగుణంబులు గూర్చి వారకాం 
తామణుల సృజించి పరతంత్రతం ద్రోయ(గనున్న దిగ్గనం[43] 
దామరచూలి లంజియలతల్లులం జంపండు లంజకాండు గా 
కేమనవచ్చు నాతని నటేని విటావలి నిస్తరింపదే. 225 


వ. అని పెక్కువిధంబుల వితర్కించుచున్న మటీయు నొక్కడం గొందజు సుందరులు 
పానగోష్టికిం గడంగి కాదంబంబును , మాధవంబును, నైక్షవంబు, క్షీరంబు, 
నాసవంబు, వార్షంబు, రతఫలంబు లనం బాకభేదంబుల 
మూలస్కంధకుసుమఫలసంభవంబుల బహువిధంబుల మధురంబులైన 
మధువిశేషంబు లెల్లం బరిమళద్రవ్యపరిమిళితంబుగాం గూర్చి పాత్రంబుల 
నించిన. 256 


క. అతి మధురంబైన నిజా 
మృతరసములకంటె నిదియ మే లని తారా 
పతీ చేరెనొక్కొయనం ద 
ద్బృతిబింబము లలరె దివ్యపాత్రంబులలో. 257 


వ. అప్పుడు. 258 


సీ. కామాక్షికిని మహాకాళికిం జండికి 
నక్కజియ్యకు.44] గాళి కంబికకును 
వింధ్యవాసిని కేకవీరకు మున్నుగా 
నెల్లవేల్బులకు బిందించి మ్రొక్కి 
త్రావుచు నెడనెడం దాల్పుగా వండిన 
నంజుటిపొరకలు నంజుకొనుచు 
గ్రుక్కెడు చవిచూడు మక్క యీమధువని 
తీపులు దమలోనం జూపుకొనుచు 


తే. నెట్టివస్తువు ల్లడియించె నీతం డనుచు 
బ్రహ్మ గొనియాడి యిదెసాకం బట్టుమనుచు( 
బొట్టకొలందిగం బోంట్లకుం బోసిపోసి 
పరిణమించిరి యొండొండ( దరుణులెల్ల. 259 


సీ. ఈవారుణీరసం బిశుండు దన కది 
సమకూరకునికి విషంబు ద్రావె 
మధువైరి యగుట నీమధువున కెడరయ్యు 
హరి మాధవాఖ్యను శరణుసొచ్చె 
నీనుర లేక గంగాసార మున్న యా 
తలంజేరెం జంద్రుండు బలుపుదక్కి 
యీమదిరాస్వాద మెడలి విఘ్నేశుండు 
పొగులంగా లోలోనంబొట్టయుబ్బె 


ఆ. నిట్టిమద్యము గని పట్టి త్రావంగలేక 
శక్తిసవ సేసె షణ్ముఖుండు 
అనుచుం జతురయైన యతివ మైరేయంబుం 
బొగడుచుండ నొక్క పొలతి వలికె. 260 


క. పరిమళము. గొన్నయంతనె 
పరవశమై మేను హర్షభరితం బగు నీ 


సుర గలుగ నమృతమునకున్‌ 
సుర లంబుధిద్రచ్చి రిట్టిచోద్యము గలదే. 261 


వ. అనవుడు నొక్కరు. 262 


క. సుఖములతల్లి మనోభవు 
సఖి యీసుర దొల్లి శుక్రుశాపంబున న 
న్ముఖులకు నెడగాకుండిన 
నభిలజనులచేత దక్కునా మన కనినన్‌[45]. 263 


వ. మటీయొక్కర్తు. 264 


క. ఎక్కడ శుక్రునిశాపం 
బిక్కడం గొదజికు భాగ్య మించుక యైనన్‌ 
లెక్కకు నెక్కనికతమున 
డక్కెంజు మీ మధువు లేర్చడ న్మనకెల్లన్‌[46]1. 265 


వ. అని తమనేర్చులం గొనియాడుచు నానందంబున మాటలు తొట్రువడ( 
బలుకుచుం బయ్యెదలు సవరించుటలు మజచి లజ్జలు దొలంగ 
బహుప్రకారంబుల నున్మత్తభావంబులు దోపంబ్రవర్తిల్లి. 266 


ఉ. ఇంవు మనంబులోన నటియింపంగం జెక్కులమిందం గన్నులం 
గెంపువహింప మోవింగల కెంపు చలింపంగ ఘర్మబిందువుల్‌ 
పొంపిరివోవ ముద్దుమొగముల్‌ మెజుపెక్క రతాంతసంగతిన్‌ 
సొంపువహించి రంగనలు సోలుచు నమ్మదిరామదంబునన్‌. 267 


సీ. అక్క మీతల్లి మాయత్త[17] యౌ నెజింగితిం 
గోడలితల్లి నాకూ(తు రగుట 
మాతల్లిమజంది మామామ సభ్యులక్రియ 
నుయ్యి([4*] జంకిటనిడి యొయ్యనరిగె 
మాబావకొడుకు నామటంది గాలపువెంటం 
గొమ్ములకుందేలు. గొట్టితెచ్చె 
నిది సెప్పం గొజుంతని యిది కల్లసేయక 
చెవులారం జూడు నేం జెప్పినట్టు 


తే. లనుచు లోకవిరోధోక్టు లాడుకొనుచు 
సొలపులూరంగ నోరచూపులు నటింప 
వట్టినగవుల( జప్పట్లు వెట్టికొనుచు 
నాడ(జొచ్చిరి చేడెలు పాడిపాడి. 268 


వ. ఇట్టివినోదంబులు సూచుచు విక్రమాదిత్యుండు త్రివిక్రమాపత్యంబు తోడరా 
నరమోహిని గేహంబున కేంగి తదాళీపరిచరితసముచితోపచారంబులు గైకొని 
హంసతూలికాపర్యంకంబుపై సుఖాసీనుండై సరసవాక్యంబులం బొ ద్దుపుచ్చి. 269 


క. నరమోహిని మీరక్కసుం 


డరుదెంచి తలంగకుండ నాలోపల ని 
న్నరయుచు నుండెద నని భూ 
సురయుతు(డై యధిపుం డజ్జసొచ్చెన్‌ బుద్ధిన్‌. 270 


క. ఆలోన నొది(గి యున్నెడ 
నీలాలక శయ్యమీంద నిద్రింపంగ నా 
భీలనయనాంతదంత 
జ్వాలలు నిగుడంగ నసుర వచ్చెం బెలుచన్‌. 271 


ఉ. అచ్చట నొంటినున్న సతి నార్చుచు వేసి యదల్సి నివిటుం 
డెచ్చట డా(గె జూపు మని యీడ్సి గృహాంగణసీమ కే4ంగాం 
జెచ్చెర విక్రమార్కు. డొకసింహము చాడ్చున నేన వి(డుగో[49] 
వచ్చితినంచు నార్పుంగొని[50] వచ్చిం గరాళకృపాణపాణియై. 272 


క. అటు వచ్చిన దనుజుండు గిట 
కిటం బండులు గిటుకొనుచు. గినుకవొడమి యు 
దృటవృత్తి నెగసినం గని 
భటధర్శ్మము దప్పి తోడి పాజితి వనుచున్‌. 278 


క. దుర్చలుండ వోరి నీదగు 
దోర్చల మిది యెంత నన్ను దొరసెదు విను నేం 
గర్చ్బురుండం దొల్లి నాచే 
నర్చుదసంఖ్యలుగ మనుజు లణంగిరిచుమ్మీ. 274 


శా. వారిం గూడంగ నే.గుమంచు గద వైవంజేరినన్‌ భిముండా 
కౌరవ్యేంద్రుని నేల గూల్బుగతి నాక్షానాయకుండుం దదీ 
యోరుద్వంద్వము నొంచి కూల్చి భువి దైత్యున్‌ ఖండతుండంబుగా 
ఘోరాస్తాహతిం బ్రోవుచేసె, సుర లుత్కోశించి[51] వర్ణింపంగన్‌. 275 


క. రక్కసుండనియెడు చీకంటి 
నుక్కడంపి శుభోదయమున నొప్పుచుం దమకున్‌ 
దిక్కైన విక్రమార్కుని 
నక్కమలాకరుండు చూచి హర్షం బందన్‌. 276 


క. తత్సాహసబలధైర్యస 
ముత్సకంబులకుం జోద్య మొందుచు. బ్రియసం 
విత్సమ్మతి నరమోహిని 
యుత్సుకయై మ్రొక్కి పలికె నోభూనాథా. 277 


క. నామంబున నరమోహిని 
నామెజయంగ వీనిచేత నరఘాతినినా 
నామీంద నున్నకీ డిదె 
నీమాహాత్మ్యమునం బాసె నిమిషములోనన్‌. 278 


క. కావున నా కేవిధమునం 
గావం బ్రోవంగ నీవ కర్తవు పను లౌ 
గావనక యొద్దిపంచినం 
గావించెద నుడిగమునకు. గైకొను నన్నున్‌. 279 


గీ. అనుడు వసుమతివల్లభుం డల్ల నవ్వి 
యొద్దిపంచినం గావింపనియ్యకొంటి 
వనజలోచన జాతిం బద్నినివి నీవు 
సరసగంధరుని గమలాకరు భజింపు. 280 


క. ఓకమలాకర మును నీ 
వీకమలాసన భజింప నింపొందితి నేం 
డీకాంతామణి గైకొని 
యేకాంతక్రిడ నిలువు మిచ్చట సుఖివై. 281 


వ. అని పరస్పరకరగ్రహణంబు చేయించి. 283 


ఆ. లంకలోని రాజ్యలక్ష్మి విభీషణు 
కిచ్చి వచ్చు రాఘవేంద్రు పగిది 
దితిజుం జంపి వారసతి నాశ్రితున కిచ్చి 
విజయలక్ష్మి: గూడి విభుండు గదలి. 284 


క. వాలుంగంటి నిలువు మని 
వాలాయింపంగ నేగవలయు ననుచు న 
వ్వాలుమగండు మెజుంగారెడు 
వాలు సహాయముగ మగిడి వచ్చిం బురికిన్‌. 284 


క. కావున నీకిగుణములు 
లేవైనను గద్దె నెక్క లే విట మగుడం 
బోవుట మే లనవుడు భో" 
జావనిపతి సిగ్గుపడుచు నల్లన దిరిగెన్‌. 285 


శా. జీమూతాళికురంగనాభి శశభృచ్చి హ్నామరేంద్రోపల [52] 
వ్యోదివమేంఠసామజాతయమునాహోమాగ్నిధూమాంజన 
శ్యామాకారుసమస్తకల్మషతమస్సందోహమార్తాండు ను 
ద్ధామానంతయశోభిరాముని రమాధామున్‌ గుణస్తోమునిన్‌. 286 


జా. సర్పాధిశ్వరకుందచందనపయశ్చంద్రాబ్బమందాకినీ 
కర్పూరామృతహార హీరతుహనాకారానుకారాకృతిన్‌ 
దర్భారూఢపకద్విరేఫశుకబ్బందారోహకోత్సాహకం 
దర్పాటోపవనాంతదావదహనుం ద్రైలోక్యరక్షామణిన్‌. 287 


మాలిని. వివిధసురవరేణ్యా వేదవేదాంతగణ్యా 
భవతిమిరదినేంద్రా భక్తకారుణ్యసాంద్రా 


సవినయజయలోలా సర్వలోకానుపాలా[53] 
భవమధురిపురూపా భవ్యదివ్యస్వరూపా[54]. 288 


గద్యము. ఇది రాయగజగంధవారణ వైరిమండలికభేకఫణీంద్ర వీరఘాట్టవిభాళాది 
బిరుదప్రకటచారిత్ర కళింగదేశనిర్దూామధామ త్యాగనాగార్జున 
కర్ణాటద్రవి లాంధ్రమహారాష్ట్రభూపాలరూప నూపురసుందరచరణారవింద 
సనదప్రోలిపురవరాధ్విశ్వర వెలనాంటిష్పథ్వీశ్వరరాజ్యసముద్ధరణ శ్రీ గీకొణవీ 
వెన్నయామాత్యపుత్ర హరితసగోత్రపవిత్ర సకలసుకవిమిత్ర కేసవరాజతనూజ 
గోపరాజవిరచితంబైన సింహాసనద్వాత్రింశిక యను కావ్యంబునందు 
రత్నోదృవుకథయును మూషకోపాఖ్యానంబును విక్రమార్కుని సాహసికత్వమహా 
దార్యత్వంబులును గమలాకరుకథయునన్నది చతుర్థాశ్వాసము. 


మ. 


. అఖిలవృక్షరమ్యమగు నుపద్వీపమునందు 

. చంపెడుగుడి 

. నెట్టకేనియు 

. రుండములకు( దలలు రెండునంటుకొనంగ? - తుండములకుం దలలు రెండు- 
చిన్నయ్యసూరి 

5. దేవ విరికిట్టి తెజింగున నీశిరశ్చేద 

6. న్మనమె నేండం దేగుచో 

7. దొలంచి 

8 

9 


యమ ల గు (౫ 


. భీష్టాఘముల్‌ 
. మొదలిరత్నము 


10. శ్రీరమణీకటాక్ష విలసత్స్యానంబు వీక్షించుచున్‌ 
ప్రసాదమగు నాసౌధంబు వీక్షించుచున్‌ 


11. తటీవడితో నెగసినజేగుజు 

12. ఈ పద్యము మొదలు “ోవటికు నొకప్రతిలోనే కలవు. 

13. యెనసి బుడుగుల యట్టులు మునిగి - బుడిగి= బుంగముంత చి. సూ 
14. మూగిముంచె 

15. రాజుల మెడకోణ 

16. పంకజంబుల కెదురెక్క 


17. 
18. 
19. 
20. 
21; 
2D; 


23. 
24. 
25: 


26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
33. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
43. 


యానందమై పుణ్యభాగులకును వారిభోగములకు 
రక్తజలదేవత 

కృపాణ మెత్తి మెడం జేర్చె మెజుంగు త్రురంగలింపంగన్‌ 
యప్పటికప్పల 

బ్రబ్బిలియా కేజీ 


డొక్కండు (మనగు) గునుకుదియె (యే)డుగోదానం బెట్టు మనినభంగి నిద్దనీవు- 


చిజుత కట్టి.. చిన్నయసూరిగారు 

బుస్సం 

మోసియున్నట్టి ఘోరమౌముఖము లడర 
వ. అనుచున్‌ 

క. ఈకందము( జదువుచు 


నిర్ణేతయై 
వెరచుచు దూటిన్‌ 

విద్యలు నేరండేని బృధివిం బశు వాతండెగా గణింపంగన్‌ 
కాంచనమయతటరుచికలి, కాంచిత - కాంచనమణిమయ తటరుచి కాంచిత- 
గోణదేశంబున 

వ్రాలు-ప్రాలునని రెండురూపములు గలవు. 

గుణంబు 

సంభృతస్వరములు 

బెనంగి 

సౌందర్యనిధీ 

పోలంగ 

జనంగా 

మరుకున్‌ 

నొక్కచిక్కునుగలడొక్కరక్షసుండుం చేరిచనుదెంచు నీవింతం జేరుమనియె 
సాహసమునకు మున్నుగా 

చొచ్చివెరవు చెరచిపుచ్చువిటులు 

త్రాపుగుదియ 

తో దనయున్న దెగ్గునన్‌ 


44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
52. 
53. 
54. 


గన్నజియ్యకు 

నిఖిలజనులచేత దక్కనేర్చునె మాకున్‌ 
దక్కెంబో మధువు నేడు దగమనకెల్లన్‌ 
మాయక్క 

నొయ్య-నయ్య 

వీండకో 

నార్చుకొని 

సురలుత్మోచించి 
శీతిభృచ్చిశ్యామలేంద్రోపల 
సర్వలోకానుకూలా 

భవతు దివిజరక్షా పద్మపత్రాయతేక్షా 


సింహాసన ద్వాత్రింశిక 
పంచమాశ్వాసము 


నన్‌ 


క, శ్రీమత్సన్నగఫణమణి 
ధామావృత బాలతుహినధామాంశునిభ 
వ్యోమాపగాంబునుమనో 
దామాచరితావతంసు దక్షధ్వంసున్‌[1]. 1 


ఉ. ఇచ్చం దలంచి భోజధరణీశ్వరుం. డంత గ్రహానుకూలత 
న్మెచ్చగునట్టిలగ్నమున నిల్చి మహాసన మెక్కయబూనంగా 
నచ్చటిబొమ్మ వల్కె విను మర్ధికి నుజ్జయినీపురీశ్వరుం 
డిచ్చినభంగి నీగి మెజయింపక నీ కిది యెక్కవచ్చునే. 2 


క. అనవుండు జనవల్లభుం డా 
తనివితరణ మెట్టు మెజసెం దగం జెప్పు మనం 
దనమోవి[2] మందహాసం 
బు నటింపంగ నిట్లు దశమపుత్రిక వలికెన్‌. 3 


పదవబొమ్మ కథ 


సః ఎవ్వనినాహసం బేవేళ జూచిన. 
బరహితంబుల కెల్ల బట్టు(గొమ్మ 
యెవ్వనియాజ్ఞ భూమీశుల శిరముల 
మౌశిరత్నావళిమాడ్కి మెజయు 
నెవ్వనివైభవం బెల్లయాచకులకు 
ముంగిటిపెన్నిధి భంగిం దోచు 
నెవ్వనిసత్కీర్తి యారేడుజగముల 
నాటపట్టుగ నిండి యాడుచుండు 


తే. నతడు సామాన్యజనుండె ధీరాధినాథ 
నిర్మలాత్మకు( డత్యంతధర్మమూర్తి 
శత్రుసమవర్తి నృపలోకచక్రవర్తి 
సత్యసంధుడు విక్రమాదిత్యవిభుండు. 4 


క. అట్టివిభుం డుజ్జయినీ 
పట్టణమున రాజ్యలక్ష్మి. బరంగుచు. బ్రజం జే 
పట్ట తగం బెంచి సంపద 
దట్టంబుగ నిల్చి తల్లిదండ్రులమీటిన్‌. 5 


వ. అట్టిదినంబుల. 6 


క. అకళంకచిత్తుం డార్యుండు 
సకలాగమమంత్రతంత్రసారజ్ఞుడు భి 
క్షుకవేషధారి యవధూ 
తకు డనంగా నపుడు వచ్చిం దత్సురమునకున్‌. 7 


ఉ. అచ్చటి దేవతాగృహమునందు గతస్పృహవృత్తి నుండగా 
నచ్చెరువంది పౌరజను లాతనివర్తన విన్నవించినం 
జెచ్చెరం దోడితెం డని ప్రసిద్ధులం బంచిన రాకతక్కినం 
దచ్చరితంబుం జూడ వసుధావరుం డయ్యెడ కే(గె వేడుకన్‌. 8 


క. అవనీసురరక్షకుం డగు 
నవనీశ్వరవరు(డు చనినయవసరమున న 
య్యవధూతకల్మషుం డగు 
నవధూతకు( డతనిం గరుణ నవలోకించెన్‌. 9 


క. తత్కరవిహితోపాయన 
సత్కార మన గ్రహించి సంయమిపతి వి 
ద్వత్కులరత్నము భూవరు( 
దత్కాలసముచి గోష్టి, దగులంజేసెన్‌. 10 


క. మా టిడక యాత డడిగిన 
మాటలలో సకలశాస్తమర్శంబులు ప 
ల్మాటును నానావిధముల. 
దేటపడం దెలిపె భూపతికిం బ్రియ మడరన్‌. 11 


క. నిధ్యానంబున నజున క 
సాధ్యం బగుతత్త్వబోధసారము కుదురౌ 
Bn ము 
మధ్యమజగతిశునకు సమ స్తము+ జెప్పెన్‌. 12 


సీ. క్షోణిపానీయతేజోవాయుగగనాఖ్య 
పంచభూతాంశుసంబంధమైన 
మేనిలో గర్జనాసానేత్రజిహ్వాత్వ 
గాహ్వ్యయపంచేద్రియములగొోస్టే, 
శబ్దగంధాంగరన సస్పర్శసంజ్ఞిక 
పంచవిషయములం బాలుపజుచు 
ప్రాణప్రభృతిపంచపవనప్రసారంబు 


హృదయాదిపదముల( బొదలుబుద్ధిం 


ఆ. గూడి నిలిచియుండు కుంభకపూరక 
రేచకములగతి వివేచకంబు( 
జిత్తకమలచక్రజివాత్మపరమాత్మ 
యోగసాధనముల నొనర జెప్పి. 13 


క. యోగము కల్మషబంధవి 
యోగము పంచేంద్రియాభియోగము, వుణ్యో 
ద్యోగము, ముక్తివధూసం 
యోగము పరతత్త్వపదనియోగము సుమ్మీ. 14 


ఆ. దుఃఖసాధ్యమయ్యుం. దొడరి యభ్యాసంబు( 
జేయంజేయ యోగసిద్ధిపెంపు 
దినంగం దినంగ వేము! తియ్యనెక్రైవడిం 
బిదప. బరమహర్షపదము సుమ్ము. 15 


సీ. హఠయోగమంత్రయోగాష్టాంగయోగసా 
ధనయోగలయయోగధర్శ్మములకు 
యమనియమాసనధ్యాన ధారణశక్తి 
బవననిరోధంబుం బట్టుకొలిపి 
నాభిచక్రోపరినలినమధ్యంబున 
నీవారశూకసన్నిభ విభాతి 
వెలి(గెడు తేజంబువెలుంగున గరంగిన 
యమృతంబు మదిలోన ననువువార 


తే. నందుం గలుగుట సచ్చిదానందమయ్యె 
నచటితేజన్స ప్రరూపంబె యచ్యుతుండు 
పంచవింశతితత్త్వప్రపంచమునకు 
నతడె కారణ మాదినారాయణుండు. 16 


క. కరణాసనభేదంబుల 
వెర వెజంగి తదంగయోగవితరణసరణిం 
బరికించి పెనంగనెర్చిన 
మరగుం జుమీ ము క్తికాంత మర్శజ్ఞునకున్‌. 17 


క. అని బహువిధముల; జెప్పంగ 
విని జనపతి తెలిసి యోగవిద్యావిభవం 
బున రాజయోగి యనగా 
జనకునిక్రియ( బ్రజల( బెంచె జనకునిభంగిన్‌. 18 


వ. ఇట్లు కొంతకాలంబు పుచ్చి తన్ముఖకళలం జూచి యోతాపసోత్తమ నీకెన్నియేం 
డ్డయ్యె నని యడిగిన నతండు యోగికి, గాలక్రమంబు విచారింపనేల నూటేండ్లు 
వేయేండ్లని యెన్నిక గలదే సిద్ధయోగంబున వజ్రశరీరంబు దుర్గభంబు గాదు. 19 


క. బాధాబిరహితగతికుండు 
బో ధాహితపరమహర్షపూర్ణుండు నిజవాం 
ఛాధీనమరణు. డీక్షణ 
సాధితచిన్యూర్తి యోగి సామాన్యుండే. 20 


క. తలనరసినం జెక్కులపై 
వళు లెగసిన మేని బిగువు వదలిన నేత్రం 
బుల నెజ్జసెరలు విరిసిన 
జెలువెడలిన యతండు[!3! యోగసిద్ధుండె ధాత్రిన్‌. 21 


క. అనం దద్వచనామృతసే 
చనమున యోగంబు సిద్ధిచందము దెలియన్‌ 
మనమున. గౌతుకకందళి 
మొనసూపిన నృవుని నెజీం౧ి మునినాయకుండున్‌. 22 


ఆ. ఎద్దియైన నీకు నెజీ/గింతు నడుగుము 
సిగ్గుపడకు మనుడు క్షితివరుండు 
మరణభయము లేనిమార్గంబు చేకుటు 
సిద్ధయోగనియతి. జెప్పుమనియెతిం. 23 


మ. అనిన న్న్యాసముతో జరామరణశూన్యం బైన మృత్యుంజయం 
బను మంత్రంబును హోమతంత్రమును హవ్యద్రవ్యభేదంబు సా 
ధనయోగంబు. గ్రమంబునం దెలిపి విద్యాదక్షిణానుగ్రహం 
బున మన్నించి నరేంద్రు వీడుకొని విప్రం డేంగె వింధ్యాద్రికిన్‌. 24 


సీ. క్షితివరుం డిట యోగసిద్ధికై మంత్రిపై 
రాజ్యభారం బిడి రాముపగిది 
జటిలు డై మేన భన్మముం బూసి వల్కల 
ధారియై కాననాంతమున కేగి 
బుషిభంగి గంగలో ద్రిషవణస్నానుం డై 
జపతపంబుల( బురశ్చరణ చేసి 
మంత్రపూతంబుగా మధుతిలదూర్వాజ్య 
హోమంబు జరుపుచు నేమమునను 


తే. నక్తము నుపోష్యమును నేకభుక్త మనంగం 
గలుగుదినముల సిద్ధయోగమున నుండి 
కందమూలముల నశనకాంక్ష దీర్చి 
వ్రతము చరియించె నట్లేకవత్సరంబు. 25 


వ. తదనంతరంబ యొకనా(టి హోమసమయంబున. 26 


క. ఆహుతి వోయంగం గాంతితి 
రోహితు(డై లోహితాశ్వరోచిఃపటలీి 
రో హితుడై యాకుండము 


లో హితుం డై నిల్చి నీలలోహితు( డంతన్‌. 27 
వ. తదాకారంబు గని సాంగి మొక్కి నిలిచిన. 28 


క. మృత్రుంజయు డతనితపః 
కృత్యమునకుం జిత్తవృత్తికిం దగగ జరా 
మృత్యునివారక మగు ఫల 
మత్యాదరణంబుతోడ నాతని కిచ్చెన్‌. 29 


వ. ఇచ్చి తిరోహితుం డైన. 30 


ఆ. అట్టిఫలము చేత నంది జనేశ్వరుం 
డీశ్వరునకు మ్రొక్కి శాశ్వతముగ 
నంగసిద్ధి గంటి నని యుల్లసిల్లుచు 
మగిడి వచ్చునట్టి మార్గమునను. 31 


చ. పదములు. జేతులు న్ముడింగి పండులు డుల్లి నిజస్వరంబు గ 
ద్లదికం బెనంగ నంగమున గ్రంథులు వాటిగా గుష్టరోగమున్‌ 
ముదిమియుం గూడి రూపు: బలుపుం బొలియింపంగ దైన్యజివనా 
స్పద మగుబ్రాహ్మణుండు జనపాలున కడ్డమువచ్చి యిట్లనున్‌. 32 


క. ముదిమియు రోగము. గూడం 
బొదలెడు నిదె మేను నిలువబూనదు నాకున్‌ 
మది నెజుంగుదేని మం దీ 
పదనున సమకూర్చి యిమ్ము పరమదయాత్తా. 33 


ఆ. అనిన నతని దోడుకొనిపోయి తనయింట 
మందుమ్రాం కొనర్స మది( దలంచి 
యాతం డంతదూర మరుదేర లేం డని 
యాత్మ జూచి విక్రమార్కవిభుండు. 34 


ఆ. కలిగి పెట్టలేక కష్టుం డై న్నదు 
ర్గుణుని పాపమునకు గొలంది లేదు 
తన్ను మాని యైన ధర్మంబు చేసిన 
యతనిపుణ్యమునకు నవధి లేదు. 35 


క. తుదిముట్టనిబ్రతుకున కా 
పదం బొదలెడివాండు దానపాత్రం బని స 
మ్మదమున నార్హులకొజకై 
సదయులు ప్రాణములు తొల్లి చాగము లిడరే. 36 


వ. అని తొల్లింటి రాజులం బ్రశంసించి తనలో శంకింపక సాహసాంకుండు 
మహోదారుండై. 37 


క. ప్రాణము లడుగండు వృద్ధ 


క్షోణీసురుం డితండు మందు. గోరెడు దేహ 
త్రాణము గావించెద నని 
క్షోణీశుండు చేతిపండుం గోరిక నిచ్చెన్‌. 38 


శౌ. దివ్యం బౌఫల మిచ్చినం దిని ధరిత్రీనిర్ణరుం డంత( గు 
స్థవ్యాధిస్థవిరత్వదూరతమమై సంపూర్ణతేజఃకణా 
భివ్యాప్తం బగు దివ్యదేహ మటు. బ్రాపీంపంగ నిర్మోకము 
క్రవ్యాలేంద్రుని భంగి నొప్పెం బతి చోద్యం బంది హర్షింపంగన్‌. 39 


క. అర్థికి నీక్రియ నిచ్చి కృ 
తార్థుండై కదలి వచ్చి నటుగావున న 
ప్పార్థివునకు సరిపూనమి 
వ్యర్థము నీతల(పు భోజవసుధాధీశా. 40 


క. నావుడు భోజక్షితిపతి 
భావంబున( జోద్యహర్షభర్తితుం డై డెల 
జ్ఞావనతవదను( డగుచు & హ్‌ 
తావృతుం డై మగిడి పోయె నంతఃపురికిన్‌. 41 


వ. మజియుం గొన్ని దినంబులు సనిన నేకాదశద్వారవీక్షకుండై. 41 
పదునొకొండవబొమ్మ కథ 


(ఇచట ఏ పద్యము లేదు.) 42 


క. సూక్ష్మముగం దలంచెద న్మృగ 
లక్ష్మకళారము వీరలక్ష్మీగమ్యున్‌ 
లక్ష్మిలలనావక్ష 
జక్షాధరసక్తు భక్తసంహు నృసింహున్‌. 43 


క. అని నియమంబున భోజుం 
డనువగులగ్నమున. జేర నరిగి మహేంద్రా 
సన మెక్కంబో[గ నిలునిలు 
మని యచ్చటిబొమ్మ పలికె నచ్చెరు వందన్‌. 44 


క. పరికింప విక్రమార్కుని 
సరిపూనం బరోపకారసత్త్యంబులు సు 
స్థిరముగ గలగనివానికిం 
దీరమే యిట దీని నేక్క ధారాధీశా. 45 


క. అనవుడు నవ్వసుధాపతి 
చనునతనిపరొపకారసత్త్య్వగుణము లె 
ట్టనం బాంచాలికయును న 
ద్వినయంబున భోజన్ఫపతి విన ని ట్లనియెన్‌.[4] 46 


క. జననాథ రాజసముఖం 
బున నున్ననరుండు యోగ్యము నయోగ్యము45] బ 
ల్కిన నవుం గా దన కూరక 
వినవలయును సరసమైన విరసం బైనన్‌. 47 


ఆ. పలుక దగినపలుకు పలుకక యున్నను 
బలుకు వినియు వినని పగిది నున్న( 
బలుక( జూచువానిం బలుకకు మన్నను 
బలుకులేల తల్లి సొలయు నతని. 48 


వ. కావున. 49 


క. వ్యక్తంబుగ6 జెప్పిద నను 
రక్తుండ వై విను మవంతిరాజుగుణము నా 
యుక్తిం జులుకం జూడకు 
యుక్తులయెడ నాంటదాని యోగ్యత గలదే. 50 


మ. సత్యవచో విశారదుండు, శారదనీరదసంస్సురద్యశో 
నిత్యుడు నిత్యదానగణనీయుండు విజ్ఞజనావలీమనో 
వృత్యనుసారి సారబలవిక్రమకృత్యుండు నాంగ విక్రమా 
దిత్యుం డవంతి యేలె నలు దిక్కులరాజులు పంపు సేయంగన్‌. 51 


వ. అట్టిమహీపాలుండు షణ్మాసరోజ్యప్రతిపాలనంబును షణ్మాసదేశాంతర వనాంతర 
ప్రవాసంబును నవశ్యకర్తవ్యం బగుటం జేసి యొక్కసమయంబున రాజ్యం 
బరాజకంబు గాకుండ భట్టి నుజ్జయిని నునిచి యసహాయశూరుండు గావున 
నుంటి నిగూఢవేషంబున దెశాంతరనగరగహనవిశేషంబులు చూచుచుం జని చని 
యొక్కనాండు. 52 


ఉ. పణ్యపథంబు భంగి భయభంగము నొందక చొచ్చి దండకా 
రణ్యము శైలగర్భితహిరణ్యము తాపసచిత్తనిత్యకా 
రుణ్యము గంధబంధురసరోజరజోవనరాజిలక్ష్మణా 
గణ్యము[6] పత్రపుప్పఫలగణ్యముం బుణ్యజనానుగుణ్యమున్‌. 53 


వ. చొచ్చి యనుష్టుపందంబునుం బోలె హంసరుతయుతంభై త్రిష్టుప్పందంబునుం 
బోలె భ్రమరవిలసితంబై జగతీచ్చందంబునుం బోలె గుసుమవిరిత్రాంబరంబై 
యతిజగతీచ్చందంబునుం బోలె మత్తమయూరసేవితంబై శక్వరీచ్చందంబునుం 
బోలె సింహోద్ధతాశ్రయంబై యతిశక్వరిచ్చందంబునుం బోలె సుకెసరభాసురంబై 
యప్టిచ్చందంబునుం బోలె హరిణీసంశ్రితంబై ధృతిచ్చందంబునుం బోలె 
మత్తకోకిలాకలితంబై యతిధృతిచ్చందంబును బోలె శార్దూలవిక్రీడితలక్షితంబై 
కృతిచ్చందంబునుం బోలె నుత్సలమాలాయుక్తంబై ప్రకృతిచ్చందంబునుం బోలెం 
జంపకమాలాసహితంబై సంకృతిచ్చందంబునుం బోలె 
సరసిజచిహ్నితక్రంచపదాంకితంబై! 7] యుత్కృతిచ్చందంబునుం బోలె 
భుజంగవిజ్బంభితసంగతంబై యున్న యవ్వనాంతరంబునం దిరుగునప్పుడు. 
54 


క. ఇల నందయి( దను పైరిం 
పలే రనుచు వెట్టయైన బ్రదుకొల్లక తాః 
గలుమడుంగు లుజికెనో యన[6] 
జలజాప్తుం డస్తశిఖరిచటి దిగబడియెన్‌. 55 


వ. అప్పుడు. 56 


క. బహుయోజనదూరము లగు 
గహనంబుల నుండి యెగసి కలకలములతో 
విహగంబులు నిలయమహీ 
రుహముల కరుదెంచెం బంక్తిరూపం బలరన్‌. 57 


క. బంధురమదాంధదిక్కూ 
లంధరగజగండమండల ప్రచలితపు 
ప్పంధయనిభనీలిమ జగ 
దంధంకరణప్రసార మై తమ మొదవెన్‌. 58 


వ. తత్సమయంబున. 59 


ఆ. ఆదిమూర్తిక్రియ సహస్రశాఖలను న 
హస్రపాదములను నవనిగగన 
భాగపూర్ణ మగుచు భవ్యమై ద్విజకుల[9] 
సేవ్య మైనతరువుం జేరె విభుండు. 60 


సీ. ఏమ్రానిమూలంబు లిలకు నాధార మై 
శేషుపడగలతో జెలిమి సేయు 
నేవనస్పతికొమ్మ లెక్కి యాడంగ ది 
గంతబాలికలకు నందికోలు 
ఏవృక్షమునం గల యి రహర్నిశ మంధ 
తమసంబునకు నుండం దల్లియిల్లు 
ఏపాదపముతుద నెడనెడం గాలూంద 
రవిహయంబులకు విశ్రామభూమి 


ఆ. యేమహీజమునిలు వెల్లపక్షుల కున్కి 
పట్టు నాంగ నెగడి ఫలదళముల 
నబ్దరాగమరకతాంచి తైకస్తంభ 
హర్మ్యసామ్యమందు నట్టివటము. 61 


క. ఆవటము క్రింద: దలిరుల 
నావటముగ శయ్య దీర్చి యందు సమస్త 
క్షావరమణికోటీర 
స్థావరనిజశాసనుండు శయితుం డయ్యెన్‌. 62 


వ. ఆవేళ నాతరుశాఖాంతరంబున నున్న చిరజివి యను వృద్ధపక్షిశ్వరుండు 


తనచుట్టు వచ్చి యున్నపిట్టలం జూచి మీరు దిరిగిన వనంబుల నపూర్వంబు 
లేమి గంటి రని యడిగిన వానిలో గుక్షింభరికుం డనువిహంగం బోస్వామి నీ 
వెలుంగని యపూర్వంబులు లే వట్టున్నను నొకటివవింటి నవధరింపుము. 63 


మ. ఖగవంశోత్రమ నేడు గుంవుగ నుషఃకాలంబున న్వేడ్కతో 
గగనా భోగము నిండ నె మెగసి పక్షశ్రేణివాతోద్ధతి 
న్నగము ల్లూల(గం బోయి వింధ్యముచజీ న్నానాదిగంతాగతం 
బగు నాత్మీయగణంబుం గూడి యొకపుణ్యారణ్యమధ్యంబునన్‌. 64 


క. కంకాలఖండనుండను 
కంకము విహగములు గొలువంగా నిజమిత్రా 
తకం బగుశోకాంబుధిం 
గ్రుంకంగ నెగితిమి వానికుంచుట దెలియన్‌. 65 


క. ఏంగినం నాతం దశ్రులు 
దోగిననయనముల( జూపు దోపక తనలో 
గ్రాగుచునుండంగ నేమా 
పాం గెజీంినభంగి నయ్యం బలికితి మతనిన్‌. 66 


క. పిట్టలము మేము నీకల 
చుట్టాలము మమ్ము నేల చూడవు నీకి 
పట్టున వలవనిశోకము 
పుట్టెడుకత మేమి చెప్పు పొందుపడంగన్‌. 67 


ఉ. నావుడుం జూచి యతండు మనంబు యధథాస్థితి నిల్పి యిట్లను 
న్వేవురు బాంధవు లలుగ వేదన బొందంగ నౌోకు నేల మీ 
కివిధిచొ ప్పెణటుంగం 'దగునేని వినుం డి వింధ్యకందర 
గ్రావముం జెంది యుండె నొకరక్కసుం డక్కడ నిక్కువంబుగన్‌. 68 


శా. ఆమాంసాగను. డుక్కు పిక్కటిలంగా నాత్మాంతికద్వాదశ 
గ్రామాంకస్థుల నెల్లవారలం దినంగా నందటు న్ఫీతి మై 
స్తోమం బే చని సాగి మొక్క యొకమర్త్యు న్నిత్యము న్నీ బహి 
ర్ఫూమి న్నీల్పెద మారగింపుము నవాపూపాదియుక్తంబుగన్‌. 69 


మ. అని సంప్రార్థన చేసి యేంగి నిజమర్యాదావిధిం బ్రాప్తుం డౌ 
మనుజుం గమ్మనిపిండివంటలును సన్మానంబుతో దెచ్చి య 
ప్పనసీయం గని యార్చుచు న్వెడలి వ్యాపాదించి[10] తృప్తాస్థగాం 
దినుచుండుం దనుజుండు యత్నమునం బత్నీయుక్తుడై నిచ్చలున్‌. 70 


వ. ఇ ట్లనుదినంబును నరబలి జరగు నెల్లిటిదినంబున. 71 


క. మన్మిత్రు డైన యొక్కద్వి 
జన్మకుమారకుని వరుస చనుదెంగిన దే 
తన్మూలము నాశోకము 


సన్నార్గికి. గలియుగమున సౌఖ్యము గలదే. 72 


మ. అనిన న్విసయ మంది మేము ఖగవర్యా నీకు నవ్విప్రబా 
లునకుం జుట్టణీకంబు కీలుం జెప్పుమా నావుడున్‌ 
వినరయ్యా యుపకారహీనుండ భయావిష్ణుండ నిర్భాగ్యజీ 
వనుండం జెప్పెద దీని కారణము మీవాలాయపుంబల్కులన్‌. 73 


ఉ. ఏనును బిల్లలుం గలయ నెల్లెడం ద్రుళుచు నుల్లసిల్లుచుం 
గాననభూమిలో దిరుగంగా నొక చెం చురు లొడ్డిపోయినం 
గానక తూయిచో మెడలు గాళ్లును జుట్టలుగొన్న దిక్కులన్‌ 
దీనులమై కలంగి నలుదిక్కులు జూచుచునున్న యత్తజీన్‌. 74 


క. ఫలకుసుమసమిత్ప్సర్ణం 
బుల కట చనుదెంచి మమ్ము బొడంగని కరుణా 
కలితు. డయి యక్కుమారకు( 
డలజడి( బడకుండం ద్రెంచె నయ్యురు లెల్లన్‌. 75 


క. అతనికృప నిట్లు బ్రతికితి 
క్షితి రాబులుంగులకు నెల్ల సేవ్యుండనై విం 
శతివరంబులు పెరింగితి 
గతి సేసిన యతనికీడు గనుగొనవలసెన్‌[11]. 76 


క. తనకుపకారము చేసిన 
మనుజునకు న్మేలు గోర మరగక[12] దు:ఖం 
బున కడ్డుపడక యుండిన 
జనుని బ్రదుకు మేశయటితిచన్నుం బోలున్‌. 77 


క. రాక్షసిని జంపనోపను 
బక్షిని దుర్చలుండ నన్ను బ్రతినిధి గాంగన్‌ 
భక్షింపు మనిన మాంస 
ప్రక్షీణతం జూచి వాండు పైంబడం డిటకున్‌. 78 


చ. అనవుడుం దత్ప్రృతిక్రియ కుపాయము గానక చింతం జెంది యా 
తని దగ నూజడించి మదిం దారుచు వచ్చితి మేము నావుడు 
న్విని చిరజీవి పల్కె నరవిందభవుం డలికంబునందు బ్రా 
సినయది తప్పునే పరులచేత( జరాచరభూతకోటికిన్‌. 79 


క. ఈ క్రమమున( బలుకంగ విని 
విక్రమభూషణుండు బాలవి ప్రత్రాణా 
పక్రమమున నిద్రింపక 
శుశ్రోదయవేళ కెదురు చూచుచు నుండెన్‌. 80 


ఆ. అంత భార్గవోదయంబైన వెలుంగునం 
దెరువు గానవచ్చు తెజం గెజీంగి 


కదలె వింధ్యగిరికి గండభేరుండాది 
ఘోర మైనయడవిం గొంకులేక. 81 


చ. జలజల మంచునీ రొలుకం జల్లనిగాడ్పులు వీవం దారక 
ల్మలమల మగ్గం జీశటి క్రమంబున డిగ్గ విహంగసంఘము 
ల్మలకలం బల్కం దూర్చున వికాసము కెంపునం గూడియాడంగా 
బలబలం దెల్లవాణి జనపాలకుం డేగువనాంతరంబునన్‌. 82 


క. ఒకసారె యేడుతేజాలు[13] 
వికలాంగుడు సూతుం డనిలవీథి తెరువుగా 
నొకరథమునం ద్రిభువనములు 
నొకనాంటనె తిరుగునాతం డుదయము సేసెన్‌. 83 


క. ఆపర్వత మెక్కుచు గజ 
రూపంబగు తిమిర మణంచి లోహితకాంతి 
వ్యాపితకరనఖరుండై 
దీపించె మృగేంద్రుకరణి దినమణి కణంకన్‌. 84 


సీ. పూర్వదిక్సతి యొద్దం బొలుపారు గొడుగుపై 
ఖచితమౌ మాణిక్యకలశ మనంగ 
విబుధబాలురం గూడి వేడుకతోడ జ 
యంతు. డాడెడి బట్టుబంతి యనంగం 
బ్రాచీవధూటికాఫాలభాగంబునం 
బెట్టిన కెంపులబొ ట్టనంగం 
దెలివితో నాడెడి దివసఫణీంద్రుని 
తలమీంద నున్న రత్నం బనంగ 


తే. రక్తకాంతి మెబియ రచితరక్తాశోక 
కింశుకాగ్రగుచ్చసంశయంబు 
పొడుపుగండమీందం బొడతెంచెం ద్రైలో క్య 
మండనంబు భానుమండలంబు. 85 


క. దల మగుదీధితి నుదయా 
చల మలరంగ రూపబోధజననచ్చాయా 
కలితంబై యర్కునిమం 
డల మప్పుడు రత్నదర్పణముగతి నొప్పెన్‌. 86 


ఎవ్వనియుదయ మీరేడులోకములకు 
దిక్కాలవృత్తులు దెలుపుచుండు 
నెవ్వనితేజ మగ్నీందువైభవముల 
కాధారమును దానయై వెలుంగు 
నెవ్వనిమండలం బెల్లయోగీంద్రులుం 
జేరుముక్తికి మణిద్వారభూమి 
యెవ్వనిమూర్తి వాణీశశంకరవిష్ణు 


ల్‌ 


రూపమౌ వేదస్వరూప మండ్రు 


ఆ. ఎవ్వం డిష్టజనుల కిష్టదర్శనమున౦ 
బావసంచయంబు( బాపుచుండు 
నట్టిలోకమిత్రుం డైన తేజోనిధి 
కోకములకు విరహశోక మణంచె. 87 


మ. గిరిశృంగంబుల గైరికాకృతిని శాఖిశ్రేణిపైం బల్లవో 
త్కరలిలం గరిరాజకుంభములమీంద న్రక్షచూర్ణాకృతిన్‌ 
శరధిద్వీపములం బ్రవాళరుచిం గాసారంబుల న్న్మోణపు 
ష్కరకాంతిం దరుణాతపంగం బడరె దిక్కాంతాంగకాన్మీరమై. 88 


చ. కలువలవైరి జక్కవలం గావంగంబూనిన దాత ముజ్జగం 
బులకును సాక్షి యంబరవిభూషణ మానెలతాల్పువల్పుకు 
న్వలపలికన్ను ముక్తితలవాకిలి చీకటివీడుకోలు నా 
వెలుం/ులటేండు తామరలవిందు వెలుంగుచునుండె నయ్యెడన్‌. 89 


క. సంధ్యావందనవిధి యా 
వింధ్యానదిలోనం దీర్చి విభు. డనవరతా 
వంధ్యారంభుం డల్లన 
వింధ్యాద్రిబిలంబు. జేరె విప్రునిం గావన్‌. 90 


క. కాలుని కేళీశైలము( 
బోలెడునచ్చోటి యస్థివుంజముం గని భూ 
పాలుండు మనమున నధికకృ 
పాళుండై వధ్యభూమి బలియై నిలిచెన్‌. 91 


ఆ. అంత నింతిం గూడి యసుర యార్చుచు వచ్చి 
యోరి పిండివంట లుజ్జగించి 
నేండు నీవె వచ్చినాయ విదేమిరా 
యనుడు. దెలియంబలికె మనుజవిభుండు. 92 


క. ఓరాక్షన నే నొక్కని 
బారికినై యడ్డువడితిం బరదేశిం బ్రియా 
హారముగ మెసవు పక్వా 
హారంబులు వెనుకవచ్చునంతకు నన్నున్‌. 93 


మ. అనినం జిత్తములోన దానవుండు చోద్యం బందుచు న్నీదుపూ 
నినసత్కార్యము సెల్లు మెచ్చితిం జుమీ నికిష్ట మెద్దేని వేం 
డిన నే నిచ్చెద నావుడుం గరుణదృష్టిం గల్ల నీక్షించి య 
జ్ఞననాథుండు పరోపకారకరణోత్సాహంబుతో నిట్లనున్‌. 94 


క. ఇప్పుడు నీ వాడినయది 
తప్పకుమీ తజచుగాంగ దానవులకడం 


దప్పును గల వని పెద్దలు 
చెప్పుదు రొకచోట సత్యశీలము లేదే. 95 


చ. నయమునం బూర్వదేవతలు నాంగం బ్రసిద్ధికి నెక్కె రాక్షసా 
స్వయము జగంబులో ననురవంశవిభూషణ [14] మీవు నీవచో 
నియమము దప్ప నేరుతువె నీదుకళత్రము సాక్షి గాగ నా 
ప్రియమును నీవునుం బ్రియము పెంపునం జేయుము!15] నిన్ను వేండెదంన్‌. 96 


క. దనుజేంద్ర నేడు మొదలుగ 
మనుజాహారంబు గొనుట మానుము కృపతో 
జనులకు బ్రియ మొసంగుచు నీ 
వనమున నెలకొనుము వింధ్యవాసిని కెనయై. 97 


తే. అనుడు నవ్వర మిచ్చెదనని తలంచి 
ముదితహృదయుంజై తనయింతిమోము( జూచి 
యితని సరిపోల్చ్ప నెవ్వరి నన్నవచ్చు 
వనిత యీతండు జీిమూతవాహుమీటి. 98 


వ. అనిన నా రాక్షసి కుతూహలంబున నిట్లనియె. 99 
జీమూతవాహనుచరిత్రము 


క. జిమూతవాహు. డెవ్వం 
డేమి ఘనత![16] చేసి వెలసె నిక్కథం దెలియం 
గా మనుజాంతక చెప్పుము 
నా మనమున హర్షవల్లి నాటుకొనంగన్‌. 100 


వ. అనుడు నద్దనుజుండు పుణ్యపురుషునియెదురం[17] బుణ్యపురుషకీర్తనం 
బుచితం బని యిట్లనియె. 101 


ప్రాలేయగిరిమీ(ద భానుబింబద్యుతి 
మణిమయప్రాకారమహిమతోడం 
దిరమైన కాంచనపురములో జీమూత 
కేతుండు నాంగ విఖ్యాతయశుండు 
ఖచరవల్లభుం డొ కకనకవతీసంజ్ఞం 
బరంగెడుకన్యకం బరిణయించి 
ప్రీతిసంధిల్ల జీమూతవాహుం డన 
దగునట్టి పుత్రరత్నంబు( బడసి 


ల్‌ 


ఆ. రాజ్యలక్ష్మిచేతం బూజ్యుండై కడపట 
వార్థకమున భోగవాంఛ వదలి 
నిజపదమునం బుత్రు నిలిపి నీతులు సెప్పి 
వనితం గూడి యేం౧ వనమునకును. 102 


క. జిమూతవాహనుండు మ 
హామహిమాఖండలుండు యాచకజనచిం 
తామణి శరణాగతర 
క్షామణి ఖచరేంద్రకులశిఖామణి యయ్యెన్‌. 103 


క. పితృదత్త మైన కల్ప 
క్షితిరుహ మర్ధులకు నొసంగి చిక్కిన ధనసం 
హతిం దనబంట్లకు( బ్రజలకు 
హితులకు( దగ నిచ్చె రివుల కెడ రిడి యనంగన్‌. 104 


ఆ. పురము. గొనందలంచు, నరుల జంపంగయబూని 
జీవహింస కోడి చింతనొంది 
తల్లిదండ్రు లున్న దగుంగాక యిదియేల 
యనుచు గురులజాడ నరుంగం దలంచె. 105 


వ. తలంచి సఖుం డైన మధుకరుం గూర్చుకొని యరిగి తజ్జననీజనకులం గని 
సాష్టాంగంబుగాం బ్రణమిల్లిన వారలు సంతుష్టాంతరంగులై యుండం జేరి. 106 


క. తత్పదపంకజసేవా 
తత్పరమతి విరులు బండ్లు దాం దెచ్చుచు నా 
సత్సురుషు(డు మలయమహీ 
భృత్సార్శషమునం జరించెం బితృభక్తుం డనన్‌. 107 


మ. ఒకనాం డిష్టసఖుండుం దాను ఫలవుష్పోపార్దనాసక్తితో 
వికచాంభోజసరోవరంబుల నవావిర్భూతచూతాదిజా 
లకజాలంబుల రాజకీరమదరోలంబాగ్రపుప్పంబులం 
బ్రకటశ్రీగుణగణ్యమౌ నొకతపోరణ్యంబు సొత్తేరంగన్‌. 108 


క. ముందట గౌరీమందిర 
మందారనవారవిందమాకందలతా 
కుందమకరందబిందు 
స్పందానందనుండు మందపవనుండు వీచెన్‌. 109 


వ. అంత. 
దదాగతకుసుమామోదవాసితమలయ సమీరాప్యాయనశరీరాయాసాపహారుండై. 
110 


క. ఎడపని కూరిమితో న 
య్యొడం బుత్రికి నీడ మైన హిమశైలము కై 
వడి బెడ గడరెడు పటికపు 
గుడి బొడంగని యక్కుమారకుం డటుచేరెన్‌. 111 


క. అంగనమున నభ్యంతర 
సంగీతాకర్ణనమున( జలియింపక వే 


వ. 


క, 


ల్‌ 


క 


డ్కం గసవు మేయకున్నకు 
రంగంబుల( జూచె నంతరంగు బలరన్‌. 112 


చూచి తత్సంగీతప్రసంగసాంగత్యకారణం బగు జాణం జూతము రమ్మని 
యిష్టసఖుం డైన మధుకరుం గూడి తద్ద్వారంబు( దూటి. 113 


. చిన్నిచన్నులమీందం జేర్పినవీణియ 


చేందోడుగా శ్రుతిస్థితులం దీర్చి 
సరిగమపధను లన్సప్తస్వరంబుల 
గమకంబు లయవిభెదముల నెజపి 
నాదామృతంబున ననిచినక్రియం దంత్రిం 
బెనంగొని నఖకాంతి గొనలునాంగ 
రాగకదంబంబు రంజిల్లం జేయుచు 
నాలతి వీనుల కమృత మొసంగ 


గానరసవశమునం గనుంగవ మోడ్చుచు 
బోటిం గూడి వాణిబొోటిం బోలె 

గౌరి బాడుచున్న కన్యకారత్నంబుం 
జూచె నచట దాలఖేచరుండు. 114 


అంతం దదీయలావణ్యమధుమత్తనయనమధుకరుండై మధుకరునితో నిట్లనియె. 
115 


వనితారత్నము నవయౌ 

వనయై పొదరింట నున్నవనలక్ష్మిక్రియన్‌ 

దొన నున్నమరునిబాణం 

బన నున్నది యిచట మోహనాకృతితోడన్‌. 116 


ఇది దేవకామిని యేని నింద్రుని వేయు 
గన్నులు సఫలము ల్లాక యున్నె 

యిది నాగకన్యక యేనిం బాతాళంబు 
సోముడు లేం డని శూన్య మగునె 

యిది ఖేచరాంగన యేని మాజాతికి 

బ్రభ యెక్కు చెజకునం బండుగాదె 

యిది సిద్ధబాలిక యేని లోకంబులో 
సిద్ధకులంబు ప్రసిద్ధి. గనదె 

యిది వనాంతలక్ష్మి[18] యేని వనం బెల్ల 
బల్లవింపకున్నె యెల్లయపవపుడు 

నిది సుధాంశురేఖ యని యీగుడి నున్న 
శిలలు చంద్రకాంతశిలలు గావె. 117 


పరసతులను దల్లులంగాం 
బకెకించెడు నాకు దీనిపైం జిత్తం బే 


వెరవునం దగిలెనొ యిది కృత 
పరిణయ గాకుండంబోలుం బరికింపుదమా. 118 


వ. అని యంతకుమున్న నిజదర్శనంబునం జంద్రావలోకనంబునం గరంగు 
చంద్రకాంతంబు క్రియం జిత్తంబు గరంగి మేన ఘర్మజలంబులు 
మణిగణభూషణంబులుగా లజ్ఞారాగనిమగ్నయై వనుబేటంబున 
గాటంబగునారాటంబునం దుంటవిల్తుండు మానంబు వే(టాడ[!] బోటి 
పూంబొదమాటు సొరం దలంచునెడ వసంతానుగమ్యమానుండగు మీనకేతనుని 
భాతి డగ్గజీ యోలీలావతి నీ వెవ్వరిదాన వీగౌరీగేహంబున కరుగుదేరం గారణం 
బేమి నావుడు విని చతురికయను తత్సఖి లేచి బాలలకు బ్రౌఢత్వంబు గలదె 
యేను విన్నవించెద నవధరింపుండు. 119 


క. వసుమతి బరంగిన మిత్రా 
వసుసోదరి సిద్ధవంశవరుం డను విశ్వా 
వసుసుత మలేయవతి విభా 
వసునిభుండగువరుని వేడవచ్చిన దిటకున్‌. 120 


వ. అనిన నక్కుమారుండు నామాట తప్ప దిది కన్యక యగుట వింటివే యనుడు 
నమ్మధుకరుండు దైవయోగమ్మున సమానవయోరూపంబులు గలవధూవరు 
లిట్లు గూడుదురే యని. 121 


క. వనరుహగర్భుని నేరమి 
ననురూపనువస్తుయోగ మగపడదు జగం 
బున మీబోంట్లకు నగపడు 
గనకము రత్నమ్ముం గూడుకైవడి నొకచోన్‌. 122 


వ. అని చతురికం జూచి నిజసఖుని దెసం జూపి. 123 


క. జీమూతకేతుసుతు( డరి 
జిమూతసమీరణుండు చిత్తజనిభుం డౌ 
జిమూతవాహుం డీతండు 
జీమూతస్థిరుండు ఖచరశేఖరుండు చుమీ. 124 


క. అనవుడు నది మలయవతిం 
గనుంగొని యది గౌరికరుణ గలిగెం జెలియా 
మునువిందు మితండు రూపసి 
యనఘుండు వరియింపు మితని నతిమోదమునన్‌. 125 


ఉ. నావుడుం గన్యకామణి మనంబునం గూరిమి నాటుకొల్ప నా 
భావజుబాణము ల్మిగులం బజ్జం జరించినం దత్సరాగమో 
నా విలసిల్లి లేజెమట నవ్యముగాం గుచసీమం దోప ల 
జ్ఞావనతాస్యయై నిజవయన్యకు నుత్తర మీక యుండినన్‌. 126 


వ. చతురిక మజీయు నొత్తి పలుకునప్పుడు. 127 


సీ. జనని పుత్తెంచిన సఖి వచ్చి పిల్చ్పిన నిక నుండరా దని యిచ్చం దలంచి 
పోయిన బ్రియుండెట పోవునో యని నిల్చి తడసినం గోపించు( దల్లీ యనుచు 
గదలి వేదన మదిం బొదలంగా నేటికి నెదురీదుచాట్సున నింటి కేగి 
బలవంతమైన యావలవంత మదిలోన వే(గుచు నొకచోట వెచ్చనూర్చు 


ఆ. చున్న జూచి చెలియ లొయ్యనం జనుదెంచి 
హృదయతాప మెటీ(గి మది గలంగి 
చంద్రకాంతవేది శయ్యాతలంబుపైం 
జేర్చి శిశిరవిధులు సేయునవుడు. 128 


క. పుప్పొడియు( బువ్వుందేనెయు. 
గప్పురమును జందనంబుం గలపిన పన్నీ 
రప్పాలంతుకపైం జిలికిన 
నిప్పుపయిం జిలికినట్టి నెయ్యిం బోలెన్‌. 129 


సీ. కుప్పలు గొనంజల్లుపుప్పాడి యెరువుగాం 
బొరి(బొరివిరహాగ్ని( బొగులంజొచ్చె[20] 
ఘనసార మిళితచందనపంక మురమున( 
దొడిందొడి నెజియలు విడిచి చిటిలె 
సెజ్జపై బజీచిన చెంగల్వరేకులు 
స్రుక్కి మై సోశీనం జూర్ల మయ్యె 
విసనకట్టలు చేసి విసరుచో నావులం 
గదలీదళంబులు గ్రాంగి ముఖజింగె 


ఆ. మోవికెంపు డిందె ముత్తియంబులు గందె 
గంకణముల లక్క కరంగిపాటిం 
జలువమందు లెల్ల జెలువ మందంగం జేయ 
నెడంద మదనతాప మినుమడించె. 130 


క. కలకల. బలికెడు చిలుకల 
కలకలములుం గోకిలముల కలరవములు నా 
కులపజుప నళికులంబులు 
నులుకంగ నయనముల జలము లొలికెం జెలికిన్‌. 131 


వ. ఇట్లు పెచ్చగిల్లిన[21] పచ్చవిల్తువెచ్చ వెచ్చు నెచ్చెలిం జూచి కలంగి 
ప్రబలదర్పితుం డగు నాదర్చకుని దూజం దలంచి చతురిక యిట్లనియె. 132 


క. వలరాజ నిన్ను రూపున 
గెలిచిన జీమూతవాహు గెంటింపంగ లే 
కలఘుమతి నబల నొంచెదు 
పలువురు వినిరేని బంటుపంతము డిగదే. 133 


మ. అళులారా యలికుంతలం జెలిమితో నానంద మందింపుడీ 
చిలుకా చిల్కలకొల్కి నేపక సఖీస్నేహంబు వాటింపుమీ 


వలరాజా వలవంత మాన్ఫుము పికద్వంద్వంబ యీద్వంద్వముం 
గలయం గోరుము మారుతా మరలుమీ కన్నంత నిక్కన్నియన్‌. 134 


వ. అనునప్పు డక్కుమారఖేచరున కైన యత్తాపమునకుం దాప యగు నాదిఖేచరుం 
డాదిత్యుండు కాంతి సడలినట్టు దిరిగి చని ఘనపుప్పరాశితల్పంబునం దనమేను 
సేర్చిన. 135 


క. జడనిధి వెలువడి యెజ్ఞగం 
బొడమెడు కిరణములు నిఖిలపోలిక నిగుడం 
గడగి యుడురాజు విరహుల 
బడబానల మనంగ నుదయపర్వత మెక్కెన్‌. 136 


ఆ. అంత జగమునిండ నచ్చవెన్నల పర్వ 
నందులోని వేడిం గంది కుంది 
కాంగంబెట్టినయుదకంబులోపల నున్న 
మీనువోలె బాల మిడుకంజొచ్చె. 137 


వ. ఇట్టధికపరితాపంబునం బురపురం బొక్కుచున్న కన్నియం జూచి కళవలించి 
చెలులు మెత్తన నెత్తుకొని చని గుడువెందపందిరిక్రింద నరవిందతల్పంబుపై నిడి 
దైవం బేమి దలంచునో యని దానిమేని కట్టావులం గ్రాంగిన తమ్ము 
సవరించుకొనుచు. 138 


క. తను నంట నోడి వనజా 
ననకును జేమంతిపువ్వునం గొని పన్నీ 
రెనయ మెయి బూయుచో గ్రాం 
గినపెనమున నొలుకు నూనె క్రియం జుయికొట్టెన్‌[22]. 139 


క. అస్తోకంబుగ నత్తా 
ళస్తని కుచమండలమున లలనలచే వి 
న్యస్త మగుచకదనము నవ 
కస్తూరీలేపనంబుకై వడిం దోచెన్‌. 140 


వ. అవి యన్నియుం జూచి డగ్గజి బెగ్గిలి చతురిక న్యాయనిష్టురోక్తులం జంద్రు 
నుద్దేశించి. 141 


క. ఉడురాజ నీవు పొడిచిన 
జడనిధి యుడుకెక్కి వెక్కసంబునం బొంగున్‌ 
బడబాగ్ని మీజీ నావుడు 
బడంతుక నీవెండిం జిమిడిపడ కెట్లుండున్‌. 142 


క. హరిణాక్షి చూడ్కిం గన్నుల 
సిరిగోల్పడి యిట్టి నిన్ను. జేరిన నీ వీ 
తరుణి. దెగజూడం బోలుదు 
పరికింపంగ నెపుడుం బక్షపాతివి గావే. 143 


మ. అమృతాంభోనిధి జన్మభూమి సురభూజైరావతశ్రీసుధా 
ప్రముఖంబు ల్తగు తోడయిట్టుగు లుమాప్రాణేశుజూటంబు గే 
హము బింబం బమృతం బనంగ జగదాహాదంబుగా నిన్ను జూ 
తుము నీవేండిమి కాలకూటమునకుం దోబుట్టు వయ్యెంగదా[23]. 144 


ఆ. నాడు నేడు నీకు నాండుందో బుట్టువు 
లేదా కరుణ లేదు లేశ మైనం 
బొలంతిమొగముతోడి పొత్తెనం బరికించి 
చల్ల సేయుమయ్య చందమామ. 145 


వ. అని వేడుకొని మలయవతిం జూచి. 146 


సీ. వనిత నీకన్ను లొయ్యన విచ్చి చూడవే 
మారుబాణము లరుదేరనోడు 
నబల మావీనుల కమృతంబు చిలుకంగాం 
బలుకవే చిలుకలు పలుకనోడు( 
గోమలీ నీదు ముంగురులు పాటింపవే 
తేంటిదాంయటులు కొంత దాంటనొోడు 
ధవళాక్షి నీముఖదర్పణం బెత్తవే 
సోముడు నీదెసం జూడనోడు( 


ఆ. బడంతి మమ్ము దగినపని, బంపయీిరవే 
కోకిలంబు లిచటం గూయనోడు 
మగువ చల్ల నూర్చు నిగిడింపవే యింద 
మలయమారుతంబు మలయనోడు. 147 


వ. అని ధైర్యంబు పట్టుకొల్సిన నమ్ముద్దియ తనవేదన దీటు తెజుంగు చెప్పంబూని 
వ్రీడావశంబున నోడ మారుప్రేరణం దవులుకొని చెలిం జూచి. 148 


క. ప్రథమముననుండి చిత్త 
వ్యథ యెయుంగుదు ప్రాణసఖివి వలనైన మనో 
రథ మొనగూర్ప్చక యీమ 
న్మథుబారికిం ద్రవ నీకు నాయం బగునే. 149 


క. రతిపతికిం దోడుపడి యో 
చతురిక వెనువెంట మందు చల్లుచు నన్నున్‌ 
బతిమాలించెద వకటా 
హితులుం బగవారిం గూడి రేమనవచ్చున్‌. 150 


వ. అనిన నోయమ్మ నీ నెమ్మనంబున నింత యుమ్మలికం బేల నమ్ము మతనిం 
దెచ్చెద నూజడు మని చతురిక మనోహారిక యను సఖిం జూచి యీచేడియ 
గౌరీధామంబున జీమూతకేతు కుమారు సుకుమారుం జూచి వలచినయది యది 
మనరాజున కెజీంగించుట విచారం బగునే. 151 


క. చెప్పినం బతి గోపించును 
జెప్పకయుండినను బాల చిక్కడు మనకుం 
దప్పులు దొలంగునుపాయము 
చొప్పడు నేదేని బ్రదుకు[24] జూడంగ వలయున్‌. 152 


క. అని తలపోయుచు నుండంగ 
వనజంబులు వెలయ. గుముదవనములు సొలయం 
గనుకని చీకటి పొలియంగం 
దనరుచి దివిగలయం బొలయం దపనుండు పొడిచెన్‌.[25] 153 


సీ. ఆవేళ జతురిక యనువునం బ్రాణంబు 
నిలుపంగయబూని యానెలంత లేపి 
యిష్టునిం గూర్చెద నేతెమ్ము గౌరిని 
వాసమ్ముకడ కని యాసగొలిపి 
కొని చని మాధవీకుంజంబులోపల( 
జల్లని పల్లవశయ్య నునిచి 
వగవకు జిమూతవాహనుం దెచ్చెద 
నని నాలుగడుగులు నడచునంత 


ఆ. నెదుర మదనుచేత హృదయసంతాపంబు 
పొదలం బువ్వుంబొదల మెదల(బూని 
సంగడీనిం గూడి యంగనం దలయచుం 
బలవరించు నతనిపలుకు వినియె. 154 


వ. అది యెట్టన్నను. 155 


ఉ. మారుని మోహనాస్తము, సమస్తవిలాసవిహారభూమి, శృం 
గారరసంబుతేట, తోలుకారుమెయింగులపుట్టినిల్లు, సం 
సారసుఖంబు లేమొలక , చక్కందనంబులప్రోక కాకబం 
గారముచేగ, యాతరుణి కన్నులపండువ గాదె చూచినన్‌. 156 


క. నెజీచెడీ యింటికి. జనునా 
తజి మొగమున కెగయు తేంటిదాంటునకై తాం 
జెజీకడ బెడమటీ చూచిన 
జుయికున నానెఅను నాంటెంజూ పెనుదూపై[26]. 157 


వ. తన్మూలంబుగా మన్మథుండు బాణవిరహితుండయ్యె నని తదనంతరంబ.[27] 
158 


క. మదనుని యేనమ్ములు నా 
హృదయాగ్నిని భస్మమయ్యె నిదిమొదలుగ నీ 
పదునాలుగులోకములును 
బ్రదుకుం గదా వినిచేతిబాధకు వెలి యై. 159 


క. మధుకర తన్ముఖపంకజ 
మధుకరభావమున మిగుల మత్తిల్లి సుధా 
మధుర మగు నావధూమణి 
యధరము చవిచూడం గలుగునా యిశ నాకున్‌. 160 


వ. అట్టిబోటి కూటమి లేక మదిం గంది కుంది బ్రతుకుకంటె( బ్రాణంబులు దొజంగుట 
మే లనిన మధుకరుం డోకుమారకంఠీరవ యింతలో ధీరత్వంబు విడుతురే 
నావుడు నభిమానించి. 161 


క. పూచినరసాలభూజము( 
జూచితి: జంద్రాతపమ్ము. జొచ్చితి నిన్నన్‌ 
నీచేతికదళిదళముల 
వీచోపులగాలినుంటి వీరుండం గానే. 162 


వ. అనునెడం జతురిక డగ్గణీ తనచెలి వల పెజీంగింపం బూని. 163 


క. వీరుండవు మేరుభూధర 
ధీరుండ వత్యంతదానదీక్షాజితమం 
దారుండవు భూరికరుణో 
దారుండ వయితేని బాల దయం జూడుమిశన్‌. 164 


వ. అని మజీయును.[!28] 165 


క. మలయాచలసానువుపై 
మలయుచుం జనుదేర గౌరిమందిరమున నీ 
ర్మృలయశుండ వైన నిను మా 
మలయవతీకన్య చూచె మానముదూలన్‌. 166 


క. అది మొదలుగ మరునమ్ముల( 
జెదరినదైర్యమున జేయి చెక్కిట నిడి స 
మ్మద ముడీగి మనము నీపై 
గదియించును జూడ్కి బాప్పకణములు దొరంగన్‌. 167 


క. భావజనిభుండగు నాతని 
భావంబునం గూర్శి నిలిపి పరిరంభణసం 
భావన సుఖ మొనగూర్చిడు 
దైవము నాపాలం గలుగదా యని తలంచున్‌. 168 


క. అనిమేషంబున( బ్రియునిం 
గనుంగొనంగాం గోరు కన్నుగవ కడ్డము వ 
చ్చినందను. గోపించు నొకో 
యని కన్నుల జేర నిద్ర యలుకుచునుండున్‌. 169 


క. విను గడు సన్నం బగునీ 
మనము బ్రవేశింప నిదియ మత మగు నని డ 


స్సెనొకాక యనంగ నంగన 
తనతనువునం దనువు లేక తనువై యుండున్‌. 170 


క. సారసములు నారసములు 
హారంబులు కంటకప్రహారంబులు క 
ర్వ్పూరము విషపూరము శృం 
గారము బంగార మయ్యెం గామినిమదికిన్‌. 171 


క, నేనుం దానును నొక్కటి 
దా నుండంగ నొరునిం దగిలెగా యనుచు నుడా 
సీనంబు వీడుకోలుగ 
మానినికిన్‌ లజ్జ దలంగె మరు బేటమునన్‌. 172 


క. పలికె బొడసూపి( బ్రియుండదె 
పిలిచె ననుం గీరచంద్రపికములయెడ వా 
గ్విలసనరవములుం. బలుకులు 
మొలతేరంగ సంభ్రమించు మొక్కును లేచున్‌. 173 


క. మోహమున మన్మథానల 
దాహము పె ల్లెబు/గలేక తనప్రాణంబుల్‌ 
దేహమున(గలుగుటకు సం 
దేహముగాం జెయ్వులుడిగి దృష్టి మొగుడ్చున్‌. 174 


క. సతి విడిచిన ప్రాణంబులు 
పతి నిలుపంగ నుండె నేగ బాడియె యతం డీ 
యతివ డిగవిడిచి తలంగిన 
నతివేగమ తలఃగి పోద మని యున్న వనా. 175 


క. ఖేచరవంశవిభూషణ 
యేచోట వసింపలేక యెత్తుబయన మై 
నాచెలిప్రాణంబులు నిను 
జూచినతావునన యెదురుచూచుచు నుండున్‌.[29] 176 


మ. అని చెప్పంగ లతాగృహంబుకడం బ్రాణాధీశుచే నేయ మ 
న్నన లే దిం కిట నెన్నిజన్మములకైనన్‌ భర్త జిమూతవా 
హనుం డౌగాత మటంచు దీం౧యురిలో నాబాలకంఠంబు దూ 
ర్చిన లోకాంబిక యైన యంబిక కృపం జేపట్టి తా నిట్లనున్‌. 177 


క. హృద్యాకారిణి యామర 
ణోద్యోగం బుడుగు బాలు డుత్తముండు యశో 
విద్యోతీతుం డధికాయువు 
విద్యాధరచక్రవర్తి విభుండౌ నీకున్‌. 178 


వ. అనిన ననుమానించునెడ నచ్చతురికయు వియచ్చరకుమారుండునుం 


బజతెంచి కంఠంబున నున్న లతాపాశం బూడ్చీ భుజలతాపాశం బిడి 
యింతతెంపు సేయుదురే యేమిదె వచ్చుచున్నవార మని బుజ్జగించిన 
నుజ్జిజివిషువగు నజ్జోటి లజ్జామజ్జదవనతానాబ్దయై పులకించి గురుని 
యనుమతిలేమిం గొందలపడు నేడ మనోహరిణి . యనుసఖి వచ్చి 
గౌరీప్రసాదవిభవం బిట్టిదిగదే యని. 179 


ఆ. అమ్మ నీవు గోరినట్లు మీతండ్రియు 
నతని కిచ్చేద నని యెటు(గజెప్పె 
మీకు బెండ్లి సేయ మిత్రావసువునకు 
నానతిచ్చి నటకు నరుగుదెమ్ము. 180 


ఆ. అన్నమాటం బొంగి కన్నుల. బ్రియునికి 
గన్నె మ్రొక్కి యే(గె నన్నకడకుం 
జిత్త ముల్లసిల్ల జిమూతవాహనుం 
డాత్మగురులకడకు నరుగుదెంచె. 181 


వ. తదనంతరంబున మిత్రావసుండు జీమూతకేతుం డున్నకడకు వచ్చి 
యవ్వధూవరుల పరస్పరానురాగం బెజుకపడం జెప్పి ప్ర ప్రార్థించి తదనుమతి 
వివాహవేళ నిశ్చయించి నానానగరనివాసులైన 
కిన్నరకింపురుషగరుడగంధర్వసిద్ధసాధ్యవిద్యాధరులం గూర్చి 
యుభయవర్గంబులుగా నేర్చి సకేలశృంగారాభిరామంబుగా నొనర్చిన 
కళ్యాణమండపంబున నున్నసురేంద్రాదిసురలు వధూవరులం జూచి 
సదృశకులవయోరూపలావణ్యంబులు గల మిథునంబుం గూర్చుటకుం 
బితామహునిం గొనియాడుచుండ. 182 


ల్‌ 


అప్పరఃస్తీలు కళ్యాణగానంబులు 

తెణం గొప్పు బాడగాం దివ్యమునులు 
ప్రకటించి మంగళాష్టకములు చదువంగ 
రత్నములం దలంబ్రాలుగాంగ[30] 
నగ్నిదేవుండు ప్రత్యక్షమై సాక్షిగాం 

దగ బ్రహ్మమునులు మంత్రములు సె 
నిర్ణరకాంతలు నివ్వాళులిడ.[31] . 
వృక్షంబు లొగా బుప్పవృష్టి గురియ 


ఆ. సురలు పరిణమింప సురదుందుభులు మ్రోయ 
నారదుండు దీవెనలుగం బాడ 
విశ్వమెల్ల బొగడ విశ్వావసునికూంతు. 
బరిణయించె ఖచరవరసుతుండు. 183 


తే. పరిణయోత్సవంబు జరిపి సిద్ధవిభుండు 
గారవమున నెల్లవారి ననిపె 
స్తీసమేతుండైన 'జిమూతవాహుండు 
గురుపదాంబుజములు గోరి చనియె. 184 


క. జనకుని యనుమతి గతిపయ 
దినములు రతితంత్రగతులం దేలుచు వనితా 
జనతానురాగు(డై చం 
దనగిరిపై నతండు మనము దవియ సుఖించెన్‌. 185 


ఉ. అంతట నొక్కనాండు ప్రణయాన్వితుండౌ తమబావం గూడి ప 
ర్యంతవనాంతభూమిం గలయం జరియించుచు వింతకాంతి న 
త్యంతసముజ్జ్షలం బయిన యస్థిసమూహముః గాంచి పర్వత 
ప్రాంతమున నృరద్దననిభం బది యేటిది బావ నావుడున్‌. 186 


వ. అతం డి ట్లనియె. 187 


క. పక్షింద్రుండు పక్షానిల 
విక్షిప్తం బైన జలధి వేటాడి మహా 
చక్షుఃశ్రవముల నిత్యము 
భక్షించుచునుండు( దొటిపగ మొదలాజన్‌. 188 


క. ఆగరుడికి వెజచి మహా 
నాగేంద్రుడు వచ్చి యనుదినము నొకపాము 
న్నీగుంటికడకు నేనై 
వేగమె పుత్తింతు నింక వేంటాడకుమీ. 189 


ఊఉ. దుర్భరపక్షపాతహతిం దోయధి పాయలుగాంగ వచ్చు ని 
యార్చట మెల్లెడ ల్విని భయంబున నందు భుజంగమాంగనా 
గర్భము లెల్ల నూడిపడంగా నిది నీధనహాని[32] గావునన్‌ 
నిర్భకయవృత్తి నుండ గరుణింపుము నీకు: బ్రయాన మేటికిన్‌? 190 


మ. అని ప్రార్థించి యహీంద్రుం డేంగి దినమర్యాదన్‌ ఫణిం బంపంగా 
విసతాపుత్రుండుం దించు నుండు నవి భావింప నృతాసంఖ్యముల్‌ 
విను మా తెల్పు తదస్థికూటము జగద్విఖ్యాత మీతార్థ్యవ 
ర్తన మిచ్చో మసనంబున న్నిలువ యుక్తంబానె లోకోత్రమా. 191 


ఆ. అనుచు దానశూరు( డగువానిమది నాడు 
పుట్టకుండ మరలి పోద మనుచు 
బిలుచునంత. దండ్రి పిలువ బుత్తెంచిన 
బాసిపోయె సిద్ధపతిసుతుండు. 192 


ఆ. అంత నక్కుమారు( డహిరాజు మది దూజీ 
గరుడువలన నురగమరణములకు 
మూల మయ్యె దాన నేలికతన మెద్ది 
యేది పెద్దతన మదేటితగవు[33]. 193 


క. అకటా నాగేంద్రుడు స్రు 
క్కక జిహ్వలు రెండువేలు గలుగ(గ నొకనా 


లుకనైన. దన్ను దినిస 
ర్పకులము రక్షింపు మనుచుం బలుకం దగదే. 194 


సి. అని కరుణాకరుండై యేంగుచో నొక్క 
వృద్ధకామిని పుత్రువెనుకం దగిలి 
హా శంఖచూడ వంశధార యోయన్న 
నీచిన్నిమో మెందు. జూచుదాన 
పక్షినాయకుబారిం బడంద్రోచి యే నెట్లు 
నిలుతు( బ్రాణంబుతో నీవు సనగ 
బంధువు లందయు( బగజి కొప్పించిరి 
యింకిట నీకు దిక్కెవ్వ రయ్య 


ఆ. యనుచు. బలవరింప( గనుంగొని యది దాని 
జననింగా నెజీింగి మనుపయూని 
వీని గాచువాండ వెజవకు మోయమ్మ 
యనిన గరుండుం డనుచు నబల బెగడి. 195 


క, పైచీరం గొడుకు గప్పిన 
జూచి యతం డేను వినతసుతు(డం గానే 
కోచరకులజుండ నీసుతు. 
గాచెద బెగ డుడుగు నన్ను గరుడని కిత్తున్‌. 196 


వ. అనిన బెగ డుడిగి యప్పడంతి యిమ్మాట యింక నొకమాటాడుం డనిన నతండు 
నవ్వి. 197 


క. నెలయు నుదకము( దేజము 
గాలియు నాకసము నెజుంగ. గాచితి నాకై 
కోలిదె రెం డాడ(గ నా 
నాలుక మీకులమువారి నాలుక లటులే? 198 


ఉ. మేరువు సంచలించిన సమీరుండు నిల్చిన భూమి గ్రుంగినం 
దారక లెల్ల డుళ్ళిన సుధాకరుం డగ్నికణంబు లొల్కిన 
న్వారిధు లింకిన న్నభము వ్రాలిన భానుండు చల్లనైన నం 
భోరుహసూతి దప్పినను బొంకుదునే మునుపాడి క్రమ్మజన్‌. 199 


ఉ. నావుడు నాగకాంత కరుణాకర యోఖచరేంద్ర నాసుతుం 
గావగం బూని వచ్చితివి కన్నతనూజునికంటె నీయెడన్‌ 
భావము సార్దమైనయది పన్నగవైరికి నిన్ను నిచ్చి యే 
త్రోవల నేంగుడున్‌ బ్రదుకుత్రోవ విచారము లేదు నా కిశన్‌. 200 


ఆ. అన్న నీకు నతిచిరాయువు గావుత 
మన్న శంఖచూడుం డతనిం జూచి 
కరము జో! ద్యమంది కరములు మొగిడించి 
విన్నదనము లేక విన్నవించె. 201 


క. వసుధం గొజుగాని కడుంబా 
లసులము పులుకాసిపుర్వులము[31] మాక్టె నీ 
యసువులం బగఅకు నొసంగుట 
కసవునకై రత్న మమ్మ. గడంగుట గాదే. 202 


శా. సంసారాటవిలోపలం గలవు మత్సామాన్యముల్‌ అ 
హింసామూలము లైన జంతువు లసంఖ్యేయంబు లోఖచరో 
త్తంసా నీ కెనయైనవారు గలరే ధర్మాధికు ల్వెంచలో 
హంసానీకము లేదుగాక బకభేకౌఘంబు లేకుండునే. 203 


క. మావంటివారి నూరుఃర 
గావంగం జాలుదువు నీ వొకనిం గాచుటకున్‌ 
జీవం బిచ్చిన నార్హుల 
కేవెరవున బ్రదుకవచ్చు నెడరైన యెడన్‌. 204 


క. మాకులమువారు విడిచిరి 
నీ కికృప సేయనేల నీచుట్టమనే 
శోకమున( జావకుండగ 
నీకాంతను ముసలి గావు మింతియ చాలున్‌. 205 


చ. అనవుడు ఖేచరేంద్రసుతుం డచ్చెరువంది ఫణీంద్రనందనా 
విను మిది యేల నాపనికి విఘ్నము చేసెద వింత కొల మీ 
వనమున నర్ధి వేండమి దివానిశము ల్మృదిం గుందుచుందు నేం 
డనఘ పరోపకారసమయం బిటు గల్గిన నుబ్బి వచ్చితిన్‌. 206 


చ. తనయులు భార్య లన్నలును దమ్ములు జుట్టలు సంగడీండ్రు యౌ 
వనము ధనంబు నంచు మది వారక ప్రాణములైన నిచ్చి తా 
ననదను నారు దీను శరణాగతు.[35] గావనివాం డజాగళ 
స్తన మని యండ్రు వానికి యశంబును ధర్మము నెట్లు చేకుయిన్‌. 207 


ఉ. లావు భయార్తరక్షణము లాభము పుణ్యము దేహశుద్ధి స 
ద్భావము భూషణం బెజుక ధర్మము సత్క్మప ప్రాభవంబు సం 
భావన పాడి సత్యపరిపాలన మే లుపకార మెయ్యెడన్‌ 
భావన కీర్తి యాయువు శుభంబు నిజాప్తులు ధాత్రిలోపలన్‌[3]. 208 


క. జాణ “లనిత్యాని శరీ 
రాణి” యనుచు. దెలిపి చెప్పరా[37] భువినాత్మ 
ప్రాణంబు లిచ్చి యార్త 
త్రాణం బొనరింపవలయు తత్త్వజ్ఞులకున్‌[38]. 209 


తే. నీవు లేవేని నొరులకుం గావవశమె 
ధన్య నీవు బ్రదికిన నీతల్లి బ్రదుకు 
నదియు కారణముగ వైరి కడ్డపడుదు 
నీవు గోరిన యట్ల యీనెలంతం గాతు. 210 


ఆ. అనుచు వధ్యచిహ్నమైన రక్తాంశుక 
మడిగి మ్రైక్కినంత నతని నిల్పి 
యేల ఖేచరేంద్ర యీదివ్యదేహంబుం 
బాముకొజణకు విడువం బాడియవునె. 211 


క. క్షోణీమండలమునం గల 
ప్రాణుల కెడరైన నడ్డపడుచుం దదీయ 
త్రాణం బొనరించుచు నీ 
ప్రాణంబులతోడం గీర్తి బడయందగదే. 212 


ఆ. శంఖధవళ మైన శంఖపాలకులంబు 
శంఖచూడు చెతం జాలం గందె 
ననంగ మీందం బుట్టు నపకీర్తి నాకది 
చావు గాదె బ్రదుకుత్రోవ యేది. 213 


వ. కావున నన్ను మన్నించెదవేని నీతెంపు మాని మరలు మని వునఃపునః 
ప్రణామంబు లాచరించి యాతని వెండికొని తల్లిని జూచి యోయమ్మ 
నెమ్మనంబున బమ్మరింపకుము నాకెన్ని జన్మంబులైన నీవ జననివి గమ్మని 
మొక్కి వీడుకొని దేవతాప్రణామోన్ముఖుం డై చని యాపొంత. 214 


క. గోకర్లరాజకంకణు 
గోకర్ణనివాసుం జాపగుణగోకర్లున్‌ 
గోకర్లశాయిమిత్రుని 
గోకర్తేశ్వరుని జూచుకోరిక నేంగెన్‌. 215 


సీ. అట ఖేచరాత్మజుం డార్తునిం గాచుట 
చేకూరు టెట్లని చింతనొంది 
యర్హవతీరగొకర్ణంబునకు వాండు 
చని వచ్చునంతకుం జనం దలంచి 
యత్తవారిచ్చిన యరుణాంశుకంబులు 
వధ్యచిహ్నమునకు వలను గాంగం 
బులకించి చని వధ్యశిలయెక్కి మది జొక్కి[39] 
గారుడాగమనంబుం గోరుచుండి 


ఆ. తల్లి కనకవతియు( దండ్రి ఖేచరపతి 
కాంత మలయవతియె గాంగ నాకు 
నీపరోపకార మెల్లజన్మంబులం 
గలుగ వలయుననుచు( దలంచునపుడు. 216 


మ. గిరు లల్లాడంగ నర్కుతేరు దొలంగం గీర్ణంబులై మింటిపైం 
దరువుల్‌ గ్రద్దలభంగి నాడంగ సముద్రం బెల్ల ఘూర్షిల్లంగాం 
హరిదంతంబులు పక్షకాంతి నవసంధ్యాలీలం గీలింపంగా 
గరుడుం డార్చుచు వచ్చె నచ్చటికి నాకారంబు ఘోరంబుగన్‌. 217 


ఉ. వచ్చి యతండు మస్తమున వ్రయ్యలు వారంగం దన్ని ముక్కునన్‌ 
గ్రుచ్చి వియత్పథంబునకుం గొంచుం జనంగం గిరీటరత్నముల్‌ 
చెచ్చెర మాంసఖండముల చెల్వున భూమిం బడంగ నిచ్చలో 
మెచ్చి కుమారకుండు ధృతిమేరువు మే లొనగూడె నా కనన్‌. 218 


ఉ. అంబరసిమనుండి మలయాద్రిశిలాన్ధలి వ్రాలి యేకచి 
త్తంబున మాంసఖండములు దర్పము గ్రమ్మగం ద్రెంచి మ్రింగంగా 
నంబరచారినందనుండు హర్షరసంబున మేను వొుగవ 
క్ర్రాంబుజ ముల్లసిల్లం బులకాంకితుండై విహాగేంద్రుం జూచినన్‌. 219 


వ. అంతం బక్షింద్రుండు. 220 


ఉ. వేదన మేను స్రుక్క దరవిందముకాంతిం దొజంగ దాననం 
బాదరణంబు నాయెడ మహాఘన మైనది యంతరంగ మా 
మోదతరంగితంబు నిజమూర్తివిలాసము దివ్య మిట్టి కా 
కోదరజాతి లేదు సుగుణోత్తమ యెవ్వండ వీవు నావుడున్‌. 221 


ఉ. ఎవ్వండ నైన నేమి[10] మది నిన్నివిచారము లేల నీకు నొ 
డెవ్వండు భక్షణం బగు నహిశ్వరబంధువు[11] గాక యియ్యెడన్‌ 
మవ్వము దప్ప దంగలత మానపు గంటుల రక్తపూరము 
క్రొవ్వినమాంస మున్న యది కొమ్ము భుజింపు భుజంగమాంతకా. 222 


క. అనునెడ నాగో కర్ణే 
శునకుం ప్రణమిల్లి శంఖచూడుండు మగుడం 
జను దేంచి వధ్యశిలమీ 
ద నవం బగు రక్తబిందుతతి( బొడంగాంచెన్‌. 223 


ఆ. కాంచి మున్నతండు వంచించి వచ్చుట 
తెలిసి తన్ను( దాన తిట్టికొనుచు 
గులముం గావనైతి గురునాజ్ఞం దప్పితి 
నన్ను డాంచి యొకని మన్నిగొంటి. 224 


ఆ. ఇట్టి కష్టజీవ మేటికి నాకని 
చాంగడంగి యచటి కేంగుదెంచి[42] 
ఖేచరేంద్రతనయు.: జూచుచు. దలయూంచి 
భుజగవైరిం జూచి భుజగవరుండు. 225 


మ. వినతానందన దీనరక్షణపరున్‌ విద్యాధరేంద్రాత్మజుం 
దిన ధర్మం బగునే సహింపు మకటా దృష్టింపవే పాములం 
దినవే యాచవి మున్నెజుంగవె భవద్బ్భీతాత్ము(డౌ రాజుపం 
పున నే వచ్చితి నాగపుత్రుండ ననుం బోనీక భక్షింపుమా. 226 


వ. అనిన గరుడుండు పడియున్న యక్కుమారకుం జూచి నే నెబుంగనైతి నీ 
కీదుర్మరణోద్యోగం బేల యనవుడు నతం డే మని చెప్పుదు నాయత్నం బంతయు 


విఫలం బయ్యె. 227 


క. వికలము లగుప్రాణంబుల 
నొకయుపకారంబు సీయనోపుదు నని కౌ 
తుకమున నిను గొలువంగ వీక 
డకటా యవసానవైరి యై చనుదెంచెన్‌. 228 


చ. అనునెడ శంఖచూడుండు రయంబున డగ్గజ వచ్చి యెత్తి యో 
ఘనకరుణార్దమానన యకారణబాంధవ సత్యసంధ యీ 
వినతసుతుండు నీ వనునివేకము లేక యహీంద్రుం డంచునీ 
సున దెగటార్చి నొక్కొ యనుచుం దను వంటంగం జేర్చి యేడ్వంగన్‌. 229 


ఆ. వధ్యచిహ్న మైనవసనంబు' జూచితి 
నెజఖుంగనైతి నీత డెవ్వం డనిన 
వ్యోమచరవిభుండు జీిమూతవాహనుం 
డనుడు వెజంగు పడుచునడలి గరుడ. 230 


క. మందరతటమున హిమవ 
తృందరముల మలయసీమః గరైలాసమునన్‌ 
బృందారకసుందరు లా 
నందంబునం బాడు ఖచరనందను. డితండే. 231 


క. కడుబుణ్యుం డగు నీతని 
మడియించిన శోకవహ్ని మడియుటకంటిెన్‌ 
సుడిగొని జడనిధి నుడికెడు 
బడబాగ్నిం బడుదుం గడిందిపాపం బడంగన్‌. 232 


సీ. అనుడు నంతకమున్న తనయుకిరీటర 
త్నంబు కోడలియంకతలముమీందఈ 
బడిన నాపడంతుక పతిశేఖరం బని 
బెగడుచు ముందటం బెట్టి నంత 
గాంతయు. దాను నిర్ణాతపాతం బైన 
తరువుకైవడిం గూలి తడసి తెలిసి 
ఫణిఫణామణి యని భావించి సుతునిది 
గాంజూచి తన్మృతి గలుగు టెజీంగి 


తే. మూర్చన్నాదుచు శో కాగ్ని మునింగి 
యాలుంగోడలుం దనతోడ నడలినడువ 
మారుతప్రరితం బగుపూరిబొ మ్మ 
భాతి నేతెంచె జీమూతకేతు. డటకు. 233 


వ. ఇట్లు చనుదెంచి యట గురుజన ప్రాణభయాకులుండై నెత్తుట జొత్తిల్లిన 
యురగకుమారునిమీద నొరగిన కుమారుమ్రోల వాలి. 234 


సీ. ఓయయ్య మీబావయును నీవు నాడుచు 
నున్నార లని నమ్మి యుంటింగాక[13] 
ద వ్వేగనిత్తునే |1తడసీన రానైతిం 
గుణరత్న మౌ నిన్నుం గోలుపడితి 
రాజ్యంబు విడిచి యరణ్యంబుం జేరియు 
నీ సేవ సౌఖ్యంబు నెగడంగంటి 
సద్భక్తి సేయవె సరగున నోయన్న[45] 
చెడుగుంబాముల కేల జీవమీయ 


ఆ. గరుడనఖముఖాగ్రఘాతంబునకుం జొర 
బూనె మెత్తనైన మే నదెట్లు 
మాకు దిక్కుగలరె యోకరుణాకర 
చీకు చేతికోల చిన్ని కుట్ట.[46] 235 


వ. అని పలవరించుచు మేనంటి చూచుచుండం గనకవతియుం గనుంగవ 
నశ్రుపూరంబు తోరంబుగాం బెదవులు దడువుచు మొగము వెలవెలంబుచ్చుచు 
గోడలిం గూడి గోడాడుచు. 236 


సీ. ఓతండ్రి యందటి నొక్కపెట్టునం జంప 
గడంగితి వకపాముం గావయూని 
ధనకనకాదులు తనియ నిత్తురు గాక 
ప్రాణంబు లొసం౧డు ప్రభుండు గలండె 
తనతల్లికడుపు చలన చేసికొన నోపి 
శంఖచూడుండు నీకుం జా వొనర్చెం 
జీకువట్టినకోల యీకుమారుం డని 
గరుడుని కేలొకో కరుణ లేదు 


ఆ. దైవమేల యిట్లు దలంచె నే నెల్లోర్డు 
నేమి సేయుదాన నెందు. బొత్తు( 
బాసి యేంగం దగునె మూసీనముత్తెమ 
పంజరమ్ముచిలుక పసిండిబొమ్మ. 237 


క. మలయవతిమీంది ప్రేమము 
మలయించెనే దైవ మిట్లు మ మ్మెడచేసెం 
బలుకొకటి బ్రాంతి చిలుకల 
కొలికీ నాచందమామకూనా నీకున్‌. 238 


వ. అని విలాపింప(గ బ్రాణహానికి శంకించెద రని తనప్రాణంబులు చిక్కంబట్టి 
యల్లన కనువిచ్చి జననీజనకులం జూచి. 239 


క. గురులార మీకు నాకై 
పురపురం బొక్కంగవలదు భువి “ధర్మస్య 
త్వరితాగతి" యనుపలుకున( 
బరహిత మొనరింపం గంటి బ్రదు కిది గాదే. 240 


ఉ. అస్థిగృహంబు దేహము దురాశలం జిల్లులు వోవస్తుక్కి రో 
గస్టితిం జిక్కి చచ్చు టధికం బగుమోసము గాక, దానిలో 
నస్థిర మైనప్రాణమున నగ్గువ[47] మిక్కిలిగా జగంబునన్‌ 
సుస్థీర మైనకీర్తిం గొనజూచిన లాభమునం గొజంతయే. 241 


వ. కావున వగ పుడిగి నాగకుమారు నాకుమాజుగాం దలంచుకొనుం డని 
సాయాసకృతాంజలియై యంత్యప్రణామం బొనరించిన సవినయానతుండై 
వినతాసుతుం డోకుమారచంద్రా నాయజ్ఞాననిద్ర దొలంగె 
నీధైర్యసాహ హసపరోపకారగుణంబులం బరిణమించితి నా కేమిహితం 
బానతీమ్మనిన. 242 


క. దయ సేయుము పాములపై 
భయభితులం. గావు ధర్మపథమునం జనుని 
శ్చయ మిది దురితము దీనను 
అయ మగు నుదకమున( బడ్డలవణముభంగిన్‌. 243 


క. అని చెప్పి శంఖచూడా 
వినుమా గురుజనులసేవ విడువకు మిశ నీ 
జనని కడు బెగడకుండగ( 
జనుమీ యని పలికి హృదయజలజములోనన్‌. 244 


క. రుద్రుని దలయచు. గీర్తిన 
ముద్రుండు పరోపకారమున నలసిన యా 
ముద్ర తనమేన దోపగ 
నిద్రించినగరణి దీర్ణనిద్రం జెందెన్‌. 245 


వ. అంతం దత్సహచరీసహితు లయిన జననీజనకులు తమ 
యురోముఖశిరోఘాతహాహాకారమహారావంబులు మలయగహ్వరంబున 
నుపబృంహితంబులై దిక్కులు పిక్కటిల్ల బిట్టేడ్పుచు మూర్చిల్లుచు 
నుభయకృతోపచారంబుల. దెలియుచు నలయుచు( బలవరించుచు. 246 


ఆ. పురము ధనము రాజ్యభోగంబు విడిచియు 
మమ్ముం గలసి యిచట మాయనుజ్ఞ 
నబలం గూడి పిదప నందజం బాసి నేం 
డొంటి నేంగ నీకు నుచిత మగునె. 247 


వ. అనవుడు ననుగమనోద్యోగ గావున మలయవతీకన్య ధైర్యం బవలంబించి. 248 


క. ప్రాణము కొటికై యితరుల 
ప్రాణము దినుచుండు వానిప్రాణము గావం 
బ్రాణం బెడ(ంబాసిన నా 
ప్రాణేశుం డిపుడు మనల( బాయుట యరుదే. 249 


క. మనకుండుట యి ట్లెజిగియు 


మన కుండుట తగునె యితనిమార్గంబున నా 
మనమరిగెడు గతిదడయక 
మన మరిగెడు తెజంగుం గనుండు మణీ వగ పేలా. 250 


ఆ. అనిన శంఖచూడుం డందజచావుల 
కేన మూల మైతి నితనివెంట 
నరుగువాండ ననిన నాదికారణ మేన 
మున్ను సత్తు ననియెం బన్నగారి. 251 


క. నావుడు మీ కిందజకుం[48] 
జావం బనిలేదు సుతునిజాడనె యేగం 
గావలయుం జితి వేగమె 
కావింపుము శంఖచూడ కడుయుణ్య మగున్‌. 252 


ఆ. అనుడు నభము జూచి యమరవర్గములార 
ఘనపరోపకారమునకు మెచ్చి 
యమృత మైనం జల్లి యన్న ప్రాణంబులు 
గావరయ్య 4 మమ్ము . బ్రోవరయ్య,. 253 


వ. అని జననీజనకులు (క్రమంబున) వేడిన దజ్జివనోపాయం బెజీంగి విహగేంద్రుం 
డింద్రుం బ్రార్థించి యమృతంబుం దెచ్చి యిచ్చట విపన్నంబు లగు పన్నగంబుల 
తోడ నిప్పన్నగకుమారరక్షకుం గాచెద నని పూని. 254 


ఉ. పోయుదుం బ్రాణము ల్మగుడం బూనిక దప్పిన మేరు వబ్ధిలో 
ద్రోయుదు నెల్లదేవతలం దోలుదు నాకము బట్టి పాడుగాల 
జేయుదు నష్టదికృతులం జెండుదు మేదిని గ్రీంద మీదుగా 
వ్రేయుదు సనన నమృతవృష్టి వడిం గురియింతు నింతటన్‌. 255 


క. అని గరుడు డెగసి యెంగినం 
దనయునిదెసం జూడలేమి. దడయక ఫణినం 
దనుచేత ఖచరసతి చం 
దనచితు లొనరించుకొనియె దత్పార్శ్యమునన్‌. 256 


వ. అంత నత్యంతసతీమండనంబులు గైగొని బ్రదక్షిణంబు గాం దిరుగుచు గౌరి 
నుద్దేశించి. 257 


క. ఓయంబిక యుత్తము. డధి 
కాయువు విద్యాధరేంద్రు డగు బతి యనుచు 
న్నాయుద్యోగం బుడిపితి 
నీయానతి దప్పె నింక నిన్నే మందున్‌. 258 


క. అని దూజంగ ముందజం గాం 
చనలతగతి మెజుంగుదీంగ చాడ్చునం గాత్యా 
యని వచ్చి పుత్రి నిలునిలు 


మని తత్పతిమీందం జేతియమృతము చల్లన్‌. 259 


క. చల్లిన సంజీవితుం డై 
యల్లన సుఖనిద్ర దెలియుననువున నతం డు 
త్ఫుల్లముఖుం డై గజముఖు 
తల్లికి బ్రణమిల్లెం దల్లిదండ్రులుం దానున్‌. 260 


క. మగలకు మగం డగుమరునిం 
దెగం జూచిన శివునిదిక్కు దృక్కుల నిడి యా 
మగతనము సగము చేసిన 
మగువా మాపాలం గలిగి మన్నించితివే. 261 


వ. అని యందు నానందంబున వందనం బొనర్ప మలయవతి కృతాంజలి యై. 
262 


క. గరళము మ్రింగినపతికి 
న్మరణముం దప్పించి మెఖీయు మంగళసూత్రా 
భరణము గలదెవత వని 
పరిచర్య యొనర్చినట్టిఫల మిటం గంటిన్‌. 263 


క. అని మ్రైొక్కంగ దివిం దూర్య 
ధ్వను లొలయంగ సకలదేవతలుం గొనియాడ 
న్వినతానందనుకతమున 
ననిమిషకుసుమములతోడ నమృతము గురిసెన్‌. 264 


క. ఆయమృతంబున నస్థిని 
కాయము నప్రాణ మైనకాయంబుల న 
త్యాయతఫణమణిరుచి సము 
దాయము మెజుం గిడంగ నెగసె దర్వీకరముల్‌. 265 


క. చెలులుం జుట్టలు, గలయం 
జెల రేగి సుధాంబుపూర్తి చెలువునం జాముల్‌ 
చెలగుంచు మలయాచలమున 
సెలయేజుల భంగి జలధిం జేరంగం బాటిన్‌. 266 


ఆ. అంత నమరసిద్దయక్షగంధర్వులు 
గొలువ గగనతటీని జలకమార్చీ 
సిరులు మిగుల గౌరి జీమూతవాహను 
ఖచరచక్రవర్తిగా నొనర్చె. 267 


వ. అట్టియెడ నత్యంతసంతుష్టాంతరంగుం డై గరుత్మంతుండు చనుదెంచి నీ కెద్ది 
యిష్టంబు వేడు మనిన నక్కుమారుం డురగహరణం బుడిగి దృఢప్రతిజ్ఞుండవుగ 
మ్మింతియ చాలు నీప్రసాదంబున నాకేమియుం గొజింత లేదు. 268 


క. అనదల( గాచితి నాగురు 


జనముల ప్రాణములు నిలిచె సర్వేశ్వరిమ 
న్నన గలిగె నీవు మెచ్చితి 
విను రాజ్యం బబ్బె నేమి వేండెద నింకన్‌. 269 


చ. అని వినయోక్తిం బల్కి జగదంబికం గ్రమ్మఖం బ్రస్తుతించి య 
జ్ఞననికి మ్రొక్కి యిష్టజనసంగతుం డై చని తొల్లి యున్న కాం 
చనవురిం జొచ్చి రాజ్యసుఖసంపదం దేలుచు నేలుచుండె న 
వ్వనితయు దాను నాత్మగురువందననందితచిత్తవృత్తియై. 270 


వ. కావున నట్టిపరోపకారశూరుం డెవ్వడు గలడు. 271 


ఆ. వింటి మతనిం దొల్లి కంటి మీతని నేండు 
విందు మిప్పు డొక్కవిక్రమార్కు 
ననిన నతనివనిత దనుజేంద్ర విక్రమా 
దిత్యుం డీతం డొక్కొ తెలియు మనియె. 272 


వ. నావుడు నారక్కసుం డో నరోత్తమ నీ వడిగినవరం బిచ్చితిం బుణ్యపురుషుండవు 
బొంకకు నీ వెవ్వండ వనిన నవ్వసుమతీవల్లభుండు పూర్వదేవుండవు నీ 
వెజుంగవే విక్రమార్కుండ నగుదు నాచరిత్రంబు జను లెజుంగకుండ. గ్భవ చేసి 
శాంతుండవు గమ్మని మ్రొక్కి తదనుజ్ఞాతుం డై యజ్ఞాతభావంబున 
నిజపురంబగు నుజ్జయినీపురంబునకుం జనుదెంచెం గావున. 273 


క. ఇట్టిగుణంబులు నీ కే 
పట్టున సమకూరకునికిం బార్ధివ చను మి 
ట్టట్టును బొరలకు మనవుడు 
దెట్టతనం బుడిగి వసుమతీపతి మగిడెన్‌. 274 


పండ్రెండవ బొమ్మ కథ 


వ. మజీయుం గొన్ని దినంబు లరిగిన. 275 


క. కంబూపమగళు మృగమద 
జంబాలీకృతమహావిషద్యుతిసదృశ 
స్తంబేరమచర్మాంబరు 
లంబోదరగురు( గృపావలంబుని( గొలుతున్‌. 276 


చ. అని మదిలో దలంచుచు ధరాధిపుం డిష్టజనోపదిష్టమౌ 
దినమున నెక్కం బూని యరుదేరంగ నచ్చటిబొమ్మ చూచి యో 
జనవర విక్రమార్కుగతి సాహసదానగుణంబు లేక నీ 
కెనయంగ దేవతాసనము నెక్కంగవచ్చునె[49] నిల్వు నావుడున్‌. 277 


క. అతనికడ నట్టిసాహన 
వితరణగుణ మెట్లు చెల్లి వినిపింపు మనం 
బతిగుణములు పండ్రెండవ 


ప్రతిమ యెజీంగింప భోజపతి కి ట్లనియెన్‌. 278 


మ. విను మావిక్రమభూషణుండు విమలో ర్వీనాథసందో హత 
ర్దనసంపన్నజయాభిరాముండు సదాచారప్రచారోచితా 
త్మనయ ప్రాభవధర్మనందను(డు విద్వత్సాలనాకేలిసం 
జనితానందుండు సాగరాంతముగ సిక్షామండలం బేలంగన్‌. 279 


ఆ. ఆతనివీట నర్థపతి కెనయగు భద్రం 
సేనుండనంగ సొకసెట్టి గలండు 
వాని కొకండు గలిగె దానసుందరుండు పు 
రందరుం డనంగ నందనుండు. 280 


క. ఆకోమటి కడపటం బర 
లోకమునకు జనిన నరలోభ ముడిగి సు 
నో కుండు పురందరు( 
లోకము గొనియాడ దానలోలుం డయ్యెన్‌. [50] 281 


క. అతని దగువ్వయము+ గను(గొని 
హితు లందటు వచ్చి బుద్ధి యిదిగా దుచిత 
స్థితి నడువు మహాదార్యో 
నేత్రి దారిద్ర్యంబు వచ్చు నరపతి కైనన్‌.[51] 282 


ఆ. ధనము గలుగువాండె ధన్యుండు మాన్యుండు 
ధనము గలుగువాండె ఘనుండు జగతి 
ధనము గలుగువాండె తగవుల కాఢ్యుండు 
ధనము గలుగువాండె మనుజవిభుండు. 283 


ఆ. ధనము గలిగేనేని ధర్మార్థకామమో 
క్షముల నచట నచట జరుపవచ్చు 
ధనముగలుగువేళ జను లెల్ల దమవారు 
ధనము లేనివానిమనికి చావు. 284 


మ. అని చెప్ప న్విని యప్పురందరుండు గర్వాక్రాంతుంజై నవ్వియి 
ట్లనియెన్‌ దానము భోగముం దగవుం జేయం బాడి గాదేని యా 
ధన మేలా మజి లాభ మేల సుఖికిన్‌ దారిదమే మేలు నాం 
జనదే మర్త్యుఃడు మంటిపాలయిన నేసౌఖ్యంబు భోగించెడున్‌. 285 


క. మును దనకుం గానున్నది 
పనివడి యగు నారికేళఫలరసముక్రియం 
జననున్నది చను గరి గ్ర 
క్కున మ్రింగిన వెలగపండు గుంజాను బోలెన్‌. 286 


క. తొడ గట్ట బయ బెట్టం 
గుడువం జెప్పుదురు గాక గొనకొని గడియం 


జెడియెడిబ్రదుకున కిడుమం 
బొడివోసికొనంగ జెప్పు బుధులుం గలరే[52]. 287 


చ. అనుచు ననాదరంబున నిజాప్తుల దూజీ యుదారబుద్దిం జం 
దనమృదుపుప్పవస్తవ నితాపరిభోగవిషక్తచిత్తుండై 
యనుదినమున్‌ ధనంబుం గలయ న్వైదచల్లుచు నొయ్యనొయ్య ని 
రనదశ నాది వంది యనుతాపము నందుచు( గంది కుందుచున్‌. 288 


క. మురిసినయూరనె కడపట 
దిరియుట యది సచ్చు టనుచు ధృతిమాలి పురం 
దరు డొకనెపమున దెశాం 
తర మరిగెన్‌ మిత్రు లెల్ల దను నవ్వంగన్‌. 289 


వ. ఇట్లరిగి. 290 


ఉ. అక్కడ నక్కడం గల నయంబు( బ్రియంబు సువస్తుజాతముం 
జక్కనికాంతల న్రతిరసజ్ఞులం జూచుచు నాదరంబుతో 
నొక్కొకయూరం గర్లనయనోత్సవలీలల నిచ్చ మెచ్చుచుం 
బెక్కుదినంబు లుండెం దనపేరు నిజాప్తు లెకుంగకుండంగన్‌. 291 


క. ఒకనాడు మధురలోపల 
నొకచోద్యం బెజీంగి మగిడి యుజ్జయినీభ 
ర్రకు విన్నవింతు నని[53] యిం 
చుక రవణముతోడ వచ్చిం జుట్టలు పొగడన్‌. 292 


ఉ. వచ్చినవానిం జూచి జనవల్లభుం డీవు చరించు భూమిలో 
నచ్చెరు వేమి గంటి వని యానతి యిచ్చిన నప్పురందరుం 
డిచ్చకు వచ్చున ట్లడిగె నీధరణీవరు డంచు నాత్మలో 
మెచ్చుచు విన్నవించెం బతిమె చ్చొనగూడ యథాక్రమంబునన్‌. 293 


సీ. ఈపురి వెడలి యే నెల్లతీర్థంబులు, 
దిరుగుచు( గేవారధరణి కేగి 

మగిడి వచ్చుచు హేమమణిమయప్రాకార 
రమ్యమౌ మధురాపురంబుం జూచి 

చని యొప్పిదం బెల్లం గనుంగొని రేయొక్క 
ద్విజునింటిపొంత నిద్రించునప్పు 

డనద ననాథ నిరాధారం గావరే 

యనుచు వీతెంచె నార్హారవంబు[54] 


ఆ. దాని కుల్కి మిగుల దయ గలియును లావు 
లేమి యేమియు ననలేక యుండి 
రేపకడన లేచి యాపురజనుల న 
య్యబలవార్త దెలియ నడిగి వింటి. 294 


వ. ఎట్లనిన. 295 


క. చెల్వొనండు పురి చేరువ 
బిల్వవనాంతమున రేయి భీమాకృతితో 
నిల్వలనిభుం డొకదనుజుండు 
చెల్వం బెనుకశల మొత్తి చెండుచు నుండున్‌. 296 


క. ఆపొలంతుక రేయెల్లను 
వాపోవుచునుండ నసుర వారింపంగా 
నోపరు పరు లెవ్వరు బృ 
ధ్వీపాలక యేను విన్న తెజం గిది చుమ్మీ[55]. 297 


ఉం. నావుడు( జోద్యమంది నరనాథుం డనాధ( గృశాంగి నంగనం 
గావం గడంగి హస్తమున ఖడ్గము తోడుగ సెట్టి. గూడి యా 
త్రోవన యే(గి దూరగతి దోపగ నల్లన నొక్కనాండు ల 
క్ష్మీవిభవాఢ్య మౌ మధురం జేరె నినుం డపరాద్రిం జేరంగంన్‌. 298 


క. మలయుచు నెయ్యెడం గలయం 
దెలివిపడ న్వెలింగి భువనదీపము చనినన్‌ 
మలినాకృతితో గాటుక 
మలక క్రియన్నభము తిమిరమయమై పొలిచెన్‌. 299 


ఆ. అప్పు డధిపు( డాపురాంతికవనభూమి 
యమున పగిదినున్న తమము( జూచి 
వైశ్యతనయ వెజవ వల దని తెలుపుచు 
నచట నసురరాక యరయుచుండె. 300 


ఆ. వాలు(గంటిమొటజ్ట వాలాయమగు నాన 
వాలుగాంగం జీకువాలు సొచ్చి 
వాలు పెజణికికొనుచు వాలుమగం డే(గె 
వాలు దైత్యునుదుటివ్రాలు దుడువ. 301 


క. ఈరీతి గాచియుండంగ 
నారాక్షసు. డంత నంగనామణి మొత్తం 
గా రావము వినవచ్చిన 
నారాజును నాలకించి యతిరభసమునన్‌. 302 


క. వెజివకు వెబివకు తరుణీ 
మొజణ యాలించితి[57] నృపాలముఖ్యుండ నీకై 
పలుతెంచితి. బరిపరిగా 
గణఅకు టసురం జెండివైతు[58] గాచెద నిన్నున్‌. 303 


వ. అని. 304 
శా. ఓరీరాక్షస వట్టిగర్వమున నీ వుప్పొంగి దీనానన 


న్నారీరత్నము నేల నొచె దిటు లన్యాయంబు గావింతువే 
యేరా చెప్పుగనైన మున్నెబు(గవే యే విక్రమార్కుండ నీ 
క్రూరత్వంబును దర్పము న్బలిమియు న్రూపార్చెద న్నిల్వుమా. 305 


క. అనవుడు రోషంబున ని 
ట్లను మాయాబలసమగ్రు డగుదుందుభికి 
న్మనుమండ నోరి నరాధమ 
ఘనభుజదర్పుండం గరోరకరుండం జుమ్మీ. 306 


క. ఆలమునం బంద[59] పగతుజ 
నాలం బొనరించినటు లాడెద దిటు నా 
పాలం బడితివి[60] నేడు నృ 
పాలాధమ నిన్ను భూతబలి గావింతున్‌. 307 


క. నీకొలందివారియెముకలు 
నాకోజలసందిం జిక్కె నలుతును నీ వే 
లోకము సొచ్చిననైననుం 
బోకార్బెద నిన్నుం బదరి[61]పోవక నిలుమా. 308 


వ. అనిన వీరరసభీషణంబులగు భాషణంబుల విక్రమభూషణుండును 
దోర్ట్దుడమండితారాతి రాజమండలదండితప్రచండ భుజాగ్రమండనాయమాన 
మండలాగ్రధరుం డగు నద్దండిమగ లొండొరులం దలంపడి. 309 


క. మదకరులకరణి సింగపుం 
గొదమలక్రియం బులులభంగి గురుపోతుల ప్ర 
ల్లదముల[62] శరభంబులగతిం 
గదిసిరి కదనమున కవని గ్రక్కదలంగంన్‌. 310 


ఊఉ. బంధురవిక్రమస్ఫురతబాహులు దైత్యుండుం బార్థివుండుం గ్రో 
ధాంధత మీటీ పోరిరి దశాననుండు న్రఘునాయకుండు న 
య్యంధకుండున్‌ హరుండు నరకాసురుడు న్నలినాక్షుండు నరా 
సంధుండు వాయుసూనుండును జంభుండు నింద్రుండుం బోరుకైవడిన్‌. 311 


వ. ఇట్లు పోరునెడం బ్రభాతం బైనం దత్కాలోచితంబుగ. 312 


క. క్రందణీ తనతేజమున([63] బు 
రందరుదెసం దెలివిగలుగ రాత్రించరునిన్‌ 
మ్రుందించె విక్రమార్కుండు 
సుందరి ముఖపంకజమున సొంపు నటింపన్‌. 313 


ఆ. మండలేశ్వరుండు మండలాగ్రంబున 
దండి మిగుల గలిగి దండిదైత్యుం 
జెండి పాటివైచి చండాంశువిధమున 
నుండె. గండ లుర్వి, గుండుకొనంగ[64]. 314 


ఆ. దిశల దెలివి గలిగె దివ్యతూర్యంబులు 
చెలం౧ె నారదుండు మలసి యాడె 
నాకసమున నిల్చి యమరవర్గము జన 
విభునిమీందం బుప్పవృష్టి గురిసె. 315 


ఆ. నృవుండు సంతసిల్లి నీరజాననం జూచి 
పడంతి యిట్లు కొట్టయబడంగ నీకు 
నేమికతము దీని నెజీంగింపవచ్చునేం 
జెప్పు మనిన వినతి చేసి పలికె. 316 


ఆ. వసుమతీరమణ యవంతిదేశంబులో 
ధర్మశర్మ యనంగ దగినవిప్రు 
భార్య, గాంతిమతి నకార్యంబు గావించి 
కులము చెణీచి మిగుల గుయిచనైతి[65]. 317 


ఉ. భవ్యుండు ధర్మశర్మ తనబాంధవవర్గము చెప్పగా మదీ 
యవ్యభిచార మట్లెజీంగి యాత్మం గలంగియు కామినీ నహం 
తవ్య[66| యటంచు. దెంపుడిగి దానవుచేతికశాహతి న్శరీ 
రవ్యథం గుందుచుండు బహురాత్రులు నీవని శాప మిచ్చినన్‌. 318 


క. వడవడ వడశకుచు మానము 
సడలంగ ధరం జాంగి మ్రొక్కి శాపావధి యె 
న్నండు నాకుం గలుగు ననుచుం 
దడవోర్వమి విన్నవింప దయతో నతండున్‌. 319 


క. అసహాయశూరుం డగునొక 
వసుధాపతి వచ్చి రేలు వగంెట్టెడున 
య్యసురం బొరిగొన్న యప్పుడ 
వెస నీశాపమున కెల్ల వీడ్కో లనియెన్‌[67]. 320 


శా. ఆశాపంబున వినిబారిం బడి దేహం బెల్ల మ్రందంగ న 
య్యాశాబంధముపేర్మిం బ్రాణములం బాయంజాల కే నుండంగా 
నీశస్తప్రభ నాతమం బడంపి మన్నించెం గృపం జూడు భూ 
మీశాధీశ్వర! నీకు మే లొకట యే నిచ్చోటం గావించెదన్‌. 321 


సీ. ఇక్కడి గుడి తూర్పుదిక్కున బక్కెచె[68] 
ట్టున్నది దానికి నుత్తరమునం 
[69] బరువెండు దవ్వున బరివెంక పడుమటి 
నెలవునం దొమ్మిది నిధుల మీణీ 
దనుజుండు దాంచిన ధనము పెక్కున్నది 
కైకొమ్ము నామీందం గరుణసేయు 
చనియెద నని మ్రొక్కి వనిత యేంగిన రాజు 
వెజంగంది యిక్కువ వెదకి కాంచి 


ఆ. దీనుం డైన భద్రసేనతనూజున 
కిచ్చి వేడ్క మగిడి వచ్చిం బురికి 
నిట్టిగుణము లేక యిది యెక్కవచ్చునే 
పొమ్ము చాలు నింక భోజరాజ. 322 


క. అనవుడు నంతకు నంతకు 
విన నింపగు నతనితెంపు విని సభ యెల్లన్‌ 
మన మలరంగ నవమానం 
బును[70] సిగ్గును ముడివడంగ భోజుడు మగిడెన్‌. 323 


శా. అక్షిణప్రతిపక్షభావసముదగ్రాటోపజాగ్రన్మనో 
రక్షో నాయకపక్షతత్రణవిహారక్షిప్తకౌక్షేయకుం 
గుక్షిన్యస్తసమస్తలో కభరణక్షుణ్ణాక్షయాత్మావృతి 
ప్రక్షేపోచితు వాహనీకృతమహాపక్షీశు లక్ష్మిశునిన్‌. 324 


శౌ. ఉల్లాసోద్ధతచండతాండవవిహారోత్తుంగరంగజ్జటా 
వల్లిమండేలమల్లికాకుసు మభావప్రాప్తబాలేందునం 
ఫుల్లేందీవర రేణు సంగకబరీభూతాభ్రకూలంకషా 
కల్లో లో పరిబిందుమౌక్తి కికమయాకలో ఏత్తమాంగున్‌ నివున్‌. 325 


మాలిని. ధరణిధరవిభూషా ధర్మనిర్మాణతోషా 
సరసిజభవసేవ్యా సంతతాత్మీయభావ్యా 
నిరుపమనిజలిలా నిత్యకళ్యాణశీలా 
పురహరహరిరూపా భుక్తిముక్తిస్వరూపా. 326 


గద్వము. ఇది రాయగజగంధవారణ వైరిమండ లికభేకఫణీంద్ర 

రఘాట్టవిభాళాదిబిరుదప్రకటచారిత్ర కళింగదేశనిర్దూమధామ త్యాగనాగార్జున 
కర్ణాటద్రవిణాంధ్ర మహారాష్ట్రభూపాలరూపనూపురసేందరచరణారవింద 
సనదప్రోలి పురవరాధీశ్వర వెలనాటి పృథ్వీశ్వరరాజ్యసముద్ధరణ శ్రి గీకొజవి 
వెన్నయామాత్యపుత్ర హరితసగోత్రపవిత్ర సకలసుకవిమిత్ర కసవరాజతనూజ 
గోపరాజవిరచితం బైనసింహాసనద్వాత్రింశిక యనుకావ్యంబునందు విక్రమార్కు 
మహాదార్యంబును జీమూతవాహనొపాఖ్యానంబును సాహసాంకుని 
సాహసౌదార్యంబులును నన్నది పంచమాశ్వాసము. 


మ. 


1. తావతంసి దక్షధ్వంసీ 
2. మోము 
3. జెలువించుక యెడయ 


. వ. అనవుడు నవ్వసుమతీపతి యతని పరోపకార సత్త్వగుణంబు లెట్టివనినం 
బాంచాలిక సవినయంబుగా ని ట్లనియె. అని యొక ప్రతిలో వచనమున్నది. 


. రాజసమ్ముఖ 
మున నరు డవయోగకార్యములుగా వెస 
. రజోవనరాజితాజలక్షణ్యము 


. కంచపదమును సరసిజచిహ్నితమును సంకృతిచ్చందములో గనంబడుచున్నటవి. 
ప్రకృతిచ్చందములోని దని వ్రాయబడినది. 

. దనుసైపక 
పలుతెజంగుల నన(గ నట్టిబదుకోర్వకతా 
గెలశుల గ్రేళ్ళుటీకెనొ యన 


. హస్రశిఖర రమ్య మౌచు నెపుడు 
భూమి గగనభాగపూర్ణమై ద్విజకుల- 

3 యార్భాటించి 

. రతిగానక యతనికీడు గనుగొనంబడియెన్‌ 

. మేలుంజేయ మదిగానక 

. ఒకతేజి కేడుపేరులు 

. శిరోమణి వీవు 

. నీదు నప్రియము పెంపును జేకుర 

. ఏమితగవు చేసి 

క పుణ్యపురుషుండు వినం బుణ్యపురుష 

. వసంతలక్ష్మి 

. తుంటవిల్లుచే మానసంబు పేటెత్త. చి. సూ. 

. విరవిర విరహాగ్ని విరియంజొచ్చె 

. పిచ్చగిల్లిన; పెచ్చు పెరిగిన 

. చుంయనియెన్‌; చుబుకంటెన్‌ 

. దోబుట్టువౌటంజుమీ; నౌటంగదా 

. చొప్పుడు నేదీని బ్రదుకు చి. సూ. తప్పదు యేపనియైనను ముప్పవు 
మున కేమియైన మోసమువచ్చున్‌ 

.క. మనసిజునియేవు జాజంగం ...తన రుచి దివిగలయ బాలతపనుండు 
పొడిచెన్‌. 


26. 


27 


28. 
29. 
30. 
31. 
32. 
33. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
43. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 


syle 


నె నరునాటంజూపె మన్ననంజడమాటై. చిజికునం బెడమరిచూచిన 
నెజసఖింజేరిననాగనె 


తన్న్మూలంబుగాం బెడమణిమాచిన మన్మథుండు తెగజూచుట 
లోకోపకారంబయ్యె. 


ఈక్రిందివి దశావస్థలకందములు. 

మది, గోదరమగు ఠావులేక గొంకుచునుండున్‌ 
చేతనంబ్రాలుగాంగ 

వాసుకీసుతులు నివాళింపంగా. నిర్ణకాంతలు నిపళింపంగా. 
నిర్భరహాని 

బ్రదుకు 

కుటిలప్రచారులము 

ననద ననాథు నార్తు శరణాగతు 

చా వపకీర్తి యశంబు నిజాప్తులు హీనజంతువుల్‌ 
యుండరా 

ధర్మజ్ఞులకున్‌ 

వడిం బొంగి 

నైతి నేమి 

నహీంద్రులం దిందువు 

పోంగడంగి యచటి కేంగుదెంచి-చావందలంచి యచటి క్రేవవచ్చి. 
నున్నారటంచు నేనుంటింగాక 

ధర్మైకనిరత 

సద్భక్తి సేయ వేసరితివో యోయన్న 

చెజుకు చేతికోల చిన్నికూన 

అన్నువ, అధ్యత 

కిద్దణకుం 

యెత్తున నమరాసనంబు వెస ద్రొక్కంగ వచ్చునె 


క. ఆకాశసాగరాంతర ....... శ్లోకుండు పురందరుండీ, లోకము 
గొనియాడ దానలోలుం డయ్యెన్‌ 


సమున్నతి ధనమునం జొప్పడు హీనత దారిద్యమున వచ్చు 


52. 
53. 
54. 
55. 
56. 
57% 
5రి. 
59. 
60. 
61. 
62. 
63. 
64. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 


బుద్ధులు గలవే 

వినిపించెదనని 

మహార్తరవము- చి. సూ. 

బృథ్విపాలక దీనికతము దేవర యెజుంగున్‌ 
కాటుకమలక = మసిమూడశకుడు 

మొటిగగు వచ్చితి 

టసుర నిపుడె చెండి 

ఆలమున బడిన 

నావాలునం బడితివి 

బెదరి 

బెట్టిదమున 

కెందలిరుతేజమునను 

మెండుకొనంగ 

కులము చెడితి మిగులం గుటిలనైతి 
ఇంతిదా నహంతవ్య 

వెన నీపాపమున కదియె వీడ్కో లరయన్‌ 
పరికెచెట్టు (బరివెంకకు( బక్కె నామాంతరము. పరికె వృక్షవిశేషము.) 
పరువుదవ్వున 

ననురాగంబున 


పదుమూండవ బొమ్మకథ 


క్‌, శ్రీకరుణారసమయ విభ 
వాకరనయనద్వయప్రభామితు ఘననా 
భీకమలస్థితనుతు విను 
తాకారు వికారదూరు నఖిలాధారున్‌. 1 


క. మనమునం దలయచు భోజుం 
డనువగు లగ్నమున నెక్క నరుదేరంగ నా 
సనపాంచాలిక నిలునిలు 
మని జనులకు నెల్ల విసయంబుగం బలికెన్‌. 2 


క. సత్వము సాహసమును దా 
తృత్వమ్మును విక్రమార్కు తెజింగునం గనకే 
సత్వరగతి నరుదేరం బ్ర 
భుత్వము ఘన మౌనె యతని బురుడించెదవే. 3 


క. మది దలంచి చూడు నావుడు 
విదితంబుగం దద్దుణములు వినిపింపుము న 
మ్మద మొదవ నిచట ననినం 
బదుమూండవబొమ్మ భోజపతి కి ట్లనియెన్‌. 4 


ఉ. ఖండితవైరిమండలు: డఖండపరాక్రమదర్పశాలి యా 
ఖండలవైభవుండు త్రిజగద్భరితామలకిర్తిచంద్రికా 
మండితమండలాగ్రుండు సమగ్రజయాస్సదబాహుయుగ్ము(డై 
చండతరప్రతాపుం డగుసాహసభూషణుం డుర్వి యేలుచున్‌. 5 


ఆ. ఆజునెలలు గడపి యంత దేశాంతర 
మరిగి వనము లూళ్ళు( దిరుగుచుండి 
కనియె గంగపొంత జనమేజయుం డను 
ధర్మశాలి దైన ధర్మపురము. 6 


క. ఆయగ్రహార మొయ్యన 
డాయంగ మాపైన నొక్కటన్‌ ద్విజునింటన్‌ 
రేయుండి రేపకడ నది 
తోయంబుల. గ్రుంకం జనుచు ధూర్జటిం దలంచెన్‌. 7 


ఊ. కామునిం గాల్చి బూడిదను గంధముగాం గొని యెద్దు నెక్కుచుం 
బాములుం దోలు నెమ్ములుం గపాలములుం దనమేనిసొమ్ముగా 
గాములం గూడి యాడుచును గాడు గృహంబుగ నున్నవాండు గం 
గామృత మౌదలం జిలికి నంత సదాశివుం డయ్యె నెల్లెడన్‌. 8 


క. అనుచుం గనుంగొనె గృతముని 
జనసంగన్‌ ద్విజసురంగ6 జపలతరంగన్‌ 
ఘనకంకణలసదంగన్‌ 
జనితామితదురితభంగ జాహ్నవి గంగన్‌. 9 


వ. కని మ్రొక్కి శుచియై సచేలస్నానంబు సేయుచు. 10 


క. మలినుండు మై గడంగిన ని 
ర్శ్మలుం డౌ టది చెల్లు లోకమాతా! నీలో 
దలం దడిపినం జలి లే దని 
వెలయుట యాహరునినుదుటివేండిమిజుమ్మీ. 11 


ఆ. ఒకనియడుగు జేరి యొకనియొదల యెక్కి 
యొకనివెంట వచ్చి యొకనిం గలసి 
వెడలి పాటి తనుచు విందు మట్టయ్యు నీ 
జివనంబు లోకపావనంబు. 12 


చ. అని కొనియాడుచున్‌ జలకమాడి శివార్చన దీర్చి సూర్యు నిం 
పున బ్రణుతించి యూరిదెస బోవగ వీనుల కెల్ల దేనియల్‌ 
చినుకం బురాణవాక్యములు చెప్పెడివిప్రుని జూచి 
జనసభం జేరి మ్రైక్కి సరనస్థితితో వినుచుండ నయ్యెడ .13 


ఆ. దానధర్మములకు( బూనక తనపొట్ట 
నినుపుకొన దలంచు జను(డె పశువు 
పసరమైన మెజుంగు బండి యీడుచు దున్ను 
నంతకంటిెం గష్టుం డండ్రు బుధులు. 14 


క. వదనము ప్రసాదసదనము 
హృదయము సదయంబు మాట లింపుల తేటల్‌ 
మెదలుట మేలునం బొదలుట 
సదమలవర్తనుల కివియ సహజగుణంబుల్‌. 15 


క. సురలకు ధరణీసురులకు 
హరిహరులకుం బ్రియ మొనర్చుయాగము లెల్లన్‌ 


సరిగూర్చి యెత్తుచోటను 
శరణాగతరక్షణంబు సరిగా వెందున్‌. 16 


చ. అని చదువం బురాణవచనార్థము సత్యముగా నెజింగి న 
జ్ఞానులు మనంబులోనం గడు 'సంతమందుచు నుండగా భయం 
బున మదిం దల్లడిల్లుచును బొబ్బలు వెట్టుచు నొక ్కవృద్ధకా 
మిని పజతెంచీ వారల సమీపమున న్నోరచేసి యేడ్చుచున్‌. 17 


ఆ. పొలములోన జింక బులి వట్టు కైవడి 
వడి నెదిర్చి సంధ్యవార్చువేళ 
గంగలోన మొసలి టమ్రింగెను నాపతి 
ననదం గావరయ్య యయ్యలార! 18 


వ. అనుచుం బెదవులు దడువుచు దీనవదనయై మ్రొక్కిన నక్కజంబుగా నక్కామిని 
యక్కటి( జక్కంబెట్టలేమి నక్కటా యనుచు నొక్కటియు ననలేక విప్రజాతి గావున 
నొడొరులమొగంబులు చూచుచు నున్నెడ నిగుజు గప్పిన నిప్పు చొప్పున 
యప్పురుషరత్నం బప్పుడ దిగ్గున లేచి. 19 


క్‌, తల్టీ!యిక నుల్లంబున 
దల్లడ మందకుము మొసలితల. ద్రెంపుదు నీ 
వల్లభు విడిపింతును నే 
కల్లోలిని గలంతు హల్లకల్లోలముగన్‌. 20 


ఆ. అనుచు నభయమిచ్చి యటఖడ్గసహితుండై 
గంగం జొచ్చి రాజపుంగవుండు 
కొంకులేక యీంది అంకెలు వేయుచు. 
గడింది మొసలి: దృణముగా దలంచె. 21 


ఆ. పిడుగుకంటె మిగుల బెడిదమౌ నడిదంబు 
పూని డాసి వ్రేసి దానిం ద్రుంచి 
యంటంగోజ లెడపి గంటి మంత్రించుచు 
బడుగుబాపనయ్య వెడలనడిపె. 22 


క. నిజనామము దల.చిన నం 
బుజనాభుండు వచ్చి మొసలిం బొరిగొని కరుణన్‌ 
గజపవుంగవుం గాచిన క్రియ 
ద్విజపుంగవుం గాచి మనుజదేవు(డు వెడలెన్‌. 23 


శా. ఆవేళన్‌ జను లెల్ల నుల్లములం జోద్యం బందుచు న్మేలు మే 
లీవీరాగ్రణి సాటిచేప్ప( గలరే యేవీరు లైన న్ఫువిన్‌ 
దైవం వీతనిపాల( గల్లి నని వింత లా 'ప్రశంసింపంగా 
నావిప్రుండు నిజప్రియాసహితుండై హర్షించి దివించుచున్‌. 24 


ఉ. సాహసికాగ్రగణ్య! రభసంబున నీ వరుదెంచి యమ్మహా 


గ్రాహము+ ద్రుంచి నన్ను. గృపం గాచితి దీనికి మాటు మేలుగా 
నీహిత మే నొనర్చెదను నీ వతిదుర్లభ మంచు దీని సం 
దేహము లేక కైకొనుము దేవసమానుండ వీవు గావునన్‌. 25 


క. ఓపురుషవర్య నేనొక 
తాపసు దయ దొల్లి నర్మదాతీరమునన్‌ 
గోపాలమంత్రజపమున 
నోపినక్రియం దపము సేయుచుండంగ నాకున్‌. 26 


వ. ఒక్కనాంటి రాతి సుఖస్వప్నావసరమున. 27 


సీ. మేఘంబు కడంబొల్పు మెణిపుకైవడినున్న 
పీతాంబరముదిండు బిగియంగట్టి 
తరుణాతపద్యుతి హరిచందనం బొప్ప 
రవిభంగి నురమున రత్న మలర 
యమునాజలమ్ముపై నమరునెత్తమ్ముల 
తమ్ములౌ తెలిగన్నుుదమ్ము లమరం 
గరిరాజుశిరమున ఘనరత్నఖచితమౌ 
దండచాడ్చునం బీలిదండ యమర 


ఆ. వన్నెలన్నియుం దనలోనివన్నె లనంగం 
గరుణం బొ డవైనరూపశృ్ళంగార మనంగ 
గోపికల మరులుకొల్పిన దీవులాండు 
రమణ గనుపట్టె గోపాలరత్న మెదుర. 28 


వ. ఇట్లు సన్నిహితుండై. 29 


శా. ఆ దేవుండు మహాప్రసన్నవదనుండై యాత్మలోనం గృపా 
శ్రీదై వాణంగ నన్ను. జూచి తలపు ల్సిద్ధించు నీ కిప్పుడో 
భూదేవోత్రమ నీజపంబును దపంబు న్నాత్మం గైకొంటి నే 
నీదైవంబు ఫలంబు దీనికి. దగన్‌ నిర్మించి ౧ కిచ్చెదన్‌. 30 


వ. వినుము. స్ఫటికసౌపానంబులును గనకఘంటికలును నింద్రనిలస్తంభంబులును 
మహారజతకుడ్యంబులును రమ్యహర్శ్యంబులును చినాంశుకధ్వజంబును 
గుసుమితపర్యంతవనంబును విద్యాధరగణంబును గామగమనంబును గలుగు 
దివ్యవిమానంబు దేహావసానసమయంబున౦ బ్రాపించు నని యాన తిచ్చి 
చనియె. నట్టిఫలంబు నీ కిచ్చి కృతార్థుండ నయ్యెదం గైకొను మనిన 
నమ్మనుజేంద్రుండు. 31 


క. అత్యాతురుం డని నిను నా 
నిత్యకృపావృత్తి గాచి నిలిపితి గాకేం 
బ్రత్వుపకారంబున కీ 
కృత్యము సేయుదునె దీనికిం బ్రియ మేలా. 32 


గి. అనదం గాచుట కులవిద్య యండ్రు మాకు 
రాజపుత్రుండ నిదియ ధర్మంబు గాదె 
నీకుజేసినమేలుగాం గైకొనకుము 
క్షత్రియకులంబు భువి దానపాత్రమగునె. 33 


ఉ. నావుడు వివ్రం డిట్టివచనంబుల నాతని విక్రమార్కుగా 
భావములోపలం దెలిసి పార్థివశేఖర! ! నేడు నీ వవం 
తీవిభుం డౌట నే నెజీంగితి నేతి యన్యుల కిట్టిచిత్తము 
న్లావును సాహసంబు శుభలక్షణము ల్వినయంబుం గల్లునే. 34 


చ. ఇది కడుమేలు చేకుటి నరేశ్వర! ని న్లనుంగొంటి బ్రహ్మకున్‌ 
వదనభుజోరుపాదముల వర్ణము లుద్భవమందె నాలు చ 
క్కదనమునందు విప్రులకు క్షత్రియజాటీకి నొక్కవేళ మే 
లొదవంగ. బెట్టుడుం గ గొనుటయుం దమలోపలః జెల్లు వీడ్వడన్‌. 35 


ఉఊ. ఈదురవస్థ కడ్డువడి హీనుని విప్రునిః గాచె నంచు నీ 
మేదినిలోనం గిర్హియును మేలు దొలిర్చదె విన్నవించుచో 
నాదరణంబు సేయం దగదా సుకృతం బిది దుష్టదానమే 
కా దననేల కొమ్మనుచు. గైకొనం బ్రార్థనచేసి యిచ్చినన్‌. 36 


ఉ. కైకొని విప్రు వీడుకొని గంగకు భక్తి నమస్కరించి కం 
థాకరవాలయోగవిధిదండనమన్వితుండై నృపాలుండ 
స్తోకమనఃప్రసాదమున జోగివిధంబున నంతనంత ను 
త్సేకము లేక యేగి బహుదేశములుం గలయం జరించుచున్‌. 37 


బ్రహ్మరాక్షసుని కథ 


సీ, రుచిరసరోలంబరోలంబకలకంఠ 
కలకంఠకులవృతకలకలంబు 
బంధూకబంధునాగంథకగంధి ని 
కేతన కేతకికేతనంబు 
పరిభూతభూత ప్రపంచాన్యనాగేంద్ర 
నాగేంద్ర నాగేంద్ర భోగభూమి 
సేక సముత్సేక 'భీకరసూకర 
కాసార కాసార భాసురంబు 


గి. చలపలాశపలాశరసాలసాల 
తాలహింతాలశీతలోత్తాలతలము 
మృగమృగాధనమృగనాభిమృగమయంబు 
వింధ్యవనము సొత్రించె నవంధ్యబలుండు. 38 


క. అక్కడం గడుదూరము చని 
యొక్కెడ నిలుచుండి దాహ మొలయంగ జల మే 


దిక్కునం గానక చీకటి 
నక్కజముగ నిండి శూన్యమగుగుడిం గనియెన్‌. 39 


క. శాశ్వతముగ నాముందటి 
నీశ్వరలక్ష్మిశభారతీశ్వరమయమై 
విశ్వజనాశ్రయముగ నొక 
యశ్వత్దముం జూచి చేర నరుగంగం గ్రిందన్‌. 40 


క. వెడందమొగంబును గోజలు 
మిడిగ్రుడ్లును గుణచచెవులు మిడిమీసమ్ముల్‌ 
సుడిగొన్న వెండ్రుకలతో 
సుడియంగ నొకబ్రహ్మరాక్షనుం గనుగొనియెన్‌. 41 


మ. కని నిశ్శంకుండు సాహసాంకుండు మహాకౌతూహలుండై రయం 
బున డాయం జని యిట్టి కాబిడవిలో భూతంబవై యున్కి యె 
వ్వనిమూలంబున నయ్యె నెవ్వండవు సర్వంబుం దగం జెప్పుమా 
యనిన న్నివ్వెజంగంది వాడు నిజవృత్తాంతస్మృతి న్నమ్రు(డై. 42 


క. ధరం గలపురాణముని వ్యా 
కరణంబుల శాస్త్రముల నిగమముల( గవితం 
బరిణతు(డ మాళవేంద్రుని 
పురోహితుండ జన్మసంజ్ఞం బురుహూతుండన్‌. 43 


గీ. అధిపుకొలువున నేం బరీక్షాధికారి 
నగుటంజేసియు నొకవిప్తుం దెగడి పుచ్చి 
యట్టికిడున నిర్ణనం బైనయడవిం 
జచ్చి గతి లేక బ్రహ్మరాక్షసుండ నైతి. 44 


క. ఈయెడ నే నుండంగ నిదె 
వేయే(డులు చనియె గీడు విడువదు బలిమిన్‌ 
నీయట్టిపురుషరత్నం 
బీయలజడి వాపనోపు నీశ్వరుకరుణన్‌. 45 


ఉ. నావుడు వానిదీనవచనంబులకుం గరుణార్ద్రచిత్తు(డై 
భూవరు( డాత్మలో న దలపోసి వినిశ్చయబుద్ధి నీయస 
ద్భావము( బాపనోపెడు నెవంబుగ( జిత్తమునం దలంచి నా 
జీవము వెండినం గొజుత సేయక యిచ్చెద వేడు మియ్యెడన్‌. 46 


చ. అనవుడు వాడు సంతసము నచ్భెరువుం గడు బిచ్చలింపంగా 
మనమున బొంగి పాపము క్రమంబునం బాయంగ గంగలోన వి 
ప్రునిం దగ గాచి కైకొనిన పుణ్యము నీకడ. గల్గంబోలు నిం 
పెనయంగ ముక్తిమార్గమున సేద నాఫల మిమ్ము నావుడున్‌. 47 


ఆ. బ్రహ్మరక్షణమునం బడసిన సుకృతంబు 


బ్రహ్మరక్షకుండు భక్తి నొసంగ 
బ్రహ్మరాక్షసుండు బ్రహ్మమీణినపర 
బ్రహ్మపదము+ జేరి భవ్యుం డయ్యె. 48 


క. నిష్పాపదేహు డై గతి 
నిప్పన్నం బైన నెగసి నెలంతలు గొలువం 
బుష్పాయుధసము. డై మణి 
పుప్పకమున నుండి మ్రొక్కి పోయెన్‌ దివికిన్‌. 49 


వ. ఇ ట్లతం డరిగిన తదనంతరంబ. 50 


శా. ధాత్రీపాలకశేఖరుండు నటం దత్కార్యంబు సంధిల్లంగాం 
జిత్రం బంది విదేశపర్యటన మిక్షింపంగ నాకున్‌ జగ 
న్మైత్రీకారణ మయ్యె సంచు మది నానందించుచు న్లూఢచా 
రిత్రుండై మగిడె న్యశంబు దిశలన్‌ రెట్టింప నుజ్జేనికిన. 51 


క. కావున నీకిగుణములు 
లే వీజన్మమున నెక్కలే వీ వనినన్‌ 
భావం బెడలంగ ధారా 
భూవల్లభు( డంత నంతిపురమున కరిగెన్‌. 52 


పదునాల్గవబొమ్మ కథ 


వ. మటియును గతిపయదినంబులు చనిన. 53 


క. కదలనివిల్లును గాలిం 
బొదలెడు నారియును నిద్రవోయెడుశరముం 
బదనుండు జడముడియుంగల 
ముదిజోదు న్నాదలివేల్పు ముదమునం దలంతున్‌. 54 


క. అని భోజుం డొక్కవేళం 
రనకాంబరభూషణములు గడుబెడం గడరం 
జని సింహాసన మెక్కంగం 
గని పదునాలుగవబొమ్మ కలకలం బలికెన్‌. 55 


క. ఓనరనాయక! చెల్లని 
పూనిక లవి నెజిపనేల భువి నుజ్జయిని 
మానవనాథుని కెనయగు 
దానగుణము లేక యెక్క. దరమే నీకున్‌. 56 


క. నావుడు నాతని వితరణ 
మే వెరవున నెచట నొదవె నెజింగింపు మనన్‌ 
భావజ్ఞులు మనమున సం 
భావింపంగ నిట్లు సాలభంజిక పలికెన్‌. 57 


క, ఆయవనీపతి కీర్తి 
స్టేయుండు పరనృపకులావిధేయుండు ధృతిగాం 
గేయుయడు వితరణగుణరా 
ధేయుండు జవసత్వవైనతేయుండు చుమ్మి. 58 


ఊఉ. పార్టివుం డొక్కనాం డవనిభారము మంత్రికి నప్పగించి ధ 
ర్మార్రము మేన నించుక ప్రయాసము దోపం జరింపకుండినన్‌ 
వ్యర్లీము జీవనం బని నయంబున వెల్వడి యోగివేషి యై 
తీర్ణములుం బురంబులు విదేశములుం దగ సంచరించుచున్‌. 59 


క. అగణితసౌధోజ్ఞలరుచి 
గగనస్థలి యభ్రగంగగతి నమరంగా 
నగపక్షవైరినగరము 
నగియెడుగతి నున్న యొక్కనగరము. గనియెన్‌. 60 


క. ఆనగరముచేరువ ను 
ద్యానవనాంతరమునందు నలరెడునదిలో 
స్నానంబుచేసి సిద్ద 
స్థానం బగు నచటీగుడికి జని సంప్రీతిన్‌. 61 


క. అంబురుహంబులు దనహ 
నస్తాంబురుహంబుల. దెమల్స్చి యతిధీరుండై 
త్ర్యంబకునిదేవి యగు జగ 
దంబకు నంబికకు భక్తి నర్చన లిచ్చెన్‌. 62 


ఉ. ఆకడ మున్న చండికకు నర్చన లిచ్చుచుం గొల్చియున్న య 
స్తోకోతపఃప్రసిద్ధు. డవధూతుండు చూచి యుదారమూర్తి నీ 
వీకడ కేల వచ్చి తను డేను విదేశి బరిభ్రమించుచున్‌ 
మీకృపం గోరి తీర్థములు మెట్టుచు నిక్కడ కేగుదెంచితిన్‌. 63 


క. అనవుడు నాతండు నవ్వుచు, 
ననుమానములేదు విక్రమార్కుండ వగుటం 
గని యెజుంగుదు. బూర్వంబున 
నను మూడుని జేసి మొజంగ నాయం బగునే. 64 


వ. అనిన నతం డే నియ్యడం బరదేశి నగుట దప్పదు సకలరాజ్యభారంబున 
నీతిధురంధరుం డగు మంత్రిశిరోమణి భట్టిం బురంబున నిల్పి భవాదృశు లగు 
పురుషరత్నంబులం జూచుట కారణంబుగాం దీర్థంబులం దిరుగుచున్నవాండ 
ననిన నజ్జనవల్లభునకు బుద్ధి సెప్పుచు సిద్ధవల్లభుం డిట్లనియె. 65 


క. పూజ్యుండవు సకలతిమిరహ 
రజ్యోతిరూప మైనరవిమూర్తివి నీ 
రాజ్యంబు నిఖిలధర్మ 
ప్రాజ్యం బది విడిచి యిటకు రాందగ వగునే. 66 


క. ధనముం గృషియును విద్యయు 
వనితయు నృపసేవనంబు వాణిజ్యంబుం 
దనధర్శంబు. జికిత్సయు 
ననుదినమును గట్టిగాంగ నరయంగ వలయున్‌. 67 


ఆ. ధరణిం దిరుగ నన్యధరణిపతులచేత 
నచట నొడు కార్య మయ్యెనేని 
దిక్కు గలదె బేల! త్రిమ్మరు టది యేల 
చాలు నింక మగిడి చనుము పురికి. 68 


ఉ. నావుడు భూవరుండు మునినాథ!ననుం గృపం జూచి పల్కుచో 
నీవచనంబు దప్ప దది నీతియుతం బగు వస్తురక్షకున్‌ 
దైవికమానుషంబు లన దద్దుణముల్‌ ద్వివిధంబు లందులో 
వేవురు దైవ మెక్కు డన వేవురు నుద్యమ మెక్కుడం డ్రిలన్‌. 69 


ఉ. ఈయెడం గర్భభూమియగు డెవ్వరికైనను బుద్ధి నేర్చునం 
జేయగ లేదు కాల మెడచేసిన నేతము లెత్తి కాల్వలుం 
బాయలు గోళ్ళు నూతులును బావులు రాట్నములున్‌ జలార్థమై 
చేయ(గనాయె గాక మణీ చేయనినాః డవి తామె పుట్టునే. 70 


క. ధాత మును నోరుం గన్నులు 
జేతులు దగ నిచ్చి కుడువం జేకూర్చినచో 
జేతం గడి యందుకొనండే 
నాతజీం గడి యేగి వచ్చి యంగిట( బడునే. 71 


క. ఉత్తముం డుద్యోగఫలా 
యత్తుండు భాగ్యాభిలాషి యథధముండు రెంటం 
జిత్తంబు గొల్పు మధ్యము. - 
డుత్తముకడ నుండ లక్ష్మి యొడంబడు నెపుడున్‌. 72 


వ. అట్టయ్యును మానుషకృత్యంబున కుపహతి గలదు గాని దైవకృతంబునకు( 
జేటు లే దని మున్ను నాకుం బ్రసన్నుండైన పరమేశ్వరునిమింద భారం బిడి 
నిశ్చింతుండ నై చరియింపుదు. 73 


ఆ. లావు లేని వేళ దైవంబు గలిగిన 
నెచట నైన లక్ష్మి యేగుదెంచు 
నడవిం జొచ్చినంత యక్షులకృపః జేసి 
రాజశేఖరునకు రాజ్యమయ్యె. 74 


రాజశేఖరునికథ 
ఉ. నావుడు రాజశేఖరుడు నా నత. డెవ్వడు యక్షదైవసం 


భావన యెట్లు గల్లె జనపాలక! యాకథం జెప్పు మన్న నా 
భూవరుం డిట్లనున్‌ ద్రవిళభూమివరుం డత డాజి శత్రులం 


బ్రోవులుగా నొనర్చి సిరి వొద(గ రాజ్యము సేయుచుండగన్‌. 75 


ఉ. నొచ్చినవారి సూను లగునూర్వురు రాజులు దండుగూడి పై 
వచ్చినం గోటలోనం బరివారము గొంచెము గావున న్వడి 
న్విచ్చి చనంగ నానృపతి వేగమ పత్నియుం దాను గానలో 
జొచ్చి నిగూఢమార్గమున సుక్కుచు( గందుచు లోనం గుందుచున్‌. 76 


ఉ. అక్కడం బ్రొద్దు గ్రుంకగ మహావటవృక్షముం జేరి విన్ననై 
చెక్కిటం జేయిం జేర్చి తనచేడియ చింత మునుంగ నాత్మలో 
బొక్కుచు నిద్రలేక తలపోయంగ నానడురేయి వింతగా 
నెక్కటి మజ్ఞిమీంద గల యేవురు యక్షులు కార్యదక్షులై. 77 


చ. మనకు విహారదుర్గ మగు మద్రపురంబున కిశుం డైన యా 
జనపతి నిన్న( జచ్చె మటీ సంతతి లేదు తదీయరక్ష కె 
వ్వని నిశ నిల్పి రాజ్యసుఖవైభవ మిత్తము చెప్పు డంచు నే 
ర్పునం దమలోనం గూడి తలపోయుచునుండంగ నొక్క డిట్లనున్‌. 78 


ఆ. ఇంతవిచార మేల మన కీవటవృక్షముక్రింద నున్న భూ 
కాంతుని నప్పురంబునకు గరగ జేయుద మెల్లి నావుడున్‌ 
సంతసమంది యందబజును సమ్మత మౌ నిది యంచు( బల్కినం 
జింత దొజింగి యానృపతి చెల్వయు+ దానును నుల్లసిల్లగన్‌. 79 


ఉ. ఆకమలాప్తసూతుం డుదయాద్రికిం జేరుచుం దూర్చుదిక్కునం 
జేకొని కెంపుగుంపు గొన జేయుచు. దారల పెంపు డింపంగా 
జీకటి రాజశేఖరుని చీకటితోడన కూడి పాయంగా 
నాకడ యక్షు లాతనికి నప్పురమార్గము. జెప్పి యంపంగన్‌. 80 


ఉ. భాస్కరుం డంతలో నుదయపర్వత మెక్కంగ భూవిభుండు శ్రే 
యస్కరి యైనలక్ష్మి క్రియ యంగనతోడుగ నేగి కానలోః 
దస్కరమార్గము ల్లడచి దవ్యులం [1]గాంచెం దటాంతకీలితా 
హస్కరరత్నజాలవలయం బగుయక్షవిహారదుర్గమున్‌. 81 


ఉ. ఆనగరంబుచేరువ వనాంతము+ జొచ్చి సరోవరంబులో 
స్నానము చేసి భాస్కరుని సౌరజపంబునం గొల్బుచుండ(గా 
మానవు లెల్ల నెవ్వనికి మద్రపురాధిపతిత్వ మిత్తేమం 
చూనినచర్చనున్నయెడ నొయ్యన యక్షులు బుద్ధి గొల్పినన్‌. 82 


క. మదకరిణిచేతి కొకచ 
క్కదనపు వనమాల[2] యిచ్చి కదలించినచో 
నది యెవ్వని మెడ నిడియెను 
విదితంబుగ నతండె మనకు విభుండౌ ననుచున్‌. 83 


క. అందటు నొకమదపస్తిని 
నందముగ నలంకరించి హస్తాగ్రమునం 


జెందావలదండ యిడి వే 
డ్కం దూర్యధ్వనులు[3] చెలంగం గదలించినచోన్‌. 84 


క. జంభారి నదురుకొనం జను 
కుంభీంద్రునితోడి పిడియొకో యిది యనంగాం 
గుంభిని పురి వెల్వడి యా 
కుంభినిపతియబుత దండ కొమరుగ వైచెన్‌. 85 


వ. ఇట్ట్లేను(గు పువ్వులదండ మెడ వైచిన. 86 


ఉ. ఆద్రవిళేశుం డాత్మసతి యప్పురలక్ష్మియం బోలె మున్నుగా 
భద్రగజంబు నెక్కి కవిపాఠకగాయకకిర్తనీయుడై 
మద్రపురంబు సొచ్చె దను మంత్రులు గొల్వ మహాసనన్థు(డై 
రుద్రసఖుండువోలె నతిరూఢికి నెక్కె నుదారసంపదన్‌. 87 


మ. రమణీచందనగీతవాద్యకుసుమస్రగ్వస్తభూషాదిభో 
గములం గోరికి మూరింటోవ నతిసౌఖ్యం బందుచు న్మంత్రివ 
రము కార్యంబులు దీర్చం పౌరు అనురాగం బంది నందింప రా 
జ్యము సేయంగ సహింపలేక బలిమి న్నామంతభూమీపతుల్‌. 88 


ఉ. ఎక్కడివా(డొ వీడు మన మిందజ ముండంగం దేరకాండు దా 
నిక్కడం జేరి మద్రపుర మేలెడి వీనికి రాజ్యమిం కిటం 
డక్కిన హాని యౌ నని కడంగి తదుద్ధరణాభిలాషులై 
యొక్కెడ దండు గూడుకొని యుక్కునం గోటకుం జుట్టుముట్టినన్‌. 89 


ఆ. అపుడు సంధిమాట లైన నాడింపక 
దొరల నైనం బోరి కరుగు డనక 
ధరణివల్లభుండు తానైన గదలక 
యతివతోడ నెత్త మాడుచుండె. 90 


వ. అయ్యవసరంబున మంత్రులును దొరలును బరివారంబును వైరు లెత్తివచ్చి 
కోటమీంద విడిసినప్పుడు నీ వూరకునికి రాజధర్మం బగునే మాకునైన సెల వాన 
తిమ్మనిన వినియు విననిభంగి నున్న దత్కాంతారత్నంబు పాచికలు 
చేతంబట్టుకొని. 91 


ఆ. తణీమి సామదానదండభేదములలో 
నొకట నైన వైర ముడుపవలయుః 
బగతు రెల్ల గూడి పై నెత్తివచ్చిన 
నెత్త మాడుచుండ నీతి యౌనె[4]. 92 


క. అనవుడు జనవల్లభు( డిది 
మనచేతల నెనె [క]ధైవమాయాగతమై 
చననున్నవి చను నెచటను 
మననున్నవి మను జలాగ్నిమధ్యములందున్‌. 93 


క. వృక్షముననున్న యేగురు 
యక్షులు మనరాజ్య మొసంగ హరియింపంగ న 
ధ్యక్షులు మన కిది పనియే 
యక్షంబులు వైవు చాలు నాడుద మబలా. 94 


వ. అని యనంతరంబ తత్కతస్మరణంబుగా( బలికిన మనంబున నెజింగికొని 
యయ్యక్షు లక్షణంబ మన మిచ్చిన రాజ్యంబున కుపద్రవంబు పుట్టుచున్నయది 
యొకయుపాయంబు తర్కింపవలయు నని వచ్చి యాకూడిన రాజులలో 
బరస్పరవైరంబును మనోవైకల్యంబును బుట్టించిన నాదండు రెండట్టలై. 95 


మ. తమలో బోరుచు నస్త్రఘట్టనసముద్యద్భూరివహ్నిస్సులిం 
గము లాశాంతములం బిశంగములుగా గావింపగా బాహువి 
క్రమముల్‌ చూపి గజాదిసైన్యములు మ్రగ్గం దోరమై రక్తపూ 
రము కెంధూళి నణంపంగాం గడంగి రారాజన్యు లాజి న్వడిన్‌. 96 


ఉ. అక్కలహంబు చూచి చని యాన్ఫపశేఖరుం డాజి భూమిలో 
జిక్కిన యశ్వరత్నములు సింధురబృ్బందములు న్రథంబులుం 
బెక్కుధనంబు లస్తములు భేరులు జోళ్ళును గోటలోనికిం 
గ్రక్కునం గొంచు నగి యధికం బగుసంపద నేలె నప్పురిన్‌. 97 


వ. అనిన విని యయ్యవధూతకుం డిది భాగ్యం బంటి వేని 
పూర్వకృతసుకృతివిశేషంబున నిది లభించెం గాక కానినాం డిటు గా నేర్చునే తొల్లి 
నేండునుం జేయవేని నింతియ కాదు యక్షసహాయంబు గలిగియు నుద్యోగి 
యయ్యరణ్యంబు గడచి మద్రపురంబు. జేరిన కతంబున రాజ్యంబు గలిగెం 
గావున దైవంబున కుద్యోగంబు ఫలసాధకం బగు నది కారణంబుగ నీవును 
రాజ్యం బెమజక పాలింపు పొమ్మని వీడ్కొలుపుచు. 98 


క. నీమహిమకు( గడు నెలవగు 
భూమీశ్వర! భూమి నిది యపూర్వం బనుచుం 
గామితఫలదాయకమై 
లేమి యుడుపు చంద్రకాంతలింగము నిచ్చెన్‌. 99 


క. ఇచ్చిన గైకొని పురికి 
న్వచ్చునెడ న్విప్తు డొకండు వదనము వాడ 
న్వెచ్చని యూర్పుల నాశట 
వచ్చుచు. జనుదెంచి మనుజవిధు దీవించెన్‌. 100 


ఆ. మూడు దినము లయ్యె వెండంగ నెచ్చట. 
గమికెడన్న మైనం గలుగదయ్యె 
గ్రాసమాత్రమేమి గలిగిన నా కిచ్చి 
నన్నుం గరుణ బ్రోవుమన్నం జూచి. 101 


క. ఇక్కడ నన్నము దొరకదు 
ది క్కితనికి నెద్ది పసిడి దినరా దిం 


యక్కణకు నడ్డ మగు నని 
లెక్కింపక చేతి సిద్ధలింగము నిచ్చెన్‌. 102 


వ. ఇచ్చిన. 103 


శా. ఆవిప్రుండు మణిప్రభావమున దివ్యాకారుంజై క్షుత్సిపా 
సావైకల్యము లెల్ల బాసి చనియెన్‌ క్షాపాలు దీవించుచున్‌ 
దేవేంద్రప్రతిమానుం డౌనత(డు నాదేశాంతరవ్యాప్తి నా 
కివెంటన్‌ హిత మయ్యె నంచు. గళతో నేతెంచె నుజ్జేనికిన్‌. 104 


ఆ. నీకు నట్టిగుణము లేక యీగద్దియ 
నెక్కరాదు చలము దక్కు మనిన 
నచ్చెరువు బ్రియంబు నొచ్చెముం బెనంగొనం 
దిరిగి భోజుం డంతిపురము సొచ్చి. 105 


వ. అంతట గొన్ని దినంబు లరిగిన. 106 
పదునైదవకథ 


క. కమలారిం గమలహితదృ 
క్కమలుని గమలాంకనాభికమలాకరునిం 
గమలాంకరమణిరమణుం 
గమలాసనహృదయకమల కమలప్రియునిన్‌. 107 


క. మదిం దలచుచు భోజుం డొక 
సుదినంబున నెక్కః గోరుచుం జనుదేరన్‌ 
మొదలనేె వారించుచు నా 
పదియేనవబొమ్మ యిట్లు పలికెం బెలుచన్‌. 108 


క. మర్యాద యెయింగ విది తగు 
కార్యమె యీవిక్రమార్కుకరణిని నీకున్‌ 
ధైర్యము సాహసమును నౌ 
దార్యమ్మును లేక యెక్కందగవే దీనిన్‌. 109 


వ. అనవుడు నతని సాహసాదికోదారభావంబు లెట్టి వనిన నప్పాంచాలిక 
సప్రపంచంబుగా ని ట్లని చెప్పం దొడంగె. 110 


ఉ. ఏ మని చెప్పం దక్కిన నరేశ్వరు లెవ్వరుం గారు గాని నే, 
డీమహి విక్రమార్కవిభు నీడున కౌదు రమోఘబాణసం 
గ్రామమున న్రతి న్విమతఖండన మై బలిమి న్ముఖప్రభన్‌ 
రాముడు. గాముడుం బరశురాముండు భీముండు సోముండుం గదా. 111 


ఆ. అట్టి మనుజవిభుండు భట్టి ప్రధానిగా 
నయ్యవంతి నేలు నాదినముల( 


గలండు వేదవేది ఘను(డు ధర్మజ్ఞుఃడు 
సుక్రుతుండు నాగ నాశ్రితుండు. 112 


ఉ. సుశ్రుతుం డెల్లతీర్థములుం జూచెద నంచు దృఢవ్రతస్థుంై 
యాశ్రితకల్పవృక్ష మగు నాపతిపంపున నేగి ధర్మస 
మ్మిశ్రముగా సుదేశములు ముట్టుచుం బుణ్యముం గూడంబెట్టుచు 
న్విశ్రుత మైనతన్మహిమ నించు వెసం జనియం బ్రయాగకున్‌. 113 


మ. తరగ ల్చితులు పక్షిజాతములకూంత ల్కంకణక్వాణముల్‌ 
[6]నురువు ల్తెల్లని చామరంబు లన నన్యోన్యంబు నుప్పొంగుచు 
న్సరి గంగాయమునల్‌ తగం గొలువంగా ఛాయావటచ్చత్రసం 
స్ఫురణం జెల్వగు తీర్థరాజ మచటం జొచ్చెం బ్రశంసించుచున్‌. 114 


క. నీలము ముత్యము. గూర్చిన 
పోలిక హరిహరులు గూడుపొందున నొకచో 
గ్రాలెడి గంగాయమునల 
నోలాడె నినుండు మకరయుతు. డౌ వేళన్‌. 115 


మత్తకోకిల. అందు భక్తులు ముక్తిత్రోవకు నందుకోలగు నందమౌ 
బిందుమాధవదేవునిం గని ప్రీతిం గొల్చి వినీతుడై 
యిందుశేఖరు విశ్వనాథు ననేకభంగులః గొల్బునా 
పొందుచేకుట నేగె విప్రుడు పుణ్యరాశికిం గాశికిన్‌. 116 


వ. అచ్చటం గదలి య ట్లేగి యపష్టభైరవేశ్వరంబును, భూతభైరవేశ్వరంబును, 
గాలభైరవేశ్వరంబును, గపాలెశ్వరంబును, బాతాళభైరవేశ్వరంబును, 
మతంగేశ్వరంబును, జంబుకేశ్వరంబును, మణికర్ణికేశ్వరంబును, 
సాంబాదిత్యంబును, గరుడాదిత్యంబును, లోలార్కంబును, బిందుమాధవంబును 
మున్నుగాగల బహుకోటితీర్థంబులచేత నలంకృతంబైన పంచక్రోశంబుం 
బ్రవేశించుచు( దద్దుణప్రశంసోన్ముఖుండై. 117 


క. శివుం డిందు. బడ్డవానికి 
జెవి మంత్రము జెప్పం బూని శిర మటు వంపన్‌ 
శవముపయిం బడినసురనది 
శివపదరాజ్యోచితాభిషేకము సుమ్మీ. 118 


క. ఉడుమైనం దొడయైనను 
గడంైనను దుప్పియైనం గడువెస వీటం 
బడునప్పుడె పురుషుండును 
బడంతియు నగురూపు వడసి పడనేరదటే. 119 

వ. అని కొనియాడుచు. 120 


శా. ప్రాలేయాచలచందనద్రవసుధాప్రాచుర్యవీచీలస 
త్కేలీడోలవిశాలశీలనుమనఃస్తీజాలఫాలస్థలా 


వ్యాలోలాలకమాలికానుకలనావ్యాలంబరోలంబలీ 
లాలోలాంబుజచిహ్నితం గనియె మధ్యాహ్నంబునన్‌ జాహ్నవిన్‌. 121 


వ. కని యందు నిమజ్జనం బొనర్పి భస్మత్రిపుండ్రాదిశైవలక్షణలక్షితుండై 
సకలదేవతారాధ్యు విశ్వేశ్వర శిమన్మహాదేవుని సందర్శించి 
సాష్టాంగదండప్రణామంబు లాచరించి నిటలతటకరకమలవుటుండై 
నుతియించుచు. 122 


శా. వింటి నృర్వపురాణము ల్లివిజు లేవెంట న్నినుం బోలలే 
రంటం దీర్జవిలో' కనాజపతపోయజ్ఞాదిపుణ్యంబు లొం 
డొంటి స్మిలంగ భాగ్యవైభవము నేం డుప్పాంగ ముక్కంటి ని 
న్లంటిన్‌ జన్మఫలంబు గంటి నిచటం గాశిశ విశ్వేశ్వరా! 123 


మ. నిను జూడం జనుదెంచు నప్పుట నెద న్నెక్కొన్న మార్గశ్రమం 
బున విచ్చాయములైన భక్తుల పదాంభోజంబు లత్యంత న 
మ్రనిలింపోవళిమౌళిరత్నములచే రక్తాతిరక్తప్రభం 
గనుపట్టున్‌ శివరాజ్యపట్ట మగుచుం గాశీపురాధీశ్వరా. 124 


వ. అని కొనియాడి కృతకృత్యుండై యందు మాసత్రయంబు గడపి పదంపడి 
ఫల్గునవర్థనంబును, జిహ్వాలోలంబును, దక్షిణమానసంబును, 
నుత్తరమానసంబును, బ్రహ్మసరోవరంబును మున్నుగాం గల స్థలంబులం 
బితృపిండప్రదానతర్పణపరుండై, పితృముక్తికారణంబు 
లగునిశానవిష్ణుకమలాసనకార్తికేయవ హ్నత్రయార్కరజనీగణేశ్వరాది 
దేవతాచతుర్దశపాదంబులను, నక్షయవటచ్చాయయు, జనార్దనహస్తంబును 
మొదలగు స్థలంబుల గల్పితపితృతర్పణుంజై గదాధరునకుం ప్రణమిల్లి, 
యుగళగెరికీ మ్రొక్కి మగిడివచ్చుచో నొకమహావనంబున. 125 


సీ. కన్యకాధీనమై ఘనవైభవంబుతో 
మణిమయప్రాకారమహిమ గలిగి 
పురుషవర్ణిత మైన పురము గనుంగొని 
యట నొక్కదేవాలయంబుః జేరి 
దానిచేరువ నుక్కునూనెకొప్పెరపొంత 
విపులమౌ కనకమండపముక్రింద 
మోహనం బైన వివాహవేదికమీంది 
[7|రత్నపట్టికలోని వ్రాత చూచి 


ఆ. నరుండు తైలకటాహంబు నడుమంబడిన 
నెబియ( గందర్పసంజీవినీసమాఖ్య 
నమరుకన్యయు రాజ్యంబు నతనిసొమ్ము 
అనుచు నేర్పడియున్న పద్యంబు చదివి. 126 


వ. దానికి వినయభయసంశయాన్వితుండై. 127 
క. ఈయుడుకునూనె డగ్గజం 


బోయిన దాం జచ్చుంబో యీవిభవం 
బేయనుభవమున కగు నని 
డాయక మది నులుకు మిక్కుటంబై మగిడెన్‌. 128 


క. ఉజ్జయిని కరుగుదెంచి సు 
హృజ్జనములం గూడి వార లెల్లం బ్రీతిం 
బజ్జం జనుదేరంజని 
యజ్ఞనవల్లభుని నుతుల నభినందించెన్‌. 129 


క. ఆవిక్రమార్కు( డతిసం 
భావనమైం గుళల మడిగి పరభూముల నీ 
వేవెంటం దిరిగి చోద్యము 
లేవేం జూచితివొ చెప్పు మేర్చడ నన్నన్‌. 130 


సీ. ధరణీశ యెల్లతీర్ణంబులు చూచుచు 
వెలసిన త్రిస్థానములకు నేగి 
మగిడియేతేంచుచో మాణిక్య్వమయమైన 
పురములో గుడియొద్దం బొంగిక్రాంగు 
నూనెకొప్పెరం గంటి నానూనెలోపలం 
బడ్డవారికి నట్టిపట్టణంబు 
నందులకన్యయు “నగపడు నని యున్న 
పద్యంబుం జూచితి జోద్యమదియు 


ఆ. ననిన సాహసాంకు డచ్చరువందుచు 
నాపురంబు చూత మనుచు గదలి 
చనియె నతనిం గూడి శస్తసహాయుండై 
దుర్గమంబు లైనమార్గవన్‌లను. 131 


వ. చని చని యచట దేదిప్యమానం బైనపురంబు సొచ్చి తద్విభవంబు వర్ణించుచు 
ముందటి నతిసుందరంబైన పందిరిక్రింద సువర్షమయజలపూర్ణకలశంబులను 
మృగనాభిలేపనంబులను, ముక్తాఫలరంగవల్లికలను, గనకరంభాస్తంభంబులను, 
రత్నతోరణంబులను నలంకృతంబైన వివాహవేదికపై పలకలోని పద్యంబు చూచి 
సముత్సుకుండై. 132 


చేరువగుండములోపల( 

గోరికతో జలకమాడి గుడిలో లక్ష్మీ 
నారాయణులం గాంచియు 

ఘోరం బగు నుడుకునూనెకొప్పెరం జేరెన్‌. 133 


. ఇట్లు చేరి. 134 


సలసల. గ్రాంగెడు తైలము 
కొలది యెజుంగం దలంచు భంగి గుణరత్నసము 
జ్ఞ్వలు(డు గుబేలున నుజీకెను 


రగ 


«XE 


జలనిధిలో నస్తమించు జలజాప్తుక్రియన్‌. 135 


వ. అంత సంధ్యాంగనయుం బోలె హరిచందనారుణపయోధరభారయు 
నారక్తాంబరయు వికసదిందీవరాక్షియు రాగవతియు నైన 
కందర్పసంజివనీనాగకన్య చనుదెంచి నిజవిద్యాప్రభావంబున నారాజుం 
బునరుజ్జివితుం జేసిన. 136 


ఆ. జలజకాంతి మెజియ జలధి వెల్వడి తూర్పు 
గొండ యెక్కునట్టి యెండటేని 
చొప్పు దోప నూనెకొప్పెర వెల్వడి 
నిలిచె విప్రమోము తెలివి కొక్క. 137 


ఉ. ఆతనిం జూచి కన్య వినయంబున మ్రొక్కి యమేయసాహస 
ఖ్యాతచరిత్ర! నాదువ్రతకల్పత నేడు ఫలించె నే నిక 
న్నీతగుదాసి నై నైతి. గరుణింపుము రాజ్య మనుగ్రహింపు సం 
ప్రీతి యొనర్చుదానం దగురీతి ననుం బని పంపు మిత్తజీన్‌. 138 


ఉ. నావుడు దాసివేని విను నావచనం బిశం ద్రోపుసేయ కీ 
దేవసమానునిన్‌ ధరణిదేవుని సుశ్రుతు నాశ్రయింపు త 
ద్భావము వల్లవింప నని పార్థివు( 'డానతి యిచ్చె నంత ల 
జ్ఞావనత్తాస్య 'యౌము నెదురాడక లేమ వరించె విప్రునిన్‌. 139 


మ. ధరణీనాయకు. డిట్లు చేకుజీనకాంతారత్నమున్‌ రాజ్యమున్‌ 
ధరణీదేవున కిచ్చ నిల్పి తనయత్నం బిగతిన్‌ ధర్మసం 
చరణాసక్తి ఫలించె నంచు మదిలో సంతోష ముప్పాంగంగా 
నరుదెంచె న్నిజదానధర్మగుణగణ్యం బైన యుజ్జేనికిన్‌. 140 


క. విను మదికారణముగ నో 
జననాయక యెక్క6 దగదు చను మనవుడు నె 
మనమున నచ్చెరు వందుచు 
మనుజేంద్రుండు సదనమునకు మగుడంజనియెన్‌. 141 


శా. ఉష్ణాంశుద్విజరాజలోచను నపాయోపేతతావచ్చిదా 
నిష్టాతస్థిరతత్త్వబోధమయమౌనస్వాంత పంకేజవ 
ర్తిష్టుం న్వీష్ణు నగణ్యపుణ్యధనవర్షిష్టు గదాధృష్టు బ్రా 
జిష్టు నృంతతకృష్ణకాంతిచయరోనీషుం దమోజిష్టునిన్‌. 142 


ఉఊ. నిర్ణరసిద్ధసాధ్యభజనియపదాంబుజయుగ్గుం దిగ్మపా 
దార్జునరశ్మిమారుతహితాక్షుని రక్షితయక్షరక్షకున్‌ 
గర్జితభాసురప్రళయకాలసమంచితపంచవక్తు న 
త్యూర్జితతర్దనాచరణదుర్దయు దుర్దనదూరు ధూర్దటిన్‌. 143 


మాలిని. ప్రవిమలతరచిత్తా బ్రహ్మసంస్తుత్యవృత్తా 
భువనభరితకీర్తీ పుణ్యలావణ్యమూర్తీ 


దివిజభరణలోలా దీనరక్షానుకూలా 
భవమురరిపురూపా భాగ్యభోగ్యస్వరూపా. 144 


గద్యము. ఇది రాయగజగంధవారణ వైరిమండ లీకభేకఫణింద్ర వీరఘోట్టవిభాళ 
కళింగదేశనిర్దూమధామ త్యాగనాగార్జున 
కర్ణాటద్ర వి ళలాంధ్రమహారాష్ట్రాభూపాలరూప నూపురసుందరచరణావింద 
సనదప్రోలిపురవరాధీశ్వర వెలనాటి పృథివీశ్వరరాజ్యసముద్ధరణ శ్రీకొరవి 
వెన్నయామాత్యపౌత్ర హరితసగోత్రపవిత్ర సకలసుకవిమిత్ర కసువరాజతనూజ 
గోపరాజప్రణీతం బైనసింహాసనద్వాత్రింశిక యనుకావ్యంబునందు విక్రమార్కుని 
ధైర్యసాహసౌదార్యప్రశంస యన్నది షష్టాశ్వాసము. 


మ. 


. గాంచెను రత్నకారితాహస్కరరత్నరాజినిలయంబగు 
. చక్కద మగువనమాల 

. వెనుకం దూర్యధ్వనులు 

. పైవచ్చి విడిసిన యవుడు నెత్తమాడ నర్హమగునె 

. దైవమతమేగతి యోచన నున్నవి వేగమచను 

. అరుదౌ ఫేనము వెల్లచామరలనన్‌ 

. పసిండిఘంటికలోని 


NA రా ౮ nm [౪౮ [గ = 


క, శ్రీ సంపన్నకుబేర 
ప్రాసాదోపవనపవనపానస్స్ఫురదు 
ల్లాసఫణీంద్ర ఫణామణి 
భాసురనిజమూర్తి-. బరమపావనకిర్తి. 1 


క. మదిలోపల( దలయచు న 
భ్యుదయం బగునట్టిలగ్నమున గద్దియపై 
బదమిడునెడ వారించుచు. 
బదియాజవబొమ్మ భోజపతి కిట్టయెన్‌. 2 


పదాజవబొమ్మ చెప్పినకథ 


క. అతిశయముగ నుజ్జయినీ 
క్షితిపతిక్రియ దానగుణము సిద్ధింపక సం 
గతిమాలినచేంతల సుర 
పతిసింహాసనముమీందం బదమిడం దరమే. 3 


వ. నావుడు నతనియతిశయగుణజాలం బెట్టి దనిన. 4 


మ. వినుమీ భోజధరాతలేంద్ర! త్రిజగద్విఖ్యాతకీర్తిప్రియుం 
డనుకూలక్షితిపాలరక్షణకళాయత్త ప్రతాపుండు స 
జ్ఞనచిత్తాంబుజమిత్రు. డిష్టవనితాసంభోగపంచాయుధుం 
డనఘుం డుజ్జయినివిభుండు నిజరాజ్యం బింపుతో నేలంగన్‌. 5 


శా. ఆరాజన్యశిరోమణిం గొలువ నెయ్యం బొప్పంగా నింపు పెం 
పారం దక్కీనభూమిపాలురు మహాయత్నంపుతో రత్నము 
ల్నారీరత్నములుం గురంగములును న్నాగంబులు న్మున్నుగా 
జేర న్వచ్చి వనంబులో విడిసి రాసీమావిభాగంబులన్‌. 6 


ఉ. ఇంతులమానభంగము మహీరుహపంక్తులదర్పమూల మ 
త్యంతమహోత్సవంబులవిహారము జాణలభోగభాగ్య మా 
కంతుని ప్రాపు కోకిలశుకంబుల వాచవిపంట నాం బ్రజల్‌ 


సంతసమంద నంతట వసంతము వచ్చె వనాంతభూమికిన్‌. 7 


మ. మొదల. దక్షిణమారుతంబు వనభూము లో(కుచు న్విక ను 
న్మదపంచాయుధవహ్నిచిహ్న మగు ధూమంబో యన న్వీవంగాం 
దుద లొక్కించుక యెండం గందు వెడలం ద్రోచెం గడల్‌ స్రుక్కంగాం 
బద నింకెన్‌ బిరు సయ్యెం బండె బడియెం బర్లంబు లుర్వీస్థలిన్‌. 8 


క. కాకులలో గోకిలములు 
కాకుల బడలేక కులము గలయంగ బవనుం 
డాకులపా టొనరింపగ 
సాకులపా టయ్యె విరహు లగులోకులకున్‌. 9 


క. శీలము వదలని పథికుల 
తాలిమి: దూలించు మారుతముపెల్లున నా 
భీలం బగుమదనాగ్ని 
జ్వాలలక్రియ బాలపల్లవము. లొప్పారెన్‌. 10 


శా. ఏచెం గ్రొన్నన మాధవీలతలపై నింపెక్కి సంపెంగలుం 
బూచె న్నావులుం బొన్నలుం బొగడలుం బొల్పొందె రాచిల్కలు 
న్వాచాలత్వము సూపె( బుప్పొడి దిశ ల్వాసింప సొంపారంగా 
వీచెం గమ్మనితెమ్మెర ల్మరునకు న్వీచోపులై ప్రాపులై. 11 


శా. కాయం జొచ్చె రసాలము ల్విరహు లాకంపింపంగాం గోయిల 
ల్లూయం జొచ్చె మనోజదిగ్విజయ మాఘోషించుచుం దుమ్మెదల్‌ 
మ్రాయం జొచ్చి నవీనపుప్పశరము ల్మొత్తంబుగా జిత్తజుం 
డేయం జొన్చె సతు ల్మదిం గలంగంగా నెచ్చోటులుం దానయై. 12 


సీ, గంధ బంధురు( డైన గంధవాహుండు ము. 
న్నేర్చినపట్టపుటేను[1] గనంగం 
a sees పక్షంబు లొప్పారు 
వరంరములు వారువము లనంగ 
బదహతిం బుప్పొళ్ళు పర్వంగా నేతెంచు 
నలులమూంకలు కాలిబలము లనంగం 
బంచమస్వరములం బరిణమింపగంజేయు 
పికములు కిర్షిగాయకు అనంగ 


ఆ. నేచియున్న మావు లెల్ల గొల్లెన లన 
లలిత మైనరాజ్యలక్ష్మి మెజిసి 
యితరనృపులభంగి బుతుచక్రవర్తియు 
నతనిం గొల్వవచ్చి యచట విడిసె. 13 


క్‌. ఆవృత్తాంతము దెలియం 
గా విని సచివేంద్రుం డచట గందర్పనసఖున్‌ 
భూవరులను సక్రియ సం 


భావింప దలంచి సార్వభౌ మున కనియెన్‌. 14 


ఆ. ధరణిపాలు రెల్ల ధరణీశ మిముగొల్వ 
వచ్చియున్నవారు వనములోన 
గౌరవంబు మెజసి వారల కవసరం 
బిచ్చి కరుణ. జూడ నిచ్చగింపు. 14 


క. ఇంతియకాదు నరేశ్వర 
యింతుల తొలువే(ట[2?] బుతువు లేలెడుఘను. డా 
కంతుని ప్రాణసఖుండు వ 
సంతుం డున్నాడు కొలువం జనంగావలయున్‌. 15 


క. "కాలో వసంత" యను వా 
క్యాలంకృతి నన్నిబుతువులం దధికుడు త 
త్కాలోచితపూజలచేం 
గాలాత్మకుం డైనవిభుండు కడుం బ్రియ మందున్‌. 16 


ఆ. పూజ్యులైనవారిం బూజింపకున్నచో 
మేలు దొలంగునండ్రు మేదినీశ 
యష్టసిద్దు లాది నగపడ్డ వనక నేం 
డవ్వసంతపూజ కరుగవలయు. 17 


క. అనవుడు నౌగా కనినం 
జని యుపవనమధ్యమున వసంతోత్సవఖే 
లనమునకుం దగినవస్తువు 
లొనగూర్చి యమాత్యచంద్రుం డొయ్యన మగిడెన్‌. 18 


వ. ఇట్లు మగిడి. 19 


ఉ. పంచశరాధిదేవతలపట్టులుగా మణివేదిపంక్తి ని 
ర్మించితి రత్నమండపము మించులబట్టల మేలుకట్టు గ 
ట్టించితిం గాంతి దిక్కుల నటింపంగం గాంచనతోరణంబు లె 
త్తించితి విన్నవింప నరుదెంచితి రాం గరుణించు భూవరా. 20 


సీ. అని విన్నవించిన జనవల్లభుండును 
జతురంగబలములు సరస నడువ 
భేరులు శంఖము ల్పెద్దగౌరులు మ్రోయ 
దిక్కుల నినదంబు పిక్కటిలంగం 
గవిరాజగాయకస్తవములు నిగుడంగ 
శూరులు ధీరులు. జేరికొల్వ 
నమ్మహోత్సవమున కాభరణంబులౌ 
నంగనారత్నంబు లరుగు దేర 


ఆ. బ్రజల కెల్లను గన్నులపండు గౌచు 


వాయువేగ మనుత్తమాశ్వంబు నెక్కి 
గతులం ద్రిక్కించి మెజియుచు గవని వెడలి 
యరిగె నుద్యానవనములో నవనివిభుండు. 21 


ఉ. అప్పుడు చేరవచ్చి సమయం బిది దర్శనయోగ్యమంచు న 
వ్వాప్పిడు కాంతలుం దురగయూథము రత్నచయంబు మున్నుగాం 
గప్పము లెల్లం దెచ్చి మది గప్పెడుభీతి దొలంగ నమ్రులై 
యొప్పన చేసి రాన్భపతు లుజ్జయినీపతికిం గ్రమంబునన్‌. 22 


సీ, అంగాధిపతి వీండె వంగాధిపతి వాండె 
నేపాళపతి వాండె భూపతిలక 
కర్ణాటపతి వీండె కాంభోజపతి వాడె 
సౌవిరపతి వాండె సౌర్వభౌమ 
గూర్జ్డరపతి వీండె కంకణపతి వాండె 
కుంతలపతివాండె కంతురూప 
బర్బరపతి విండె పాంచాలపతి వాడె 
మత్స్యాధిపతి వాండె మానవేంద్ర 


ఆ. యనుచు వేజువేజ నందజ నెజీంగించి 
యధిపుచేతం గుశల మడుగటయేసి 
వీడియముల గారవింపించె నీతిస్వ 
తంత్రబుద్ధి యైన మంత్రివరుండు. 24 


క. అజనపతు లందు దన 
ఇ 
పజ్జం జనుదేర మండపములోనికి వి 
ద్వజ్ఞనచింతామణి యగు 
నుజ్జయినీధరణిపాలుం డొయ్యనం జనియెన్‌. 25 


ఉ. అందు వసంతుని న్రతి ననంగుని లక్ష్మి నుపేంద్రు గౌరి న 
య్యిందుకళాధరు న్నచి సురేంద్రుం గ్రమంబునం బూజచేయంగా 
దుందుభిమర్దళప్రముఖతూర్యరవంబులు నిండ నేర్చున 
న్సుందరు లాటపాటల వినోదము సూపిరి తీవులంటంగన్‌. 26 


వ. అప్పుడు కర్పూరాదిసుగంధద్రవ్యంబులు వసంతచాలనం బొనర్చెడివారిలోనుండి 
కలహకంటకుం డను రాచలెంక వెడలి వచ్చుచు దనమీసములను నంటిన 
సుగంధంబు విదిర్చికొనుచుం జూచిన నెదుర నున్న యేకాంగవీరుం డను 
నంగపతిలెంక తనదు దురభిమానంబునం గనలి. 27 


క. ఏరా ముందటి గానక 
నేరమి పై దెచ్చుకొనుచు నీమీసలు నా 
చేరువ వడిపెట్టెద విది 
యోరీ యేకాంగవీరుం డుంట యెబజుంగవే. 28 


క. నావుడు( బరిమాళించెద 


నీ వుండుట యెజీంగి కాదె యిది వ్రేటుగ నేం 
గావించెద౦ బేరికిం దగు 
లా వించుక కలిగె నేని లటపట లేలా. 29 


వ. అనినం దివియు మనుచు నయ్యిద్దజుం గప్పిన దుప్పట్లు తొలంగవైచి జిజ్జునం 
గఠాగంబులు డుస్సిన డగ్గణంగల తలవరు లెడసొచ్చి పట్టి తొలంగం దిగిచీ 
యీమహోత్సవంబులో నిట్టిగలబలు సేయ మీయట్టిబలుబంట్లకు 
సందిక్రంతలజగడంబులు 'వలదని తోడ్కొని చని రత్నమండపముఖశాల టై యైన 
కొల్వుమండపంబులో నున్న గోవిందచంద్రుం డనుపడవాలుముందటం బెట్టి 
యాకలహకంటకుం డంగాధిపతిలెంకతో ౪ బో ట్లాడంగ డగ్గణునెడ మానిపించి 
యిద్దజం దోడితెచ్చితి మవధరింపు మనిన నతండును. 30 


క. తగునోయి కలహకంటక 
జగడంబులు సేయ నాడు సమయము లేదే 
పగపాటి నీకు నితనికిం 
దగిలిన దివిందుతో వితండము గలదే. 31 


ఆ. అనుచు నతని దూజి యాతనిదెసం జూచి 
యితనితోడ జగడ మేల యయ్యె 
ననుడు నతడు వలికే నను నిత డిప్పుడు 
వేసెంగాన నిట్టివివర మయ్యె[3]. 32 


క. ఆపడవాలును దమభటు( 
గోపించుచు( గవుల బాఠకుల శూరుల నా 
లోపల గూర్చుండంగ నిడి 
యాపొడి దగంగం దీర్చు( డని నియమించెన్‌. 33 


సీ. వారలు నేకాంగవీరుండ వ్రేటున 
కైతగిలినవాడ వనుచుం జూచి 
కలహకంటక యేల కలహంబు గైకొంటి 
వనుడుం బో ట్టాడ వేడ్కయ్యె ననుడు 
మణీ రావు లేదె యామర్శ మెర్చడం జెప్పు 
మనపుడు వ్రేయుట యది నిజంబు 
నామీసములసుగంధము విదిర్చికొనంగ 
నితడు నే నుండుట యెటు(గ వనిన 


ఆ. మాటమీద నదియె వ్రేటుగాం జేసితి. 
బిటీకి విండు బురుకపిట్టయంత 
గాని లేడు వీని గైకొందునా నేను 
జెండి పాజవైతు భండనమున. 34 


వ. అని పలికిన గలహకంటకుం గోపించి తుచ్భిప్తుంబలుకులు పలుకుదురె పగవాని 
ఘనతచేసినం దనదొడ్డతనం బెక్కుడగు నతని హీనంబుగా( బలికిన సరిపూనికెం 
దానును హీనుం డగు నింతియ కాదు విక్రమార్కుండును నంగాధిపతియును 


మిత్రులు వారికన్నులం బుట్టిన కొడుకులు మీలో జగడంబు వలవదు. 35 


క. మగతనము నెజిపం బూనియు. 
బగ యేమియు లేనిచోట [4]బరిమాళింపం 
దగ దతనికి నది నీకును 
దిగులువడ న్నిలువనాడం దగ దాతనితోన్‌. 36 


గీ. అనం గలహకంటకుం డను నల్ల నవ్వి 
పంతమౌ మీరెజుంగని పాడిగలదె 
గుడికొలువుబంటు మల్లనికొలంది పంత 
మయ్యె నిచ్చట నదియెట్టు లంటిరేని. 37 


వ. ఒకండు దేవరభాండాగారంబు నింటికడం బాలెము వడం గొలిచి పళ్లెరంబులః 
బ్రసాదంబు దినుచు( బో తుక్రియ నుండ నొకనాండు దేవర దర్శింపవచ్చి 
వారిసందడిలో నొక్కయీడిగ తనకాలు దొక్కినం గోపించి యేమిరా బంటుమల్లు 
న న్నెmుంగవా తన్నితి వనిన నతండు నే నేజుంగన యీసందడిలో గాలు దాశె 
ననిన నెరయం దన్ని యెజుంగ ననినం బోనిచ్చెదనా యనుచు నందంద 
దట్టించిన నయ్యోీడిగ డాకేలి కటారి వలకేల సందుకొని తన్నినాండ 
నేమనియెదవురా యనిన నతని బిబును చూచి బంటుమల్లండు స్రుక్కి 
యేమియు నే మనియెద దేవర కూడిగంపుబంటుం గాన దోస మనియెద 
ననియెం గావున. 38 


క. ఆపంతము గాకుండంగ 
నా పేరును నతని పేరు నాణెంబులుగా 
మీపిన్నవాండ్ర మమ్మును 
జేపట్టి యొకింతవెడ్క సేయింపందగున్‌. 39 


వ. అని మ్రొక్కిన నట యంగపతిభటుండు. 40 


ఆ. మీకు బిన్నవాఃడ నేకాంగవీరుండ 
ఆఅంకెవైచిన నడబింక మైన 
నగినం గేరడించిన న్మీసలంటినం 
[5] బట్టి తివియ నాకుం బాడిగాదె. 41 


ఆ. నృపులు గవులు భటులు. గృపణులు శూరులు 
నొక్కచోటం గూడియున్నవారు 
వీరు మెచ్చ మమ్ము విడిచి మన్నించుట 
ఘనత యిదియు ౨కు ననుచు మ్రొక్క. 42 


క. అమ్మాటలు విని పెద్దలు 
మమ్మిట మన్నించి మీరు మాకిట జగడం 
బిమ్మనినం గలహకంటకు. 
డెమ్మెయి మెయికొనక యున్న నిరవడనిమతిన్‌. 43 


వ. మీర లిద్దయి రాచలెంకలు గావున నారాజులు సూడంగం బో ట్లాడవలయు 
నాయితపడి రం డనిన మాకు నిదియ యాయితంబు బంటువానికిం గటారి చేత 
నున్నంజాలదె యనుడు నేమియు బంటుతనంబునకుం గొజంత గాదు రాజు 
వెడలివచ్చునంతకుం బోయి రండని యొండొండ యనిపినం జని రనంతరంబ. 
44 


సీ, కఖకంచువలిపెంబు గట్టిగా గాసించి 
చెలిత్రాడు కాసెపై బలియంజుట్టి 
దేహంబు కప్పుగా లోహకంచుకలీల 
జిగిబిగిగల నల్లజిగు రమర్చి 
వక్షస్థలంబున రక్షపూసలపేరు 
దండతాయెతులును దగ ధరించి 
తిలకంబు దళముగా( దీర్చి చుంగులపాగ 
తలముడితో జొళ్ళి మలవరించి 


ఆ. కేలం బుల్లతియును నీలి నూలునం బూని 
కేలిగతి గటారికోల వట్టి 
సంగడీలు గొల్వం జనుదెంచె నొకమత్త 
గజముఖంగి కలహకంటకుండు. 45 


వ. అటం గొందజు సంగడీలం గూడి. 46 


క. నగుమొగ మలరంగం గస్తురి 
తిగురు మెయి న్నలంది గాసి దిటమై మెణియన్‌ 
మగతనముఃం గటారియుం దో 
డుగ నయ్యేకాంగపీరుండుం జనుదెంచెన్‌. 47 


సీ. అపుడు చుక్కలలోన నమృతాంశుగతి దోప 
రాజులు గొలువంగ రాజు వెడలి 
వచ్చినం దత్పరివారసమేతుండై 
పడవాలు డగ్గజీ భటుల జూపి 
వారివైరము( బరివారంబుం దగవును 
మున్నుగా నన్నియు విన్నవించె 
దనలెంక దట్టి యిద్దజ నొక్కటిగం జేయ 
భట్టి నంగాధిపుం బాలుపెట్టె 


ఆ. వారు మాకు సెలవుగా రెండుమాటలు 
విడువుండనియు నృపునివెజవు సూప 
బనిచెం గర్త గాన బంటుతనమునకు 
విడుతురయ్య. ....... 48 


క. నావుడు నిద్దజుం జని పృ 
మ వాండ్రచలము వినిపించిన నే 
నీవిరుల నొప్పించుట 


భావం బొడంబడ దటంచు. బతి చింతించెన్‌. 49 


క. ఆవేళ నమాత్యుండు మ 
హీవర నీమాట సేయ రేమనవచ్చున్‌ 
లావరులై లెంకల మని 
కావరమున నున్నవారు గైకొన రొరులన్‌. 50 


ఆ. పనుల కుయ్యి గాదు బ్రాహ్మణు చెజ గాదు 
స్వామి హితము గాదు వ్రతము గాదు 
లోకహితముగాని యేకాంగిపోరున( 
జచ్చువాని కేమి స్వర్గమౌనె. 51 


వ. నావుడు వీరకులోత్తముం డగు వీరకులోత్రముండు. 52 


ఆ. మానభంగ మైనమరణంబు శూరుల 
కదియ చూడ నాత్మహత్య గాదె 
యాత్యహత్య పాప మది నీవ యెజుంగుదు 
పాప మొందకున్న బ్రదుకు బ్రదుకు. 53 


వ. వ్రేసినవ్రేటును గాడినమాటయును లేకయుండుటది మహావ్రతంబు. 54 


క. బొంకుట సుర సేవించుట 
బొంకమి వేయశ్వమేధములఫలము భటుం 
డంకమున సత్యమునక్రై 
శంకింపక వచ్చెనని స్వర్గము గాదే. 55 


క. అది యెట్టనినను మిత్రుండు 
మదిం గలంగెడుననియు వఏీండ్రు మడిసెదరనియుం 
గొదికెశు నామన మనవుండు 
నిదియెంత ప్రసంగమనుచు హితమతిం బలికెన్‌. 56 


క. [61 అంగాధిపతియు నేనును 
ముంగల నిరుదెసల నిల్చి మొనయుకఠారుల్‌ 
ఖంగనంగం బట్టి బంట్లకు 
భంగము గాకుండ మనసుం బట్టెద మనఘా. 57 


క. అనునెడ నిద్దజణు బంటులు. 
జనుదెంచి కడంక మొక్కి జనవర మము జూ 
డ నవధరించియు విడుమా 
యనవుడు( బంతముల కొలందు అడిగె న్వారిన్‌. 58 


వ. అప్పు డొక్కదండనె పోట్లాడంబూని యేకాంగవీరుండు. 59 


సీ. పుల్లతి వెట్టిన భూమికి: గొసరిన 
నెదిరిపోటునకుం జేయొదుంగుచున్న 


దండకై దప్పిన దప్పుగ్రే ళ్లురికిన 
బంతంబు గొన్నం జొబళము గొన్న 
దాణికిం జొచ్చిన దాచిన మానిన 
సరువనొడ్డిన బయలాసపడిన, 
జా(గంబొడువకున్న లాగంబునకు(గొన్న 
మడమగెంటినవ్రేళ్ళు మగుడబడిన 


ఆ. దాయుమాజులైనం దలవంచి పొడిచిన 
బారుగా దలంచు పంతమిదియె 
కదిసి యొక్కపోటు పదిముఖంబులుగాగ( 
బొడుచువాండ దేవరడుగులాన. 60 


వ. అను నంతకమున్న వానిపంతంబుల కొలందిం బుల్లతిమున్నగా నన్నియుం గొని 
యున్న కలహకంటకుండు. 61 


సీ, మతిం గాకదృష్టి నేమజక రక్షించుచు 
సూకరదృష్టిమై ఢాక గొలిపి 
గర్జన సేయక మార్దాలదృష్టిమైం 
దరలక పరుజించి తాకంయబూని 
భల్లూకదృష్టి నపాంగసంగతి గని 
కపిదృష్టి వంచించి కాపుసూపి 
చేష్ట దప్పక గృద్రదృష్టి గనుంగొని 
యొయ్యన ఫణిదృష్టి నడియంజూచి 


ఆ. మనసుదేజంజూచియును జూడకున్నట్లు 
దృఢముగాంగం జో రదృష్టి నడంగి 
జంకిమీంద నొడిసి శార్దూలదృప్టి: బై 
బడుట సురియకాండ్ర పంతమిదియ. 62 


క. తొమ్మిదిదృష్టులలో నా 
యిమ్మగు పులిదృప్టం జొచ్చి యెదుటొమ్ము కఠా 
రమ్మున నది తొలుపోటుగ 
గ్రుమ్మెద నేనొండు లేక కుంభినిం గూలన్‌. 63 


వ. అనుడు వింతపంతంబుల కచ్చెరు వంది పొందుగా' జూచి విడువుం డన 
భట్టియు నంగాధీశ్వరుండును నిలువంబడి విస్తారంబు గలుగ వైహాళి దీర్చి 
యెల్లజనులం గూర్చుండనిడి గలబపుట్టకుండ నెడ నెడం దలవరుల నిలిపి 
పట్టెడువారల మాటమాటలలోన( బట్టుం డని నియమించి 
నలువురుబంట్లనడుమనిడి కఠారంబు లొక్కకొలందిగాం గొలిచి నిమ్మపండ్ల దొడసి 
యెడగలుగ బంట్లచేతి కిచ్చినం బమ్ముకొని యవ్వీరులు చూచువారిచూపుగముల 
కెల్ల దార లక్ష్యంబు లగుచు ధీరధీరంబుగం జొచ్చి. 64 


క. మ్రింగెడు కృష్ణోరగముల 
భంగి న్చెబ్బులులక్రియ నిభంబులకరణిన్‌ 


సింగములభాతి నలవడు 
సంగతితో గదిసి రెల్లజనులుం బొగడన్‌. 65 


వ. కదియుచుం గలహకంటకుండు తెలిసి పొడువు మోయన్న యని తెలుపుచు 
ఘాత గొనంగ నోహో చాలుం బట్టుం డని యిద్దజం బట్టించి భట్టి నృపునిదగ్గజం 
దెచ్చి వీరిజగడంబులు సంతసపడియె[!”] ననిన. 66 


క. విను కలహకంటకుండ గ్ర 
క్కున నాతని గగిలించుకొను మనవుడు నే 
మని సంతసపడుదు మొకటి 
యును వీడము పోటులాట యుడిపితిరేలా. 67 


గి. అనుడు దెలిసి పొడువుమ మాయన్న యంటి 
యన్నదమ్ముల కొకకలహంబు గలదె 
యనిన దక్కలపడుచు నెట్టాడిరేని 
నేమి దప్పగు ననుడు మంత్రీశ్వరుండు. 68 


క. ఓకలహకంటకుడ యిది 
నీకొజకై కాదు శత్రునిన్‌ డగ్గణుచునన్‌ 
రాకొట్టి పిలిచి మది ను 
ద్రేకము పుట్టించి పోటు దెలుపగవలయున్‌. 69 


ఆ. కవులు పొగడువేళ గాంతలు రతివేళ 
సుతులు ముద్దువేళ శూరవరులు 
రణము సేయువేళ రాకొట్టి పిలుచుట 
పాడి యిదియ మిగుల భజన కెక్కు. 70 


వ. వెండియు ని వెంత చలంబు గొన్నను గారణంబు లేనిజగడంబు గావున 
భగవతియు బేతాళుండును నట్టాడించి రింకం బాడిగాని చేతలకుం జొరక రమ్మని 
డగ్గజణం దిగిచిన నప్పుడ రాజులుం బరివారంబును బ్రజలు నిదియ పంతంబనం 
గలహకంటకుండును నేకాంగవీరుండును గౌగిలించుకొని యొడయని 
యడుగులం బడిన. 71 


మ. ధరణీనాయకు. డిద్దణి నృమముగా దాంబూలజాంబూనదాం 
బరభూషాదుల నాదరించి వరుసం బార్శ్జ్వంబుల న్రాజులుం 
బరివారంబుం గవీంద్రులుం గొలువంగా భద్రాసనాసీనుండై 
సరసాలాపకథానుకర్ణనముల న్సంప్రితితో నుండంగన్‌. 72 


క. ధనహీనుం డొకవిప్రుం 
డనువగుచో బెండ్లి సేయ నర్థము వేడం 
దనయచెయి పట్టుకొనుచుం 
జనుదెంచెన్‌ దైన్యవృత్తి జనపతికడకున్‌. 73 


చ. దినకరతేజుండౌ జనపతిం గని దీవన లిచ్చి విప్తుం డి 


ట్ట్లనియె నృపాలశేఖర దయాపరిపూర్ణ మదీయభాగ్యజి 
వన యిది నాతనూభవ వివాహము సాగదు నేడు మేరగా 
నెనిమిదియేండు లయ్యె ధనహీనుండం గావున వేండవచ్చితిన్‌. 74 


సి; రాజ్యంబు వదలక రసికత్వ మెడలక 
జయశిల ముడుగక నయము చెడక 
దీనులం జంపక దేశంబు నొంపక 
నిజ ముజ్జగింపక నేర్చు గలిగి 
విపుల జుట్టాల వెన్ను సొచ్చినయట్టి 
వారిని గొల్బినవారిం బ్రజల 
హర్షంబుత గాచి యన్యాయ ముడుపుచు 
మున్ను చెప్పినరితిం జెన్ను మీటీ 


ఆ. చేత లొండు లేక ప్రాతల విడువక 
యశము కలిమి దమకు వశముగాంగ 
వసుధయేలు రాజవర్గంబులోన న 
య్యాదివిష్ణుమూర్తి వండ్రు నిన్ను, 75 


వ. ఈసీసపద్యంబులో గీతసహితంబుగా నాఖుపాదంబుల మొదలియక్షరంబులు, 
నందర్థ్ధంబుల మొదలియక్షరంబులుం గ్రమంబునం గూడుకొనంగ నైన నా 
విన్నపం బవధరింపు మనిన నచ్చెరు వంది క్రమ్మజం జదివించి మొదళ్ళ 
నర్ధంబులం బండ్రెండక్షరంబుల నిడుకొని “రాజ దీని వివాహము చేయవయ్యా" 
యేని యున్న బంధకవిత్వంబున కతివిస్మితుండై తద్దెన్యం బుడుపం బూని. 76 


క. జననాయకుండు విప్రున 
కెనిమిదికో ట్లర్ణ మిచ్చి యెల్లనరేంద్రుల్‌ 
తనుం గొల్చి నడువ(గా నొ 
య్యనం బురి కరుదెంచె వైభవాఢ్యత మెజియన్‌. 77 


క. కావున నీ వాతని సరి 
కావు నృపా మగిడిచనుట కార్యం బనినన్‌, 
భావమునం దదుణము సం 
భావించుచు భోజవిభుండు మగుడంజనియెన్‌. 78 


వ. మజీయుం గొన్నిదినంబు లరిగినం బదియేడవవాకిటం జనం జూచి. 79 
పదునేడవబోొ, మ్మ కథ 


క. నీలాంబరసోదరు రజ 
నీలాంఛనదివసచిహ్ననేత్రవిలానున్‌ 
నీలగ్రీవప్రియసఖు 
నీలోత్సలనీలవర్లు నీలారమణున్‌. 80 


శా. తాత్సర్యంబున సంస్తుతించుచు. బ్రశస్తం బైనలగ్నంబునన్‌ 
సత్పాత్రప్రదిపాదితార్థుడయి భోజక్షోణిపాలుండు స సం 
పత్పూర్లంబగు వై వైభవీంబు మెజియ నృద్రాసనం బెక్కంగాం 
దత్సాంచాలిక నిల్వు నిల్వు మని తంత్రస్ఫూర్తిగా నిట్లనున్‌. 81 


క. నృపరత్న వై మైనయుజ్ఞయి 
నిపతిక్రియ సాహసాదినిపుణత్వము న 
త్యుపకారంబును గలుగక 
చపలమతీ దీని నెక్కం జనునే నీకున్‌. 82 


క ఉర్వీనాయకుం డయ్యును 
నిర్వాణుల మీజీ యర్ధనిసృహుం డగునా 
సర్వజ్ఞుని సద్గుణములు 
నిర్వవనముగాంగ వినుము నే వినిపింతున్‌. 83 


క. మాటలయం దెజీంగెద వే 
నాటను ముంజేతికంకణంబున కద్దం 
బేటికి వితరణగుణమున( 
బాటిల్లెడి గుణము లెల్లంబ్రభువుల కుర్విన్‌. 84 


క. మతిగలిగి చదువుం జిలుకలు 
[8]హతమందంగాను బోటులాడుం బశువుల్‌ 
వితరణ మెవ్వనిగుణమగు( 
జతురుండు శూరుండు నతండె జనులం దెల్లన్‌. 85 


ఆ. విక్రమార్కుబాహువిక్రమం బుర్విలో 
నరులచేతనెల్ల నరులు గొనంగం 
గీర్తనియ మైన కిర్తిం గిర్హించుచు 
నర్జు లర్థముల. గృతార్జు లైరి. 86 


సీ. ఆదివసముల వర్షాత్యయోచితముగా 
దలమైన వానలు ఎలుచునంత. 
దెల్లవాజినయట్టితెజంగున నావేళం 
దనమేళనం బెల్లజనులు వొగడ 
హంసనాదములు కాహళలు గాం దత్సక్ష 
అఘుతాడనములు తాళములు గాంగ 
మదముల. గ్రోలు తుమ్మెదల రుంకారమ్ము 
లమరినవీణాస్వరములో యనంగ 


ఆ. యోగనిద్రం జెందియున్నవిష్టుని మేలు 
కో టుపంగడగు గాయకుం డనంగ 
బంధుజీవహర్షపర మౌదు( దద్రాగ 
మయముగా శరత్సమయ మొనర్చె. 87 


క. శరదాగమమున నంభో 
ధరపటలము విచ్చి చనిన దపనుండు మహా 
కరి తెరవెల్వడు క్రియం బు 
ష్కరవిలసన మలరం జెలం౧6 గరసత్వమునన్‌. 88 


క. పంకంబు లాటి నేఖుల 
పొంకంబులు డిగ్గి జిల్లు పూచెను భువి ని 
శృంకముగ నంచపిండు కొ 
లంకుల విహరించె నట జలమ్ములు దేటిన్‌. 89 


ఉ. దీప్రముఖంబు లౌచు నలుదిక్కులు నేర్చడ దుగ్గసింధుపూ 
రపభ నొప్పువెన్నెలలు రాత్రి దివాకృతిం దెజరిల్ల "లో 
కప్రియు( డైనచంద్రు సమకక్ష్యలం జుక్కలు నిక్కంగాం దదీ 
యప్రతిబింబలీలం గుముదావ్‌ళి వొల్చె సరోవరంబులన్‌. 90 


ఉ. తెల్లనిరాజహంసలను దెల్లనికల్వల దెల్లందమ్ములం 
దెల్లని టెల్లుబువ్వులను దెల్లనిశీతమరీచిరోమలం 
దెల్లనిచుక్కలన్‌ జగము తెల్లనయై యమృతాబ్ధి మీజినం 
దెల్లనికన్నుదోయిగల దేవర వచ్చె శరత్తు చూడగన్‌. 91 


క. జడి గాక వెట్ట గాకయు 
వడ గాకయు( జలియుం గాక వజపిది యనియే 
ర్పడక యిలు బసిమిపండంగ 
బడుగులు ప్రియమంది రనంగం బ్రభులకుం దగదే. 92 


చ. అవని నవంతిభూమివరుం డాదిగం బార్థివు లెల్ల లక్ష్మియు 
తృవములు మున్నుగాం గడుంబ్రశస్త్రములౌ సమయంబులందు స 
త్కవులను బాఠకోత్తముల గాయకుల న్నటుల న్వితీర్ణివై 
భవములః దన్పంజొచ్చిరి ప్రభావసమృద్ధుల నిండు పుట్టంగన్‌. 93 


ఉ. అట్టిదినంబుల న్నృపకులాగ్రణిదానసమృద్ధి యొక్కెడన్‌ 
బట్టు నుతింపంగాం బరనృపాలకు లచ్చెరువంది మెచ్చ నా 
యట్టిమహిశుం డర్ధులం గృతార్థులం జేయుచు గీర్తిచేకుణం 
బెట్టెడు నట్టిసద్దుణముపెంపునే నాతని మీజనోపండా. 94 


క. అని యడిగిన నాబ ట్టొ 
య్యన నవ్వుచు నోనృపాల హరునిప్రసాదం 
బున సిద్ధపురుషుం డగునా 
జననాథుండు గుణములందు సామాన్యుండే. 95 


ఉ. దానక్షాత్రంబులు నా 
మానవపతియందకాని మణీ యొండుదెసం 
గానము విను మాతని సరి 
వూనెద మనం దరమె తరణిపుత్రునకైనన్‌. 96 


మ. అనినం జిత్తములోన లజ్ఞయు వృథాహంకారముం బుట్టంగాం 
దనలోో దాన యడంచికొంచు మృదువస్తస్వర్లభూషాదు లా 
తని కింపొందంగ నిచ్చి పుచ్చి పిదపన్‌ దానంబున న్విక్రమా 
ర్కునిసాదృశ్యము నాదంగోరుమతి నాక్షో ణీశ్వరుం డుండంగన్‌. 97 


సీ. ఒకనాండు కొల్వులోనికి సిద్దు డొకరుండు 

చనుదెంచి సుఖగో ష్టి జరపునపుడు 
తాపసోత్తమ నాకు దానగుణంబున 
విక్రమార్కుని మీజ వెరవు గలదె 
యనవుడు సాహసహవనంబు చేసిన 
సిద్ధించు నందుల చేత వినుము 
యోగనీచక్రంబు నొదుకుండములోన 
నొక లక్ష గోఘృతాహుతులం బోసి 


ఆ. పొదలంజేసి మేను పూర్ణాహుతిగ వెల్చి 
వెనుక దత్ససాదముననే బ్రదికి 
దానవిభవమునకు( దగినంత వేడుము 
మెజసి సాహసాంకు మీజవచ్చు. 98 


చ. అనవుండు నుత్సహించి నృపుం డాతని వీడ్కొని రాత్రి సర్వయో 
గినులం దలంచుచుం జని సకీలకమంత్రజపంబుతో దదీ 
యనిలయవహ్నికుండమున నాహుతు లన్నియు? బోసి తెంపునం 
దనువును వేల్చి నిత్యమగు దానము దేహముకంటెం దీపిగాన్‌. 99 


క. ఆయెడ యోగిను లాజన 
నాయకు బ్రదికించి నిలిపి నరనాథ! మము 
న్నీయత్నంబునకుం దగ 
నేయిష్టంబైన నడుగు మిచ్చెద మనుడున్‌. 100 


క. దండాకృతిగా జనపా 
లుండును ధర జాంగి నిచ్చలును ధనములు నా 
భాండాగారము లేడును 
నిండం గరుణింపుం డనిన నేర్పున వారున్‌. 101 


క. నిచ్చలు నీవిటు చేసిన 
నిచ్చిద మీకొలంది నిండు లేడును నిండ 
న్వెచ్చించుకొమ్ము నావుడు 
నచ్చట నృపుం డఉయ్య కొని గృహంబున కరిగెన్‌. 102 


ఉ. ప్రొద్దున లేచి యిండ్లు ధనపూర్ణము లౌట యెటింగి యాత్మలో 
దద్దయు సంతసిల్లి వసుధావరుం డుజ్జయినీశు మీయిచుం 
బెద్దల నంధులన్‌ హితులం బేదల నందటి( గూర్చి యర్ధముల్‌ 
దొద్దలు చేసే దాననిరతుం డన బైకము చిక్కకుండంగన్‌. 103 


క. ఈగతి ననుదినమును భాం 
డాగారములెల్ల రిత్తలైనం దనువ 
య్యోగినులకు నాహుతిగ ని 
యోగించుచు నిచ్చ ధనము లొసంగుచునుండున్‌. 104 


ఉ. ఈక్రియం బర్వుకీర్తి నుతియించుచు యాచకు లెల్లం జెప్పంగా 
నాక్రమ మేర్పడ న్విని ప్రియంబును జోద్యము నగ్గలింపంగా 
విక్రమభూషణుండు మునివేషముతో నట కేగి యోగినీ 
చక్రగృహంబులో నతనిసత్త్వముం జూడం దలంచి యుండంగన్‌. 105 


ఉ. ఆనగరంబులోని నృపుం డల్లన రే యరుదెంచి మంత్రని 
స్థానిరతాత్ముంజై జపము సల్పి ఘృతాహుతులిచ్చి యగ్నిలో 
మేనును వేల్చి యోగినులమెచ్చున దొల్లిటిరూపు దాల్చి యా 
పూనిక నర్థము ల్వడసి పోయి భజించే వితీర్ణి గర్జుండే. 106 


క. మఖునాంటిరాత్రి మునుకడం 
దటి యెణీగి యవంతివిభుండు దయదైవాజణం 
గొణితపడకుండ వెరవుగ 
నెజమంటలకుండ మున్న యెడ కరుదెంచెన్‌. 107 


క. ఆ హోమకుండమున( దన 
దేహము వెల్వంగ నచటి దేవత లెలమి 
నాహసము మానుపుచు నీ 
యీహిత మేదేని వేడు మిచ్చెద మనినన్‌. 108 


ఆ. ఇచటి భూమిపాలుం డీక్రియ నిచ్చలు 
మిడుకునగ్నిలోన బడక మున్న 
యతనియిండు లెపుడు నర్థంబుచే నిండి 
యుండునట్టుగ వర మిండు చాలు. 109 


క. అనవుడు( గొనియాడుచు న 
ట్లొనరించెద మనుచు బలికి యోగిను లంతం 
జనిరి నిగూఢుండై నృపుః 
డు నవంతికి మగిడె నొక్కండును బెంపెక్కన్‌. 110 


సీ. తదనంతరంబ యాతడు తొంటిక్రియ వచ్చి 
యాగంబు సేయంగా యోగమాత 
లరుదెంచి నృపుని ప్రయాసంబునకు నడ్డ 
మై విక్రమార్కధాత్రీవిభుండు 
తనమేను వేల్వ. గైకొని మమ్ము మెచ్చించి 
నీయిండ్లు ధనమున నిండయేసె 
నిచ్చలుం జావక విచ్చలవిడి ధన 
మెంతైన నర్ధుల కిచ్చికొమ్ము 


ఆ. నావుడు నతండు దురభిమానంబు విడిచి 
విన్మయంబును లజ్జయు విస్తరిల్ల 
మీజం జూచటు తనుమీజీ మెటిసినట్టి 
యతని బొగడుచు నగరికి నరిగెంగాన. 111 


క. నీవును నాక్రియ నింటికిం 
బోవుట మే లనుచు( గనకపుత్రిక వలుకం 
గా విని యాతడు నుజ్జే 
నీవల్లభు కృపయు. దెంపు నేర్పునం బొగడెన్‌. 112 


క. లగ్నము దప్పినచొప్పుల 
భగ్నంబగు యత్నమునకు. బౌరులు మది ను 
ద్విగ్ను లయి చనంగ లజ్జా 
మగ్నుండై భోజరాజు మగుడం జనియెన్‌. 113 


పదునెనిమిదవ బొమ్మకథ 


వ. తదనంతరంబ యొకదినంబున నష్టాదశద్వారంబునం బ్రవేశోన్ముఖుండై. 114 


క. వెలిపట్టును బులితోలును 
మలయజమును బూదిపూత మణులున్‌ ఫణులుం 
దిలకము నెజగన్నుం గల 
వెలందియు మగవాండునైన వేల్పు దలంతున్‌. 115 


మ. అని భోజక్షితినాయకుం డమరపీఠారోహణవ్యగ్రుండై 
చనుదేరం గని బొమ్మ వల్కె ధరణీశా విక్రమాదిత్యు చా 
డ్పున వేడ్కన్‌ ఘనధైర్యము న్వితరణంబు న్లేక నీ కీమహా 
సన మెక్కం దర మౌనె యాతని మహోత్సాహంబు సామాన్యమే. 116 


క. జనవర నిర్వచనముగా 
విను ముజ్జయినీవిభుండు విష్ణునిక్రియం బా 
లనశక్తి మెజిసి మనుజుల 
మన మలరంగ మనువుచుండి మహి యేలంగన్‌. 117 


ఆ. క్రూరుండు నీరసాత్ముండును గుచ్చితబుద్ధియు దూషకుండు నా 
దారవిహినుండున్‌ ఖలుండు సత్యవిదూరుండు దుర్న్మయాఢ్యుండుం 
జోరుండు నస్థిరుండు నలసుండును దుర్చలుండు న్మదాంధుండు 
న్మారవికారకష్టుండును మందుండు మందునకైన లేండిలన్‌. 118 


క. ఆదివసంబులలో నొక 
వైదేశికుం డరుగుదెంచి వసుధాపతిచే 
నాదృతుండై యతనికి నా 
నాదేశస్థితులు నేర్భునం జెప్పంగన్‌. 119 


ఆ. మాటలందె యతని మహియెల్లం దిరిగిన 
మనుని సిద్ధపురుషుంగా నెజీంగి 
మిగుల నాదరించి జగతీవరుండు త 
త్కథలు వినుచు మజీయు. గౌతుకమున. 120 


క. నిశ్చయముగ భువి దీర్ధ్భపు 
రశ్చరణాసక్తి నుత్తరము' దక్షిణముం 
బన్చిమముః దూర్పుం దిరిగితి 
వాశ్చర్యం బేమిగంటి వానతి యిమ్మా. 121 


క. నావుడు నాతడు నేం బృ 
థ్వీవలయం బెల్లం గలయం దిరిగితి నుదయ 
గ్రావసమీపంబున నా 
నావిధమణిరమ్య మైననగరము గంటిన్‌. 122 


క. కనకాహ్వయ మగు నగరము 
కవకాచలతట మనంగ గాంతిం బొలుచున్‌ 
ఘనమండల మందుచు న 
ర్కునిమండల మనంగం బసిండిగుడి గల దచటన్‌. 123 


క్‌, సూర్యప్రభయను నది త 
తృర్యంతమునందునుండి పాజంగ నతిగాం 
భీర్యంబు గలిగి నడుకొని 
మర్యాదనె నీరు నిలిచి మడు(గై యుండున్‌. 124 


ఆ. అచట జంద్రకాంతఖచితసౌపానమై 
నాల్గుదెసలం గాంచనంబులైన 
హర్మ్యముల భజించు నఘనాశనం బన 
గలదు తీర్థము కడ గానరాదు. 125 


మ. విను మావింధ్యమునందు. బ్రొద్దున శిరోవిన్యస్తపీఠాంకమై 
కనకస్తంభము పుట్టి పుట్టి యిను( డాకాశంబు వ్రాకంగం దా 
నును చొప్పున జక్కంాం బెరింగి భానుం జేరి మధ్యందినం 
బున దద్భింబము ముట్టి క్రమ్మజు నదిం బ్రొద్దున్‌ దిగం జాజింగన్‌. 126 


ఆ. ఇనుండు గ్రుంకువేళ నిక్కడం దాం గ్రుంకుం 
బొడుచువేళ నట్ట పొడిచి పెరుగు 
జిత్ర మిద్ది రాజశేఖర! సృష్టిలో 
నలువనేర్చు చెప్ప నలవి యగునె. 127 


క. ఎన్నడు నిట్టి విచిత్రము 
కన్నది విన్నదియు లేదు కడపట గుణసం 
పన్నుని సజ్జనమిత్రు జ 
గన్నుత నినుం గంటి ననినం గడుమోదమునన్‌. 128 


శా. తత్కాలోదితగోష్టి దీర్చి యతనిం దాంబూలపూర్వంబులౌ 
సత్కారంబుల నాదరించి కొలువుం జాలించి యారాత్రి యు 
ద్యత్కాతూహలు. డౌచు ఖడ్గసహితుండై యొక్కండు న్ఫూవరుం 
డుత్కోచంబున నెగె నాదెసకు నాయుగ్రాటవు లూతుచున. 129 


మ. ఘను డట్లెగుచుం గాంచె గాంచనమయాగారప్రకీర్ణాఘనా 
శనతీర్ధాంతసమున్నమన్నిజవపున్సంభూతిహేతుప్రదా 
లనలిలాకృతడ(ంబరాంబరతలాలంబో ప్టరుగ్సింబచుం 
బనవిస్రంభవిజృంభితాద్భు తరస ప్రారంభము స్తంభమున్‌. 130 


సీ. కని విస్మితుం డౌదు( జని హేమగ్భహముల 
రత్నగో పురముల రమ్యమైన 
పురము డగ్గజీ దాని పొంత సూర్యప్రభ 
నానొప్పు నేంటిలో స్నానమాడి 
గుడిలోని యాదిత్సుం గడుభ క్తి. బూజించి 
యిష్టదైవము( బరమిశుం గొల్చి 
యుపవాస ముండి సముత్త్సుకు(డై దేవ 
తాయనమున నారేయి గడిపి 


ఆ. రేపకడన లేచి పాపవినాశన 
తీరమునకు నేగి పార్థివుండు 
జలకమాడి యచట సంధ్య నారాధించి 
జలజమిత్రు నాత్మ దలయనపుడు. 131 


ఆ. తెలివిపడంగ మొదలి దిక్సతి కెత్తిన 
గొడుగుమీంది పసిడిగుబ్బ యనంగ 
దూర్పుకొండమీందం దోచె మార్తాండుని 
మండలంబు భువనమండనంబు. 132 


ఆ. తీరమధ్యమమున దివ్యపీఠాంకమై 
జిగి దొలంక బుగ్గ లెగయుచుండ 
నవ్యమైన కనకనాళంబు గల మహా 
కమల మనంగ. బుట్టెం గంబ మవుడు. 133 


క. కడుచోద్య మంది యీందిన 
దడ వగు నని యాతం డద్భుతస్తంభముపైం 
బడనుజికి పీ(టమీదను 
జడియక కూర్చుండి యోగిచందము దోపన్‌. 134 


క. ధరణీశుం డెక్కిన మొగ[9] 
తిరుగక కంబంబు తొటితెజుంగున నాభా 
స్కరుగతికొలంది జంకక 
పెరింగెం గపటవామనుండు పెరిగినకరణిన్‌. 135 


శా. కంభం బీక్రియ నిక్కుచున్‌ బిణుసుగల్గం బెద్దయు న్నిక్కంగా 
గంభీరుం డగురాజు కైకొనండ యాకాశీంబు ముట్టంగ న 
య్యంభోజాప్తుండు చేరనిచ్చు టది హైన్యంబంచు మధ్యాహ్నసం 
రంభం బేర్చడ నెండచిచ్చు గొని పర్వంజేసె గర్వంబునన. 136 


ఉ. చేసిన నెండపెల్లునకుం జిక్కక స్రుక్కక నిక్కి మిక్కిలిన్‌ 
డాసిన. గ్రమ్మజ న్ర న్రవి దృఢంబుగ రశ్మిసహస్రమెల్లం బై 
నీసునం గప్పినంతం జలియింపక నిల్పినవానిం జూచి యు 
ల్లాసముతోడ నిట్లనియె లావును దాల్మియు దెంపు మెచ్చుచున్‌. 137 


ఆ. లక్షయోజనంబులను నిల్చి యైన నా 
యెండ మానవులు సహింపలేరు 
నన్ను జేరనోపునా యన్యుం డట్లేని 
గాలి నేలపాలు గాక యున్నె. 138 


క. నరనాయక నీ వీయెడ( 
బరమేశ్వరు కరుణం జేసి బ్రతికితి నిజసు 
స్థిరభావము సాహసమును 
పరికించి మనంబు హర్షభరితం బయ్యెన్‌. 139 


క. నీవును నేనును నొక్కటి 
గావున నాకుండలములు గైకొను మివి సం 
భావనతో నిత్యమును మ 
హీవర సౌవర్ణ్లభార మిచ్చుచునుండున్‌. 140 


ఆ. ఎన్న నాల్గుమాడలె త్తొకకర్షంబు 
నాల్గుకర్ష లైన నగుం బలంబు 
పలము లొక్కనూటు తుల యగుం దుల లొక్క 
యిరువది మితి భార మిది మతంబు. 141 


క. అని యిచ్చిన గైకొని యా 
తనిపదముల కెజి(గి మగుడుతజీం గంబం బొ 
య్యనం గ్రుంకంగం దీర్థ్ధమునకు 
మనుజేంద్రుడు చేరవచ్చె మాపటివేళన్‌. 142 


ఆ. కంబ మచట మునుంగంగా గంతుగొని తీర 
భూమి నిలిచి తగిన నేమమెల్లం 
దీర్చి భ క్తితోడ దేవతాలయములో 
నుండి రేయి గడపి యొక్కరుండు. 143 


శా. ప్రాతకాలమునందు లేచి ధరణిపాలుండు తీర్ధంబులో 
స్నాతుండై నియమంబుతోడ శివపూజాకృత్యముం దీర్చి సం 
ప్రీతిం గ్రమ్మణీ వచ్చుచో దెరువునం బృిథ్విసురుం డొక్కరుం 
తరం గడుదీనుండై యతని నింపేపార దీవించుచున్‌. 144 


క. చేరం జనుదెంచి యతం డో 
వీరోత్తమ పేదవాండ విప్రుడ నేనా 
హారంబు వేడి వచ్చితి 
గారుణ్యము మెటిసి యిచట గావుము నన్నున్‌. 145 


మ. అనినం జూచి కృపారసం బెనయ నాహారార్థి యీవిప్రుం డీ 
తని కిచ్చో నశనంబు లే దితని చేఈప్రితి గావింప నే 
ధనము న్లేదు ప్రదాతకుం దగిన పాత్రం బబ్బినం బ్రాణమై 
నను వంచింపక యిచ్చు టొప్పు నని పుణ్యశ్లోకుం డుద్యుక్తు(డై. 146 


క. మితి లేని మహిమ నీ కది 
ప్రతిదివసము నొకసువర్ణ్లభార మొసంగున్‌ 
మతిం జింతింపక పొమ్మని 
యతిముదమునం గుండలమ్ము లాతని కిచ్చెన్‌. 147 


శా. దానం బీక్రియం జేసి యొక్కయెడం దీర్ధస్వార్ధము ల్సేకుజె 
న్నానాచోద్యములెల్లం జూచితి జగన్నాథు న్రం గంటి న 
న్మానం బచ్చట నొందితినా ద్విజుని దైన్యం బంతయుం బాపితిన్‌ 
దీనం బుణ్యుండ నైతి నంచు బురి కేతెంచెం బ్రమోదంబునన్‌. 148 


ఆ. నీకు నీగుణములు లేక యీగద్దియ 
యెక్కందగదు మగుడనేగు మనిన 
మనములోన నతనిం గొనియాడుచును భోజ 
మనుజవిభుండు భవనమునకు నరిగ. 149 


శౌ. సంసారాంబుధిపూర్ణమగ్నజననిస్తారాంఘ్రిపంకేరుహున్‌ 
హింసావర్ణితభావభవ్యమతి యోగింద్రాత్మపద్మావళీ 
హంసాకారు వికారదూరుని విమోహధ్వంసనోత్రంనునిం 
గంసారాతిం బురారిమిత్రుం ద్రిజగత్కళ్యాణసంధాయకున్‌. 150 


ఉ. కంజభవార్చనీయపదకంజు నిరంజనునిం బురత్రయీ 
భంజను సంజనాచలనిభద్విపదైత్యఘన ప్రభంజనున్‌ 
సంజనితప్రమోదగిరిజాతనుమంజులవామభాగు మృ 
త్యుంజయు నాంజనేయవిహితోన్నతగీతకృతాత్మరంజనున్‌. 151 


మాలిని. గిరివిరచితచాపా కృష్ణ మేఘాభిరూపా 
సురసరిదవతంసా క్షుజ్ణదైతెయహింసా 
గరళగిళనదక్షా కంజపత్రాయతాక్షా 
పురహరహరిరూపా పుణ్యగణ్యస్వరూపా. 152 


గద్యము. ఇది రాయగజగంధవారణ వైరిమండ లీకభేకఫణీంద్ర వీరఘోట్టవిభాళ 
కళింగదేశనిర్దూమధామ త్యాగనాగార్జున 
కర్ణాటద్రదిలాంధ్రమహారాష్ట్రభూపాలరూప నూపురసుందరచరణారవింద 
సనదప్రోలిపురవరాధీశ్వర 


వెలనాంటిప్పథి వీశ్వరరాజ్యసముద్ధరణ శ్రీకొణవి వెన్నయామాత్యపౌత్ర 
హరితసగోత్రపవిత్ర సకలసుకవిమిత్ర కసువరాజతనూజ గోపరాజప్రణీతం బైన 
సింహాసనద్వాత్రింశిక యనుకావ్యంబునందు 

విక్రమార్కునిదానమహో పకారసాహసౌదార్యప్రశంసనం బన్నది సప్త్రమాశ్వాసము. 


౬౨ 


1. పట్టపు నేనుంగు 

2. తొలునెట, తలవెంట 

3. వైచెగాన నిట్టివైరమయ్యె 

4. బగగలిపింపదగతని కేని నీకును 
5. చూడ నిదియు నాకుం బాడిగాదె 
6. ఛంగున దాటుచు రాజుకు, ముంగల 

7. వీరి జగడంబులంతరపడియె 

8. హతముగం బోట్లాడు పసులు నజ్ఞానకృతుల్‌ 
9. ధరణివుం డెక్కిన మగ్గక, తిరమై.పా. 


అష్టమాశ్వాసము 
టె 
లల లొను 
క. శ్రీలలనాతనురుచిశం 
పాలతికాచిరవిలాసపరికిర్ణవపు 


ర్లీలాతిశయవిడంబిత 
లాంబుదవర్లుం ద్రిభువనీపరిపూర్ణున్‌. 1 


పందొమ్మిదవ బొమ్మకథ 


మ. మతిలో నిల్సి యతండు సజ్జనుల సంభావించి దైవజ్ఞస 
మృతమౌ వేళ? గడంగి యెక్కజంనుచో మాన్పించి యేకోనవిం 
శతిమద్వారముపొంతబొమ్మ వలికెన్‌ క్షాపాలకా మూర్ధు భా 
రతపర్వంబు పఠింపయబూనుట చుమీ రాగిల్లు నీయత్నముల్‌. 2 


క. ధారానాయక ధారుణి, 
నారూఢుం డైన విక్రమార్కునికరణిన్‌ 
శూరుండును ధీరుండు ను 
దారుండును గాక యెక్కందగ దెవ్వరికిన్‌. 3 


మ. అది యెట్లన్న నెణుంగంజెప్పెదం దదీయం బైనచారిత్ర ము 
న్మదవైరీద్విపసింహ మర్గిజనతామందార మాభూవరుం 
డుదయాస్తాచలమధ్యభూమి దనకై నాప్పారు నుజ్జేని సం 
పదలం బొంపిరివోవ రాజ్యము నయప్రాజ్యంబుగా నేలంగన్‌. 4 


ఉ. ఆజననాథుం గొల్చి కనకాభరణంబులం దేజరిల్లు కాం 
తాజనుల న్విచిత్రవసనంబుల బంటుల నందలంబులం 
దేజులం జామరంబులను |[1]దెల్లని యెల్లుల నేవు సూపుచున్‌ 
రాజును మంత్రులు న్సుకవిరాజులు నుండుదు రొక్కకైవడిన్‌. 5 


ఆ. అట్టిదివసముల సమస్తభూపాలురు 
భటులు గవులు హితులు బలసి కొలువ 
సురగణంబులోని సురరాజుభంగి న 
య్యవనిపాలుం డున్నయవసరమున. 6 


క. ముకుళితకరుండై దౌవా 
రికుం డెదుర న్నిలువంబడి ధరిత్రీశ్వర! కా 
నికగా సాళువముం గొని 
యొకనల్లనిచెంచు వచ్చియున్నా( డనుడున్‌. 7 


క. తత్కారణంబు దెలియ స 
ముత్కంఠుండై[2] నిజాభిముఖమానవసం 
పత్కరదర్శనుం డగు డూ 
భృత్కులతిలకుండు వానిం బిలువం బంచెన్‌. 8 


మత్తకోకిల. నెమ్మిం బచ్చని కుప్పసంబును నీలిచిరయు. బీలియుం 
దమ్మిపూసలపేరు నెజ్జనిధాతుబొట్టును జూడ నం 
గమ్ముపైం దగు సొమ్ముగా. బిడికత్తి కాసె నమర్చి పా 
అమ్ముల న్విలుం గేలం బూన్కొని యంత జెం చరుదెంచుచున్‌. 9 


క. దూరంబున నుడుగణపరి 
వారుండై వెలుంగు రజనివల్లభుక్రియ ను 
ర్వీరమణులలో నొప్పెడు 
నారాజుం జూచి మ్రైక్కి యతివినయమునన్‌. 10 


ఆ. నీవు దాడివెట్టి నెగడిన నజుమక 
యీశ విరిగి గొందు లీగున్భపుల 
పగిది బులు(గులెల్ల బజవ వేటాడు నీ 
సాళువంబు గొ నుము మాళవేంద్ర. 11 


క. అని చూపి కొలువులోపల. 
దనచేతివిహంగమమును ధరణీశుని కొ 
ప్పన చేసి తాను వచ్చిన 
పనిం జెప్పం గడంగి యతండు పతి కిట్టనియెన్‌. 12 


ఆ. నృపులు గానలేని నీమహావసరంబు 
నేండు గంటి దొడ్డవాండ నైతి 
మానవేంద్ర యేను మందరగిరినుండి 
యరుగుదెంచినాండ నవధరింపు. 13 


శా. ఓ రాజన్యకులావతంసక తదీయోపాంతభాగమ్మునన్‌ 
భేరుండాదిమహామృగేంద్రనివహాభివ్యాప్తమై యున్నత 
స్ఫారానేకమహిరు హప్రకరవి స్తారావరుద్ధార్మ్కనం 
చారం బైనయరణ్య మున్నది తమస్సందోహసందష్టమై. 14 


సీ. ఆదివరాహ మాయడవి యేకలములు 
మన్నించి విడిచిన గున్నయొక్కొ 
దిక్కరు లక్కడ నక్కు నేనుంగుల చేం 
దోలుడువడి చెన్న దున్నలొక్కొ 


చండికసింహ మచట( బేర్చుసింగంపుం 
గదుపులో దప్పిన కొదమయొక్కొ 
కాలునిపో తందు( గల కారుపోతుల( 
గూడిరాలేకున్న దూడయొక్కొ 


ఆ. మారకమ్మపులి యచట మలయుచున్న 
పెద్దమెకములు పెంచిన పిల్లయొక్కొ 
యనంగ వాలుమృగంబుల కదియ యెపుడు 
నాటపట్టగుజాడలు తేటపడంగ. 15 


సీ. అందులపందుల దందంబు క్రందున 
లీలావరాహంబు నేలంగలసె 
నచ్చోటిమదలులాయములతో బెనగి యా 
యెనుపోతు యమలోకముకు( జనియె 
నక్కడి కృష్ణమృగౌఘంబుచే( జాల 
దూలి సారంగంబు గాలియోయె 
నట కొండగొజీయల యదుటుననొచ్చి 
మహామేష మగ్ని పాలయ్యే ననగ 


ఆ. నొప్పు నితరజంతువులను జెప్పనేల 
[3]దువ్వు లెలుంగులుం దోడేళ్ళు దుప్పు లిర్లు 
[4]కొరనువులు మెడినాగులు గుజ్జులిళ్లుం 
గణంజు లేదులుం గుందేళ్ళుం గలవు పెక్కు. 16 


ఉ. అయ్యెడ నొక్కయేకల మహంకృతితో గుహనుండి నిచ్చలున్‌ 
దయ్యము కైవడి న్వెడలి దౌడలు గొట్టుచు బెట్టు రొప్పుచుం 
జయ్యనం జొచ్చి యేర్చిన గజంబులు మున్నుగ నమ్మృగంబులన్‌ 
వ్రయ్యలుగాం బడం బొడిచి వారకచంపుచు నుండు గండునన్‌. 17 


గీ. ఎదిరిపందులు దానిపైం గదిసిపొలియుం 
బందెగాం డొక్కవ్రేటుగం బంతమాడి 
యోలి నిలిపి యడిదమునం ద్రోలివ్రేయ 
ఖండితములగు గుమ్మడికాయలట్టు. 18 


క. ఆకొమ్ముకాండు తొల్లిటి 
యేకలమో కాక యముండొ యిట్టివిచిత్రం 
బేకడం గానము విను మది 
నీ కెళీం౧ింపంగం బూని నేం బనివింటిన్‌. 19 


మ. వసుధానాయక వేటకుం గదలు సత్త్వం బెక్కు మేనంతకున్‌ 
సుసరంబౌ లఘువౌ జయం బగు రిపుక్షోభం బగు నృద్దుణ 
ప్రసరం బేర్పడుం జేతి సూటి మెజయింపం జో టగున్వెంట దు 
ర్వ్యసనం బండ్రు ధరిత్రి నిట్టిగతి సౌఖ్యం బొండుచో గల్గునే. 20 


క. అంచుం జెప్పిన బ్రియపడి 
చెంచుం గనకాంబరముల జాలువారంగ మ 
న్నించి వరాహము. ద్రుంపంద 
లంచి మృగవ్యప్రయాణలాలసమతియై. 21 


సీ. దీమంవపువే(టలు దామెనవే(టలు 
తెర వేంటలును నేర్చు తెరలికలును 
బందెమాడినభంగి. బందుల నొప్పింప 
బూటకాం డ్రనందగు వే(టకాండ్రు 
సారమేయంబులౌ సారమేయంబుల 
పట్టెడగొలుసులు పట్టినడువ 
భేరుండగండగంభీరత్వ ముడిగించు 
భేరీరవంబులు బోరుకొనంగ 


ఆ. వారువము నెక్కి మితపరివారుం డగుచు 
బోటుకాండ్రును వడిగలయేటుకాండ్రు 
వాటపడ వెన్క నరుదేర వేంట గదలె 
మందరంబున కవనిపురందరుండు. 22 


వ. అట్లు గదలి కతిపయదినంబులకు దుశ్చరంబగు నగ్గిరిపశ్చిమతటంబున 
గండభేరుండాది ప్రచండమృగాండజప్రకాండపరిగణ్యం బగునరణ్యంబు 
దరియంజొచ్చి యచ్చటి శిలోచ్చయంబులం బ్రతిధ్వనులను సముదంచితంబుగం 
బెంచు చెంచులయార్చులును శునకకోలాహలంబులు. గాహళాదివాద్యరవంబులు 
దిక్కులు చెవుడుపడ సమీపించి. 23 


క. మెలకువ లగుచోటుల మను 
కులకందువులను జలంబు గొనునెడలను మే. 
తలపట్లను మృగములకును 
వల లొడ్డుచు ఎెంటకాండ్రు వలశకులం జనంగన్‌. 24 


క. పులి యొది(గి యెగసి యశ్వము 
తల దొడుకంగ నృపుండు సురియం దలద్రెంచిన మే 
నిలంబడంగం బడక యాతల 
లలితాశ్వంబునకు( బులితలాటము చేసెన్‌. 25 


చ. అట జనునంతలోపల నవాంబుధరౌఘము భంగి ముందటం 
గిటకిటం గోజులన్‌ ధరణి గీణుచు రొప్పుచుం గొప్పరించుచుం 
గిటిగణ మేగుదేరం గని క్రేవలంబట్టిన వయటకుక్క లొ 
క్కట గొలుసు ల్వడి న్విడువ(గా' బజచెం బవమానవేగులై. 26 


చ. పజిచుచు( గొంకులుం దొడలుం. బట్టి విదుర్చుచు మాలెగట్టిన 
న్నాణుగుచుం గ్రమ్మజం దొడికి మోజలం ద్రిప్పినం జోటు దప్పం గ్రే 
ల్భుణుకుచు సింగము ల్లరుల నొక్కటం బట్టెడు భంగి దాటుచుం 
గజచుచుం జాగనీక యరికట్టుచు బెట్టుగ నెచె బందులన్‌. 27 


క, కినిసి వరాహము వొడిచిన 
శునకముతల ద్రెళ్ళి యెగసి చొప్పేర్పడ నొం 
డునెలవునం బడియెం గవ్వడి 
తునుమాడిన యా జయద్రథునితలవోలెన్‌. 28 


వ. అంతట వేంటకాండ్రును నొడొరువుల( గడవం బాజీ గంటిలేని కుణుగంట్లం గలిగి 
మెజుంగారెడి సూటిగల పందిపొట్ల దృఢంబుగా నత్తుకొని యొత్తిలి పోయి 
మొగము దప్పుమాటున బలుమాటునం గదిసి పెద్దగున్నలను, జిణుగున్నలను, 
బిడిపందులను, నెడమల్లరంబులను, గొమ్ముకాండ్రను నొక్కుమ్మడిం 
గ్రమ్మునప్పుడు. 29 


క. గంధగజలీలం బంది మ 
దాంధంబై యొకని జీరినట్టుగ( బొదువ 
న్సంధింపం బడిన జరా 
సంధుని క్రియ వ్రయ్య లొక్కసరసం బడియెన్‌. 30 


ఆ. అట్టివేళ నృపుండు కట్టెదురను 
[5]నారి బెట్టుపొడను, నమ్ము వెట్టి తిగిచి 
బొట్టు వెట్టినగతి. బట్టెలసం దేసెం 
దెట్టనట్టు పంది మిట్టి పడంగ. 31 


వ. ఆసమయంబున బెబ్బులిం గని పజచుపశువులపగిది నవ్వనమదగజంబులు 
మొదలుగాంగల మృగంబులును వేంటకాండ్రును నొక్కదిక్కునకుం బజతెంచిన 
నంతం దత్పశ్చిమభాగంబున. 32 


సీ, పాతాళ మీంగినపందిం బోరికిం బిల్లు 
కైవడి నందంద కాలు ద్రవ్వుం 
గనుసన్నం బ్రాణులం గాల్బబూనినమాడ్కి, 
గన్నుల మిణుంగుజు బ్రమ్మంజూచు 
దిగ్గజంబులు మది బెగ్గిలి మ్రగ్గంగా 
జంకించుగతి వెక్కసముగ రొప్పు 
నర్కునిహయముల నరికట్టం జనురితిం 
గొనవెండ్రుకలు నిక్క గొప్పరించు( 


ఆ. దిరుగుచో నడ్డమగు కులగిరులం దునుమ 
వాండియిడుభంగిం గోజులు తీండికొంచుం 
గాలమృత్యువు రేంగిన కరణి లోక 
మాకులంబుగం గవిసె నయ్యేకలంబు. 33 


వ. అట్లు దవ్వుల మలయుచున్నం జూచి యచ్చరువంది యిచ్చ మెచ్చుచు 
జిత్తంబున నుత్తలపడక యత్తలం బందుశొని. 34 


ఉ. వాహము( దొలి రాజకులవర్యుండు చేరెం గృతోల్లసన్నృగ 
ద్రోహము నిత్యవీరరసదోహము సంజనితాంజనాద్రిసం 


దేహము నత్యుదగ్రఘనదేహము నుద్ధతకాననాంబుధి 
గ్రాహము సర్వభీతికరగర్వనిరాహము నవ్వరాహమున్‌. 35 


క. చేరిన నది మది బెదరక 
యీరసమునం గడచి యతని నెదిరించె సుభ 
ద్రారమణుని జెనయ(గ భూ 
దారాకృతివచ్చు మూకదానవుమాడ్కిన్‌. 36 


క. అత్తజీ. దనచిత్తంబున( 
దత్తజపా టొండు లేక ధరణీరమణుం 
డతలము వైవ నది గని 
తుత్తుమురుగం బొడిచె లేతతుందిలముక్రియన్‌. 37 


క. పొడిచిన: దడయక పిడికిట 
నడిదము బెడిదముగ నెగడ నతం డశ్వము న 
య్యెడ కడరించినం గ్రోధము 
వడి మగుడంగ మగిడెం బుడమి వడవడ వడశన్‌. 38 


ఆ. అట్లు దిరిగి చనిన నయ్యేకలమువెంట 
హయము+ దోలుకొనుచు నరిగె నృపుండు 
పందిరూప మైన పాతాళ కేత్రువు 
నంటనెయిదు కువలయాశ్వు పగిది. 39 


ఆ. తిన్నక్రొవ్వులోన నున్నది నీరుగాం 
గన్ను లగ్గిమెజబుపుగములు గాంగ 
రొప్పుటుజుము గాంగం గప్పుచొప్పడం బంది 
గాలిబజచు మొగులుకరణిం బాటి. 40 


వ. ఇట్లు పాజీన ఘోరం బగు కాజడవిలో దూరంబగు నీరంబులం దూటీ. 41 


క. పందివెనువెంట నరుగుచు 
ముందట నరలో కపాలముఖ్యుండు గనియెన్‌ 
మందరము. బురందరరిపు 
మందిరకందరము నిందుమణిసుందరమున్‌. 42 


క. కని డగ్గణునెడ సూకర 
మనువుగ గుహ సొచ్చె నంత నచటితిమిర మా 
తని దృష్టి, గప్పె భయపడి 
తనుంజోచ్చిన వానిం గావం దగు ననుకరణిన్‌. 43 


ఆ. ధరణిపాలుం డంతం దురగంబు నచ్చోటం 
గట్టి వాలు గేలం బట్టికొనుచు 
లొంక సొచ్చి నాత్మం గొంకక కాలుండు 
కదిసి దివియ వట్టి వెదకుపగిది. 44 


ఉ. చొచ్చి మహామృగం బరుగుచొ ప్పటం గానక కందరాంతని 
ర్యచ్చటులాంశకూట మగు రత్నకవాటము గాంచి యిచ్చలో 
నచ్చెరువంది యందు జని యావల నిండిన చిమ్మచిశటిం 
గ్రొచ్చుచు నేగె వాలు కడక్రొమ్మెజుంగు ల్నిగుడంగం గ్రిందికిన్‌. 45 


ఉ. ఆదెసం గొంతదవ్వుల మహారజతాంచితనాలమండల 
శ్రీ దనరార రత్నకలశీపరిచిహ్నితతుంగశృంగసౌ 
ధాదినికేతనప్రసర మైన మహానగరంబు దొోచెం జం 
ద్రోదయలీలం గన్నులకు నుత్సవమై దిమిరం బడంచుచున్‌. 46 


ఉ. అందుల పణ్యవీథుల నహర్న్షిశముం దిమిరంబు లీను సం 
క్రందనరత్నగేహముల కాంతుల నేగంగరా దటంచు న 
మృందరసీమలందు గరిమంబున దాంచిన య 
క్రందుకొనుం బ్రదీపములకైవడి దివ్వెలపండుగో యనన్‌. 47 


క. అందు బలిచక్రవర్తి ము 
కుందుండు దనద్వారపాలకుండుగా రక్షో 
బృందములు గొలువ(గా నా 
నందంబున నుండు నురగనాథులతోడన్‌. 48 


క. అందుల ఫణికుల ముపవన 
చందనసంవేష్టనిజభుజంగీవదనా 
నందనసుండరతరమగు 
మందానిల మానుచుండు మ్రాన్ల న్నిడుచున్‌. 49 


క. చెలువారెడు నాపురిలో 
పలి రక్కను లొండుగడల భయ మెజుంగక త్రీ 
పులవింటికి జడియుచు మరు 
నిలువేలుపుగా భజింతు రింతులు. దారున్‌. 50 


ఈ. ఆపురిం గాంచి సమ్మదము నచ్చెరువు న్శది( బిచ్చలింపంగా 
భూపవరుండు పంది యెటువోయె బలం బెటు వయె దివ్యమౌ 
నీపుర మెట్లు తోచె నది యెవ్వనిరాజ్యమొ చూత మంచు ని 
చ్చాపరతంత్రుంజై గవనిచక్కటి దగ్గజ వచ్చె నయ్యెడన్‌. 51 


ఉ. చేతం బసిండిబ్రద్ద విలసిల్లంగ నొక్కండు వచ్చి మ్రొక్కి పృ 
ధ్వీతలనాథ నాథుం డగు విష్ణునిచే సెలవంది దానవ 
త్రాత బలీంద్రుం డిప్పు డనురాగమున న్నినుం బిల్వం బంచె ర 
మ్మా తడయంగ నేల యనుమానము సేయక నీవు నావుడున్‌. 52 


సీ. ఘనుని సందర్శింప గలిగె నిక్కడ నని 
యానంద మందుచు వానిం జూచి 
పురిచొచ్చి రత్నమందిరములసొం పెల్ల 
గోరి చూచుచు. బైండికో ట దాంటి 


చని యవ్వటారుమోసలం దూణి మణిమండ 
పంబులో దైత్యులు బలసికొలువ 
గంకణంబులమ్రోంత గల్లనంాం బాప 
జోటులు పసిండీ వీచోవు లిడంగ 


ఆ. మెజుంగుముత్తియములపేరు లఖుత మెజియ 
నలరుచుక్కలలోని రేవెలు(గువోలె 
మానికంబులగద్దియపైని దీర్చి 
యున్న బలిం జూచి మ్రైొక్కె నమ్మన్నుటే(డు. 53 


క. అతని గనుంగొని దానవ 
పతి ప్రియమునం గౌగిలించి భద్రాసనసు 
స్థితుం (జేసి మిత్రకృత్యో 
చీతసత్కారము లొనర్చి సేమం బడిగెన్‌. 54 


శా. ధర్మం బెల్లెడం జెల్లునా ద్విజులవిద్యాగోష్టి రాజిల్లునా 
దుర్మార్గంబు లడంగునా పై ప్రజలు సంతోషింతురా సత్కియా 
మర్మం బేర్పడ జన్నముల్‌ జరుగునా మర్యాద వర్తిల్లునా 
నిర్మూలంబుగ శత్రులం గెడపుదా నీలక్ష్మి సొంపెక్క(గాన్‌. 55 


శౌ. హర్షం బొంది పురందరుండు ధరపై నందందు. గాలంబుల 
న్వర్షేంబు ల్ల లురియించునా తగిలి విద్వాంసుల్‌ ప్ర పశంసింతురా 
ఘర్షింపంగల రితి నీతి దెలియంగా విందురా కీర్తియు 
త్కర్షం బందునె దీనులం గడపుదే దానం బనూనంబుగన్‌. 56 


వ. అనినం గృతాంజలియై మానవేంద్రుండు దానవేంద్ర నే నెంతవాడ న 
న్నింతకుశలం బడిగితివి నీవు మహానుభావుండవు. 57 


సీ. కశ్యపసుతు(డు రక్కసులమేటి హి 
రణ్యకశిపుండు నీవంశకర్త యనంగ. 
బరమవైష్టవుంజైన ప్ర ప్రహ్లాదుం డద్భుత 
ఖ్యాతచరిత్రుండు తాత యనంగ 
వీరమాహేశ్వరుండై రూఢి కెక్కిన 
బాణాసురుడు కూర్చి పట్టి యనంగ 
దానవరక్షణజ్ఞానవిజ్ఞానాదీ 

గురుం డైనశుక్రుండు గురు వనంగ 


ఆ. నమరలోక మేలుట పరాక్రమ మనంగ 
భువనమంతయు వితరణాభోగ మనంగ 
దేవదేవుండు హరి యిష్టదైవ మనంగ 
నీమహత్త్వంబు నాకు వర్ణింపందరమె. 58 


మ. ఘను విష్ణుండు జన్నిదంబు శిఖయున్‌ గాయత్రిపల్కుల్‌ మృగా 
జినము న్లోదియు దర్భలు న్లొడుగు మౌజీబంధము న్లోపిచం 


దనము న్వేలిమిబొట్టు గుండలములున్‌ దండంబు నందంబుగా 
నిను వంచింపం గడంగి తాం గుబుచయై నీచేత వర్ణిల్లడే. 59 


క. వెడమాయలవడు గడిగినం 
దడయక మూండడుగు లిచ్చి ధర్మం బిల నా 
ల్లడుగులుగా నిల్పిన నీ 
కడిమి వాగడ అ యౌనె కమలజుకైనన్‌. 60 


క, ఆలాగు కపటియైనను 
వేలుపె యని యొసంగు నీదు వితరణగుణముం 
దాలిమియు మెచ్చి (త్రిభువన 
పాలకు డచ్యుతుండు ద్వారపాలకు డయ్యెన్‌. 61 


క. పాత్రత్యాగి యనంగ జ 
గత్రయమున( బరగునట్టి ఘనుండవు నను నీ 
మిత్రునిక్రియం గనుగొంటీ ప ప 
విత్రచరిత్రుండ నైతి విశ్వములోనన్‌. 62 


సీ. అనవుడు దనుజేంద్రుం డతిసమ్మదంబున 
యా కలియుగమునందు 

వీరుండు శూరుం డుదారుండు మజీ లేడు 
నీవే కా కని యని నిన్ను జూడ 

వేడుకపడి యేను విష్ణుని యాజ్ఞచే 

వెడలి రాలేక యీవెరపు పూని" 

ని న్నిటు రప్పించి కన్నులారంగం గంటి 
నధికలాభం బయ్యె నంచు. బలికి 


ఆ. యిది సువర్ణ్లదాయి యిది జరామృత్యుని 
రరణ మనుచు రసరసాయనములు 
పేర్మి నిచ్చి యనిపె బిలమార్గ మెజింగింప 
నవ్వరాహమైనయసురం బనిచె. 63 


ఉ. పంచిన, వాండు చేరి జనపాలక యీమొగసాల గాచి న 
క్రంచరటైరి యన్యులకు( గానంగరాక వసించు, నట్టిరా 
త్రీంచరనాయకుండు నిను దెమ్మని పుచ్చిన నేకలంబనై 
వంచనం దెచ్చి యిన్ని దురవస్థలం బెట్టితి. దప్పుసైథుమీ. 64 


ఉ. దానవనాథుం జూచితి సనాతనమౌ రససిద్ధిం గంటి వో 
మానవనాథ నాపని క్రమంబున నీహిత మయ్యె నంచు స 
న్మానముతోడ+ గొల్చి 'బిలమార్గము సూపంగ వచ్చి వెల్వడ 
న్వాని నతండు వఏిడ్కొలిపి వార్వము నెక్కె నుదాత్తచిత్తు(డై. 65 


చ. మగిడి మహామృగౌఘము నమానుషభూములు నిర్ణరంబులు 
న్నగములుం గంటకద్రుమనంబులు దాంటుచు వచ్చి 'దూత్మభృ 


త్యగణము రోయుచున్‌ జనపదంబును గానక కానలోన నా 
మృగయుని గాంచి యొయ్యన సమీపము. జేరంగ వాండు మెచ్చుచున్‌. 66 


క్‌, మనుజేంద్ర నీవు క్రోడము 
వెనువెంటం జనిన నిన్ను వెదక బలంబుల్‌ 
గనుకని చనియె న్నే నొక 
యనువునం దురగంబుజాడ యరసెద నిచటన్‌. 67 


క. కంటిం బని చెల్లె ననుచుం 
గంటకములు. గండ్లు దప్పంగాం దొడ్కొని రా 
జొంటిపడకుండ మృగయుండు 
బంటుతనము మెజసి యొక్కబయలికి దెచ్చెన్‌. 68 


ఆ. అచట నృపుండు నిల్చి యసహాయశూరుండ( 
దోడు వలదు హయము+ దోలువాం 
డ! నీవు గూడ లేవు నిలువు నీపని చెల్లె 
ననుచు వే(టకాని నాదరించి. 69 


క. రసఘుటికలుగట్టిన మృదు 
వసనంబులు వారువంబు వాలుం దక్కం 
బసదనము రత్నపథకా 
దిసమస్తవిభూషణములు దిగ్గన నిచ్చెన్‌. 70 


వ. ఇట్టిచ్చి యనిపి తదనంతరంబున జోడనడయు, జంగనడకయుం 
దురికినడయు, రవగాలునడయుం గల వారువము నదలించి వాగె వదలి 
రాగసంజ్ఞం గదలించి త్రోలిన. 71 


క. వలకుం జల్లెడె లాదిం 
గలటిక్కలకరణి నెగయంగా నశ్వము ని 
శ్చలగతి నాదిత్యునిహయ 
ములనుం దనకాలిధూళి బోవంబాటిన్‌. 72 


వ. తదనంతరంబ ఫేనిలరక్తరక్తాననం బై ఖలీనచర్వణంబగు గంధర్వంబు నాణి 
నాగంబుల నమలునాగాంతకుపై నున్న ముకుందునిచందంబునం గంద 
మప్పళించుచుం గలంకదీర్చునప్పుడు. 73 


మ. ధరణినిర్దరుం డొక్కం డాత్మసుతుండుం దానుం బుభుక్షాజరా 
పరితాపంబున మేను దూలి పడంగాః బ్రాణంబు లుద్వేగముం 
బొరయంగాం జనుదెంచి మూడుదినము ల్యోయె న్నిరాహారతా 
పరిభిన్నాత్ముల మేము నేడు దయతో బాలింపవె నావుడున్‌. 74 


ఆ. అన్న మిచటం బట్టింజైనను దొరకదు 
తనియ నిత్తు నన్న ధనము లేదు 
మేనితొడవులెల్ల మృగయుని కిచ్చితి 


నిప్పు డిద్దణీకిని నేమి యిత్తు. 75 


క. ఆతురుండు దానపాత్రము 
చేతం గలయదియె దానసిద్ధి యగుట ధా 
త్రీతలపతి దలంచి కృపా 
న్వీతుండై యొక్క ఘటిక నిచ్చెద ననుచున్‌. 76 


వ. రెండు ఘుటికలు రెండుచేతుల నిడ కొని రస మిది సర్వలోహకాంచనీకరణంబు 
రసాయనం బిది జరామృత్యుహరణంబు వీనిలో నొకటి మి రిద్దజిం బుచ్చుకొనుం 
డనినం దండ్రి జరాజీర్లుం డగుటం జేసి రసాయనం బిమ్మనిన. 77 


ఆ. ఇతనిమాట పొసంగ దెల్లలోహంబుల 
నూనినంత( బసిండిగా నొనర్చు 
రసమె యిమ్ము నాకు రాజ నయ్యెద నన్న 
దండ్రి వచ్చి కొడుకు దలంగంద్రోదె. 78 


వ. ఇట్లు పరస్పరభిన్నమనోరథం బగు దుర్వాదంబున శిఖ లూడ దోవతులు వదల 
దమఛాందసొక్తుల నేన ము న్నాశ్రయించినవాండ నింక నీ వడుగకు మనుచుం 
ద్రోపుత్రోపులాడంగ నెడసొచ్చి. 79 


క. ఇటు మీలోపల నూరక 
చిటిపొటి వల దైన మీకు జిత్తప్రియసం 
ఘటనము సేసెద నని రస 
ఘుటికలు నృపుం డిద్దబికును గొంకక యిచ్చెన్‌. 80 


శా. ఇష్టార్థప్రతిపాదనన్‌ ద్విజులం దా నీరితి నత్యంతసం 
తుష్టస్వాంతులం జేసి ఏడుకొని ప్రత్యుద్యోతమౌ సేన సం 
దష్టంబై నలుదిక్కులం గొలువంగాం దా నెకసిద్ధక్రియా 
హృష్టాత్ముం డగుచు న్మహీవరపరుం డేతెంచే నుజ్జేనికిన్‌. 81 


ఉ. వింటివె భోజరాజ పలువెంటల( బూనియు వాని బోలలే 
వంటి బ్రయత్నము ల్వలవదంటి విచారము లుజ్జగించి నీ 
కింటికి( బోవు టొప్పు నన నిట్టి గుణశ్రవణోత్సవంబునం 
గంటకితాంగుండై యతడు క్రమ్మణ నేగె గృహాంతసీమకున్‌. 82 


వ. తదనంతరంబ కొన్ని దివసంబు లరిగిన నిరువదియగువాకిట నెక్కం బూనుకొని. 
83 


ఇరువదియవబొమ్మకథ 


క. నాగారిగమనమిత్రుని 
నాగాననజనకు ననఘు నాగాభరణున్‌ 
నాగాసురహరుని సువ 
ర్లాగధనుర్ధరుని నందనాగవిహారిన్‌. 84 


ఉ. నిష్ట దలంచి సర్వదరణీసురసమ్మత మైనవేళ భూ 
యిష్టము లైన వాద్యము లనేకవిధంబుల మ్రోయ నానన 
శ్రేష్టము పొంతం జేరంగం బసిండి నొనర్చిన బొమ్మ నా ప. 
బ్నీష్టురవృత్తి దోపం బలికెం బృథివీపతి నడ్డపెట్టుచున. 


ఉ. పొందొకయిం తెఆటుంగక ప్రభుత్వము సూపెద నష్టభోగసం 
క్రందనుం డౌ నవంతిపతికైవడి నీగియు. దెంపు లేక యె 
క్కం దర మౌనె నీవు నిను గానవు గాక తలంచి చూడ(గా 
నందని మ్రానిపండులకు నట్టులు సాంచుట గాదె భూవరా. 86 


ఉ. ఆతనివర్తనంబు దెలియ న్వినుకోరికి వచ్చినాండ వౌ 
నీతలం పిప్టు గంటి ధరణిశ్వర! చెప్పెద నాణుదాన నా 
చాతురి లెక్క కెక్కదు ప్రసాదము పెంపున నాదరింపు సం 
ప్రీతి యొనర్చుదాన నిక మిన్నక మాటలు వేయునేటికిన్‌. 87 


ఆ. అయ్యవంతినాథుం డప్టదిక్కులం గీర్తి 
నిక్క నచటనచట నెర్చుమెజసి 
యాటయునెలలు రాజ్య మర్థవర్షము ప్ర ప్రవా 
సంబు నియతి గాంగ జరపుచుండు. 88 


మ. దిననాథప్రతిమానరూపుం డెలమిన్‌ దేశాంతరాసక్తిమైం 
జని యాశ్చర్యకరంబుగాం బురములున్‌ శైలంబులు న్వాంగులు 
న్వనమధ్యంబులు( జూచుచుం దిరిగి దివ్యస్సూర్తిం బద్మాలయం 
బన సార్ధం బగుపట్టణంబు గనియెన్‌ హర్షంబు రెట్టింపంగన్‌. 89 


చ. అట చని పణ్యవీథి. గలయం బరికించుచు నొక్కచోట ను 
తృటశశిదిధితిప్రకరదౌతములైన గతి న్విశంకట 
స్పటికమయంబు లైనగృహపంక్తులలోపల హేమరత్నసం 
ఘటనమునం దనర్చు గుడిం గన్గొని డగ్గణ నేగు నయ్యెడన్‌. 90 


ఉ. అర్కుండు గ్రుంకం జింకటి దిగంతముల న్నిగిడెం బ్రియాంగసం 
పర్కము లేని మానినులమానము దూల మరుండు మిక్కిలిం 
గర్కశు(డై చెలంగె నిలం గల్వలచెల్వము చూచి వానితో 
దర్కము పెట్టంబూనినవిధంబున నెక్కువ నిక్కె( జుక్కలున్‌. 91 


క. ఆసమయంబున( బతి సం 
ధ్యాసముచితవిధులు దీర్చి యాగుడిలో గై 
లాసనివాసునిం గోరి సు 
ఖాసీనుండైన నలువు రటం దమలోనంన్‌. 92 


సీ, మనము నేర్పున నిన్నిదినములు భూలోక 
మంతయు. దిరుగుట వ్యర్థమయ్యె 
సిద్ధయోగీంద్రప్రసిద్ధచారిత్రుని 
గాలవంచకునిం ద్రికాలనాధు( 


జూడలేమైతిమి చూడంగం గన్నులు 
గలిగియు నిచట నిషలములయ్యె 
బ్రాలేయగిరిపొంతం బన్నగాటవి నాతం 
డున్నతతపమున నున్నవాడు 


ఆ. తెరువు లహికులాధీనదుస్తరము లనుచు( 
బోవలేమైతిమని తలపోసికొనంగ 
విని మనంబున నతనిదర్శనము గోరి 
రాజశేఖరుం డచట నారాత్రి గడపి. 93 


క. అరుణుం డుదయింపంగ న 
త్వరగతి నుత్తరము గదలి తజచైనమహాి 
తరులును గిరులును దాంటుచు. 
దెరు వేడలక నడిచి కొన్నిదివసంబులకున్‌. 94 


క. దుర్వారశరభగండక 
దర్వీకరసింహదంతిదంష్టులనెల వై 
శర్వాణిజనకుం డగు నా 
పర్వతపతి పొంతం జేర భయరహితుండై. 95 


మ. హిమవత్సాంతము చేరి శీతలములౌ నీరంబులు న్సిద్దసం 
యమిసద్మంబులు దేవదారుమయదివ్యశ్రీకుటీరంబులున్‌ 
భ్రమరానందమరందబిందువిలసత్పద్నాకరశ్రేణులుం 
గుముదప్రోజ్జ్వులకుంజకుంజరమహాకుంజంబులం జూచుచున్‌. 96 


క. చల్లనికొండ నయంబున 
నల్లున కింపయినయట్టి యాభరణగణం 
బెల్ల సమకూర్చి దాంచిన 
యిల్లనం దగు సర్పవనము నెదురం గనియెన్‌. 97 


సీ. కన్నుల మిణు(గులుల్‌ గ్రమ్మంగ మ్రైగ్గుచు 
బున్సనుచో వేడిపొగలు నిగుడం 
బ్రల్లదంబున మళ్ళు నల్లనాగులు నాగ 
పెంజెరలును బెంటిపెంజెరలును 
శంఖపాలకులును జాతినాగులు నుర్లు 
బెంజెరలును నెజ్జబెంజెరలును 
గూంకవెటులుం జిల్ముగులియలు. ద్రాయలు 
బెరజులు గుజ్జపుబెరజు లచటం 


ఆ. గలవు తక్కినజెట్టిపోతులును దుంప 
నాగులును గొంటీగాడులు నరియకొక్కు 
లేనవాలము లైడుగులు? నిరుమొగముల 
పాములును బెక్కు తద్వనభూమి నుండు. 98 


క. ఇవ్విధమున ఘోరంబగు 
నవ్విపినాంతంబు సొచ్చి యరుగంగం బాముల్‌ 
క్రొవ్వున మ్రైోగుచు నాతని 
నెవ్వెంటలం దామె యగుచు [6]1నెగురుచుం బట్టెన్‌. 99 


గీ. పట్టి వరుణనాగపాశంబు లట్లు మై 
జుట్టుకొ నిన నతండు పట్టువడక 
యట్టివేళ జలగ లంటినకరి వోలె 
దెట్టతనము మెజీసి తిరుగం డయ్యె. 100 


వ. అట్టు దిరుగక యురగభూషణుండునుంబోలె మృత్యువుకడ నిశ్శంకుండై 
ముందజం జని. 101 


పులితోలు కచ్చడంబుగ మొల+ గాసించి 
సర్వాంగములను భన్మంబు పూసి 
శిరమున గెంజెడ వెరవార బిగియించి 
విమలాక్షమాల హస్తమునం దాల్చి 
యాసనశక్తికి నాధార మగుయోగ 
దండంబు పై. బాణితలము సేర్చి 

పట్టు గల్లిన యోగపట్టె పూనిన మేను 
స్వస్తికాసనమునం జక్కనిలిపి 


ఆ. కంధరము వంచి నాసికాగ్రమున దృష్టి 
గదియం గదలక ముక్కన్ను గానరాని 
శూలిపోలిక నున్న త్రికాలనాథుం 
జూచి సాష్టాంగ మెరంగె నాక్షోణివరుండు. 102 


వ. ఇట్లు సాష్టాంగ దండంబు గావించిన. 103 


క. అప్పరమయోగి యోగం 
బప్పుడు వారించి లేచి యాతని గరుణం 
దప్పక చూచిన మేను 
గప్పినసర్పములు విడిచి కనుకనింబజచెన్‌. 104 


శా. దృష్టిం బాముల ద్రోలి యాతడు ధరిత్రీనాథు మన్నించి సం 
తుష్టుండై పలికెన్‌ జనోత్రమ జగద్ధుర్వారదర్వీకరా 
శ్లిప్టప్రాంతరమౌ మహాటవి మది నేక్కింవ కిమంచులో 
నిష్టోద్యోగము పూని వచ్చితివి నీయా డెవ్వరిం జెప్పుదున్‌. 105 


ఆ. ధరణిలోనం బాముతలగాము లుండునం 
ద్రెట్టిపాములు మెయిం జుట్టుకొనంగ 
నీవు శంక లేక నేనున్న చోటికి 
వచ్చినాండ వెద్ది వాంఛితంబు. 106 


ల్‌ 


క, వినిపింపుము సురలకునై 
నను బడయంగరాని ప్రార్థనలు నీ కిత్తున్‌ 
ఘను డని చేరినచో గై 
కొని యతనికి నొక్కమేలు గూర్చం దగదే. 107 


మ. అనిన నృంతసమంది సాంజలిపుటుండై విక్రమాదిత్యుం డీ 
ట్ట్లనియె న్సిద్ధయతీంద్ర విష్ణుక్రియ నిత్యానందవారాశిం జొ 
క్కినచిత్తంబున నాత్మయోగవశముక్తి శ్రీసమేతుండ వై 
యనువెలంబుగం దేలియాడు నిను డాయంగంటి నెం జాలదే. 108 


క. నిను. జూచినయవి కన్నులు 
నిను బొగడినయదియ జిహ్వ నీగుణగణము 
ల్వినినయవి చెవులు నీకుం 
బనిచేసినయవియ పాణిపద్మము లనఘా. 109 


శా. నిత్యానందపదప్రతీతచరితా! నీదర్శనం బైనచో 
బత్యక్షంబుగ మేననున్న ఫణభృద్భృందంబు లి ట్లూడె న 
స గర్మబంధములు నిభంగి న్వెసం బాసె నా 
దిత్యోగ్రద్యుతి పర్వినం దిమిరమున్‌ దిగ్భూముల న్నిల్చ్బునే. 110 


చ. కమలవనైకమిత్రుని ప్రకాశ మొకించుక పర్వి సూర్యకాం 
తమునకు దీప్పు లిచ్చినవిధంబున నీకరుణార్దుదృష్టి సం 
యమివర నాపయిం బొలసినంతనె పాపమువాసి యెల్ల పు 
ణ్యములును గల్లె వేటి నిను బ్రార్థన చేయంగ నేల నాకిశన్‌. 111 


క. అనిన దనయిచ్చ నిష్టం 
బొనరింపం గడంగి యోగి యొక నిడుబలపం 
బును లాతము బొంతయు గ్ర 
క్కున నాతని కిచ్చి వాని గుణములు చెప్పెన్‌. 112 


వ. ఈ బలపపు(గొడుపున వలసినయన్ని లెక్క లొడ్డి వ్రాసి యాలాతవుం/గోల 
సవ్యహస్తంబునం బట్టి ముట్టించిన నన్నియు నీవు దలంచిన ప్రాణులై నిల్చి నీవు 
సెప్పిన పని సేయు; నవి యుడుపవలసిన నెడమచేత నావ్రాతలు క్రమంబునం 
దుడిచిన నడంగు; నెచట నైన నీబొంత దులిపినం గోరినయంతధనంబు నీ కిచ్చు 
నరుగు మని వీడుకొల్పిన. 113 


ఉ. మ్రొక్కి వినీతు(డై మగిడి ముందట ఘోరము లైన పాములం 
ద్రొక్కుచుం గంప లిరములుం దూజుచుం గాజిడవి న్మనంబులో 
స్రుక్కక మార్గము ల్లడచుచుం గడుదూరము వచ్చి భూవరుం 
డొక్కెడం గాష్టము ల్విణుచుచున్న మనుష్యుని గాంచె ఖిన్నునిన్‌. 114 


ఆ. వానిం జూచి యేల వగచెదు కట్టెల 
కింతదవ్వు రాంగ నేమికతము 
నావుం డేను హూణనరపతిబంటం ద 


త్పుత్రుతోడం జావం బూనినాండ. 115 


ఆ. ఆకుమారుం డగ్ని నదె పడుచున్నా(డు 
చూడు మనినం గెలన సొద యొనర్చి 
చిచ్చు వెట్టి కూల నిచ్చగించెడువానిం 
జేర నెగి రాజశేఖరుండు. 116 


క. నరవరసుత! నీ కీదు 
ర్మరణమునకు( బూననేల మదిలోపల నే 
పరిఖేదము గల దది యె 
వ్వరిమూలము చెప్పు మనిన వాం డనుమతుండై. 117 


సీ. ఏ మని చెప్పుదు నిటక్రింద హూణదే 
శాధీశుడైన మాయయ్య తీజె 
నాయెడరున వచ్చి దాయాదు లందణజు 
రాజ్యంబు చేకొని ప్రాభవమున 
వెడల దోపించినం గడుదుఃఖితుండనై 
యొక హితుం డైన సేవకుని గూడి 
యేతెంచి యిచట నాజ్ఞాతులచేనైన 
యభిషంగ మోర్వంగ నలవి గాక 


ఆ. యొంటి నడవి నిట్టిమంట జాం గడంగితిం 
బరిభవంబునొంది బ్రదుకుకంటె 
నిదియ మేలు గాగ మది నిశ్చయించితి 
ననిన నాతం డతిదయాళుడగుచు. 118 


క. పగవా రొ త్తినయప్పుడు 
జగ మెఖు6గం దెగుట మొండె సైరణ యొండెం 
దగు గాక మిగుల నొగులుచు 
మగవాండై మగువపగిది మడియుట తగునే. 119 


చ. ఇటు విను చేటులేని బ్రతు కే నొనరించెద నీకు వైరిసం 
కట మడంగుం బదాతితురగద్విరదంబులు గల్లు నర్గము 
క్కట మగు వీని గొమ్మని విధానము లేర్చడం జెప్పి చేతియా 
ఖటికయు యోగడండమును గంథయు వానికి నిచ్చె. జెచ్చెరన్‌. 120 


శా. తత్సామర్థ్యమునం బదాతితురగస్తంబేరమౌఘంబు న 
త్యుత్వేథంబగు సర్వముం గలిగినన్‌ హూణక్షితీశాత్మజుం 
డుత్సేకంబు మనంబునం బొదలంగా నుత్సాహసంపన్నుండై 
మాత్సర్యంబున భూమిం గొన్నరిపుల న్మర్దింప నేగె న్వెసన్‌. 121 


వ. అట్టక్కుమారుం డరిగిన యనంతరంబున నిజాయుధధైర్యసహాయుండును 
నసహాయశూరుండును నగు విక్రమార్కుండు. 122 


ఉ. సజ్జనదర్శనంబును బ్రసాదము. గల్లెం పై 
అజ్జల నగ్నిలో బడందలంచిన చక్కనీరాజపుత్రుని 
బుజ్జవ మేర్చడం గరుణం బ్రోవ జేకుజి నంచు. బ్రీతు(డై 
యజ్ఞయినీజనాధిపతి యొయ్యన వచ్చె నవంతిభూమికిన్‌. 123 


వ. ఇట్టి గుణాఢ్యుండు గావున. 124 


అవ్విక్రమార్కుసరి గా 

కెవ్విధముల నింటి కేగు డిది తగ వనిన 
న్నవ్వుచు నందుల కోర్కులు 

దవ్వులుగా మగిడె భోజధరణీపతియున్‌. 125 


వ. మజీయుం గతిపయదినంబు లరిగిన. 126 


రగ 


ఇరువదియొకటవ బొమ్మకథ 


క. సింధుపతివైరిహితు సుర 
సింధుప్రభవాదిచరణు సింధువిహారిన్‌ 
సింధురరూపాసురహరు 
సింధుతనూజాత్మబంధు సింధురవరదున్‌. 127 


మ. హృదయాంభోజములోపలం దలంచి భోజేంద్రుండు ధర్మార్థకో 
విదులున్‌ జ్యోతిషు లాగమజ్ఞులును సేవింపంగ సొంపారుసం 
పద పెంపొంద శుభగ్రహోద్ధరణలబ్ధం బైన లగ్నంబునం 
ద్రిదివేంద్రాసన మెక్కవచ్చినం బ్రి బ్రియోక్తిన్‌ బొమ్మ వల్కెం దగన్‌. 128 


చ. విను మిటు భోజరాజ యొకవిన్నప మే నొనరింతు విక్రమా 
ర్కునిక్రియం బెంపు నీగియును రూఢికి నెక్కక యెక్క. జెల్ల దే 
మనం దగు నిన్ను నిచ్చలు. బ్రియంబున వచ్చెదు వచ్చి క్రమ్మణం 
జనియెద వాశ మానవు యశంబును నేర్పును దీనం గల్గునే. 129 


క. అతని చరిత్రము వినంగో 
రితివేని నృపాల యవధరింపుము నా కే 
చతురతయు లేదు తెంపున 
నతివకు నృపుసభల మాటలాడం దరమే. 130 


శా. నామాట ల్విన నిచ్చగింవు మత డానాకేశుం డిష్టుండుగా 
స్రామంతార్చితపాదఎఠుం డగుచున్‌ సామ్రాజ్యలక్ష్మకళా 
సీమంబౌ భుజసార మొప్పంగ నయశ్రీమంతు( డాభట్టి ము 
ఖ్యామాత్యుండుగ నేలె నుజ్జయిని నిత్యం బైనసత్కిర్తితోన్‌. 131 


ఆ. ఆదివసంబులందు( బ్రజలందటు సంతతుల న్సమృద్ధుల 
న్మోదము నంది సత్రములు మున్నుగ ధర్మము లాచరీంచుచు 
న్వేదన లేవియుం గ గనక వేడ్క మనంబుల నిండి యుండంగాం 


బేదలు మూరు లల్పులను పేరును లేదు పురంబులోపలన్‌. 132 


క. నిలువు గలనీతి భట్టికి 
జెలికాం డనం బొలిచి బుద్ధిసింధు వనంగా 
వెలసినయమాత్యుండొక్కండు 
గలం డతనికి సుతుం డొకండు గ్రహిలుం డనంగన్‌. 133 


ఉ. ఆగ్రహిలుండు బుద్ధియు నయంబును శీలము దప్పంగాం బిశా 
చగ్రహదష్టుం డైన క్రియ సభ్యవిచారము పొందు మాని మి 
థ్యాగ్రహవృత్తిం ద్రిమ్మరుచు నాడంగం జూడంగ లేక యాత్మలో 
నిగ్రహ మంది తండ్రి సుతునిం దెగి తిట్టుచుం జాల దూజుచున్‌. 134 


ఆ. ఓరి పాపకర్మయున్న [7] మంత్రికుమారు 
అవనిపాలు కొలిచి యచట నచట 
బనులు సేయంగం జడుం డనుచు నాకును దల 
వంపు సేసితి సరివారిలోన. 135 


క. అను వగుతనయుండు పుట్టిన 

జనకుని కిహపరనుఖములు సమకూరు నన్న 
నును వింటి నేను నినుం గని 
[కుని మని నెం డిట్లు నరకమగ్నుండ నైతిన్‌. 136 


క. ఒడ్డును బొడవును రూపును 
దొడ్డతనము గలిగి ప్రజ్ఞతో బొదలనియా 
బిడ్డని గనుకంటెను సతి 
గొడ్డయినను మే లనంగం గుందుటగలిగెన్‌. 137 


ఆ. ఎట్టకేనియు. దగు పుట్టువు గల్లియు 
గట్టియైన యెజుకపట్టు లేక 
యిట్టిభంగి వ్యథలం బెట్టుటకంటెను 
బుట్టనపుడె యల గిట్టవైతి. 138 


చ. గృహమున నుండి నన్ను, గలంగింపక యొండెడ కేగు మన్న నా 
గ్రహలుండు సిగ్గుదాల్చి యధికం బగు మానము వుని లేచి యా 
గ్రహమున శాస్త్రము ల్సదివికా నింక నింటికి రానటంచు సో 
త్మహితము గోరుచు న్వెడలి దక్షిణభూమికి నేగె నొక్కండున్‌. 139 


వ. అ ట్లేగుచు నొక్కనాండు [9]భువనగిరియొద్ద నొక్కయగ్రహారంబు డగ్గణి యందు. 
గొందజు సభ్యులు పురాణశ్రవణంబు సేయుడున్న నట తానును జేరి వినునెడ 
నప్పారాణికుండు తీర్థఫలంబు లెజీంగించుచు. 140 


ఆ. ఏకభుక్తములు ననేకదానములు న 
యాచితములు జపము లనశనములు 
[10]జరపి వెచ్చుకంటె సరగునం గాశిలో 


బొంది విడిచి ముక్తి. బొందవచ్చు. 141 


క. మెట్టక పెట్టక పట్టక 
గిట్టక తీర్థముల ముక్తికిం జనరా దే 
తొట్టును బొరయక మెయిమెయి 
కట్టెదురన్‌ శ్రీనగంబు గనినం జాలున్‌. 142 


క. తనువు దొజంగక యిది యె 
క్కనలవి గాదంచు శివుడు గైలాసము గ్ర 
క్కన విడిచి బొందితో జను 
దనభక్టులకొుకు నందు దరలక యుండున్‌. 143 


క. శిలలెల్లను లింగంబులు 
సలిలంబులు దివ్యసింధుసారంబులు తీ, 
గలు సంజీవను లౌ ద్రుమ 
ములు మందారములు చజులు ముక్తిపదంబుల్‌. 144 


మ. అని చెప్ప న్విని చిత్తకల్మషము వాయంజేయ శ్రీపర్వతం 
బునకే పోవుట మే లటంచు నతండా పుణ్యాత్ములం బాసి చ 
య్యన నాదిక్కున కేగుచున్‌ హృదయభృంగాఖ్యన్షగత్స్పూ తమై[11] 
న నగం బల్లన దాటి తీర్ధసలిలస్నానార్థి మై ముందటిన్‌. 145 


మహాస్రగ్ధర. కనియెం గ్రీడద్విహంగన్‌ ఘనజలరవజాగ్రద్భుజంగన్మహాపూ 
రనిరూడవ్యూఢదుర్వారభృతరుచితటీరంగభంగత్తరంగన్‌ [12] 
జనితశ్రేయానుషంగన్‌ జలధిహితపరిప్వంగనార్ద్రాంతరంగన్‌ 
జననిర్దూతాభిషంగన్‌ క్షతగిరికటకోత్సంగం బాతాళగంగన్‌. 146 


వ. కని యందు గల దక్షిణావర్తంబున. గృతన్నానుండై మల్లికాకుండంబును, 
ఘటికేశ్వరంబును, భ్రమరికాశ్రయంబును, గాలహదంబును, దేవహదంబును, 
సంధాంమౌనంబును, జారుకేశ్వరంబును, నందిమండలంబును మున్నుగాః 
ద్రింశద్యోజనాయతంబును ద్రింశద్యోజనవిస్తీర్ణంబును నగుటం జేసి 
బహు టితీరమయంబు నగు నారమాక్షమాధరంబుమీందికిం జని 
కనకమయప్రాసాదంబు సొత్తెంచి. 147 


క. ఆర్జవమున నచ్చటం బూ 
ర్వార్లిత మగు వుణ్యసముదయమునం గనియె 
న్నిర్ణరగణసంసేవితు 
నర్జునకిరణాంకు మల్లికార్డునదేవున్‌. 148 


వ. కని సాష్టాంగం బెరంగి. 149 


క. గోపతివాహనునకు నల 
కాపతిమిత్రునకుం ద్రిపురఖండనసమయా 
రోపితగిరిచాపునకును 


శ్రీపర్వతవిభున కార్తచింతామణికిన్‌. 150 
వ. వ లిచ్చి తనఫాలంబునం గేలుదోయి గీలించి. 151 


సీ. పెద్దమెకముతోలు నిద్దంబుగాం గట్టి 
చ లీలం దాల్చి 
చలికొండకూంతుకై సామేన నిమ్మిడి 
చదలేయి నెలయును జడల జెరివి 
యేనికమోముతో నెలుకనెక్కిన చిన్ని 
బొజ్జపాపండు నీదుపజ్జ నడువ 
ముజ్జోడుమొగముల ముద్దులకొమరుండు 
పురిగలపులుంగుపై నరుగుదేర 


ఆ. వెన్నుండును నలువయును బల్వేలుపులును 
గొలువ [13]1గుబ్బలికొమ్ములగుజ్జు నెక్కి 
కలిమికొండకు నెతెంచి నిలిచి తనుచు 
వింటి ముక్కంటి నినుం గనుగొంటి మంటి. 152 


క. అనుచు ననేకవిధంబులం 
దననేర్చినకొలంది నతండు తప్పనిభక్తిన్‌ 
వినుతించి పాపముల వి 
డ్కొాని మగిడెం జిత్తశుద్ధి కొనసాంగంగన్‌. 153 


ఉ. ఆదెసనుండి సర్వజగదాశ్రయు వేదపురాణవేద్యు బ్ర 
హ్లాదమనోవిధేయు నసురాంతకు శ్రీ నరసింహమూర్తి గా 
కోదరరాజతల్పుని నహోబలనాథునిం జూడనేగి త 
త్పాదసరోరుహంబులకు భ క్తి. దగం బ్రణమిల్లి ధన్యుండై. 154 


చ. హరిహరసేవనాసుమతు లైన జను ల్విలసింప సంపదా 
కరమగుసొంపుపెంపు గల కన్నడభూమికి నేగి యొక్కభూ 
సురవరు నాశ్రయించి తగు సుస్థితి నక్కడనుండి యాస్థతో 
సురగురునీతిశాస్త్రమును శుక్తు 'నయక్రమముం బఠించుచున్‌. 155 


ఉ. ఆకడ నీతిశాస్తవిదుండై గురు వీడ్కొని యేగె వేడ్కత్నో 
గాకితమూలశ్త గనిగా నొనరించిన పైంటిచట్టునా!14] 
నేకశిలాభిధానమున నెన్నిక కెక్కి ధరిత్రిలోన నే 
పోకలం బోనియట్టి సిరిపుట్టినయింటికి కి నోరుగంటికిన్‌. 156 


క. పసిండియు రత్నము మున్నుగ 
నిసుముక్రియం బెక్కుధనము లినంగ నిలకు 
న్వసుమతియు రత్నగర్భయు 
వసుధయు ననుపేళ్ళు నీక్కువము లౌనచటన్‌. 157 


ఉ. చందనగంధులు న్విటులు జాణలు దానవినోదులుం బ్రభా 


సుందరమూర్తులుం గవులు శూరులుం బెద్దలు నుల్లసిల్ల నం 
క్రందనవైభవాఢ్యుం డగు కాకతిభూపతి రాజ్యలక్ష్మిం బెం 
పొందెడు నప్పురంబున మహోత్సవలీలల నుండె నేర్చునన్‌. 158 


వ. అట్లు కొన్నిదినంబు లుండి తత్పురజనపరిచయంబున సకలకళాప్రవిణుండై 
మగుడం గడంగి మహాతీర్థవిలోకనార్థియై యట చని దూరంబున. 159 


క. ఆతండు త్యంబకశిఖరో 
దూతను విఖ్యాతం బరమపూతం. ద్రిలో క్రి 
మాత మహాపాతకసం 
ఘాత విఘాతానుయాతం గనియెన్‌ గంగన్‌. 160 


క. ఆనదికి మ్రొక్కి ముఖ్య 
స్నానం బొనరింప డిగ్గి చని యుదకం బా 
లోనం దెకతెక నుడుకం 
గా నద్భుతమైన మడుంగుం గని వెరంగందెన్‌. 161 


క. పిట్టలు దివి: బాజంగ నా 
కట్టావుల నెటిక నెల్ల గమరిన నచటన్‌ 
మట్టుపడి కూలుం దొడిమల 
ప ట్టూడినయట్టి మెడిపండులభంగిన్‌. 162 


ఆ. అట్లు ఘోరమైన యయ్యుష్టతీర్థంబు 
చేర వెజచి శిశిరవారిలోన 
గెలన జలక మాడి వెలి కేగి యట గుడి 
లోన నున్నశివునిం గానంబోయి. 163 


వ. అద్దేవు నుచితోపచారంబుల నారాధించి యచట నొకరాత్రి గడపం గడంగి 
యుండె. 164 


క. ఆయెడ నాకాశంబున 
నాయుష్టాంబువుల యాపు అంటిన దప్తుం 
డై యపరాంబుధి మును(గం 
బోయెనొకో యీతం డన నభోమణి గ్రుంకెన్‌. 165 


మ. చదలం జుక్కలు పిక్కటిల్లగం దమన్సందోహము ల్పూమిఖా 
గదిగంతంబుల నిండ రేయి నిగుడంగా నుష్టతీర్థంబులో 
నుదకం బుబ్బంగ గొబ్బున న్వెడలి సాంగోపాంగసంగీతులం[15] 
జదురాండ్రౌ నెనమండ్రు వచ్చి రట కాసర్వేశ్వరుం గొల్వంగన్‌. 166 


ఉ. మోహనదివ్యమూర్తు లగుముద్దియ లాశశిమౌళికి న్మహో 
త్సాహముతోడ హేమజలజంబులం బూజ లొనర్చి నాట్యస 
న్నాహము సేయుచో నొకతె నాదవిశోధన[16] చేయుచుండె నాం 
గాహళ వట్టె గానగమకశ్రుతితానవిధాన మానంగన్‌. 167 


ఆ. గానభిక్ష వేడ హీనస్వరంబున 
వదరుకాయ అంది వచ్చినట్టి 
వీణియలకు లయలు విప్పిచెప్పెడు భంగి 
నందు ముగురు పాడి రందముగను. 168 


క. [17]1సూళాదిగితములును సు 
తాళము ధ్రువ గురువు లఘుయుతంబులు. దమలో 
మేళనమునం జెడకుండంగం 
దాళము వాయించే నొకతె తద్గతికొలందిన్‌. 169 


ఆ. గళరవంబు లమర గమకంబుతో బేర్చు 
రాగమున మనంబు రంజిలంగ. 
బ్రియుండు వోలె నధరబింబంబు చుంబించు 
వాసెగ్రోలు వట్టి వనితయోర్తు. 170 


ఆ. మూఢునైన బట్టి ముఖరునిం జేయుదు 
ననినభంగి సతి మృదంగ మంది 
కంకణములు తాళగతి మ్రోయ వాయించే 
[18] దొయ్యలులకు నెద్ది దుష్కరంబు. 171 


చ. తతఘనమర్దళాదినినదంబులు నర్వదినాల్లు హస్తని 
ర్లతులును దృగ్విలాసములుం గన్నులపండుగ గాంగం దాళసం 
గతులు చెలంగం బాదకటకంబులు మ్రైయంగ నాట్యమాడె నొ 
క్కతె తొలుకారుక్రొమ్మెయింగు కైవడిం దద్రసభావపుష్టిగన్‌.[19] 172 


క. ఎలనాగలు మణి తమలో 
పల నృత్తాంగములు వీడువడ నాడుచు. గ్రొ 
న్నెలతాల్పువేల్సు నీక్రియం 
గొలిచి మగిడి యేగునవుడు గుడిలో మూలన్‌. 173 


శా. విస్మేరాకృతినున్న మంత్రితనయు న్వీక్షించి ప్రోయాండ్రు మం 
దస్మేరానన లౌచు నీకు సుఖమందం గోరుకు ల్లల్లెనే 
నన్మద్భూమికి రమ్మటంచుం జనగా నయ్యుప్టతీర్థోష్మల 
న్ఫన్మం బయ్యెద నంచు భీతి నత డాప్రాంతంబున న్నిల్చినన్‌. 174 


క. పాతాళంబున కేగిన 
యాతరుణులదీప్తి భూతలాంతంబున ను 
ద్యోతించునొ యనం దూర్చున 
నాతతమగు కెంపుదోప నరుణుండు వొడచెన్‌. 175 


మ. దిననాథుం డుదయింపంగా వెడలి భక్తిన్‌ గౌతమీతీరకా 
ననము ల్లూజుచు నొక్కనాండు కడుం బుణ్యంబైనకాలేశ్వరం 
బున కేతెంచి మహోపచారపరుండై ముక్తీశ్వరుం గొల్చి నె 
మ్మన ముప్పాంగంగ ధన్యుండై మగుడం దన్మార్గంబున న్వచ్చుచున్‌. 176 


క. హరిహరు లేకం బనియెడు 
పురాణవచనంబు దృష్టముగ నొకచోటన్‌ 
నరసింహుండును రా 
శ్వరుండును గలధర్మపురికి వచ్చెం గడంకన్‌. 177 


చ. అట చని గంగలో జలకమాడుచుం గందజచే నెజీంగి మి 
క్కుటముగ నింపుతో యముని కుండము దూజీ కడంక బ్రహ్మ[20]కూం 
కటీయును ముట్టి వెల్వడి జగత్పతి యౌ నరసింహమూర్తి ముం 
దటి కరుదెంచి మ్రొక్కి యుచితంబుగం బూజ యొనర్చి భక్తితోన్‌. 178 


ఉ. నర్మద తుంగభద యమునానది జాహ్నవి కృష్ణ గౌతమిం 
గర్మము వాయ నెన్ని జలకంబులు దీర్చితినో దయామతీ 
ధర్మము లెన్ని చేసితినొ దానము లెన్ని యొనర్చినాండనో 
ధర్మపురీనృసింహ నిజదైవమనోవిభు నిన్ను: జూచితిన్‌. 179 


వ. అనుచు( బునఃపునఃప్రణతుండై వెడలి తదాసన్నం బగు దేవాలయంబునకుం 
జనుచు నద్దేవు నుద్దేశించి. 180 


ఉ. శాశ్వత మౌకృపారసముచాడ్సున ముందటి గంగ వాటిగా 
విశ్వజనీనవృత్తి( బృథివిం దగురూపున నిల్చి సంతతా 
నశ్వరభుక్తిముక్తిసదనం బగు ధర్మపురిశుం డైన గా 
మేశ్వరుం డెల్లకాలమును నీవుత మాకు నభిష్టసంపదల్‌. 181 


చ. అని గుడి సొచ్చి యీశ్వరున కర్చన లెల్ల నొనర్చి మ్రొక్కి యిం 
పున మగుడం గడంగి భువి బుణ్యపదంబులు చూచుచుం గ్రమం 
బున నొకయే(డు వుచ్చి తలంపు ల్లమకూడిన నిర్వికారు(డై 
జనకుని: జూడవచ్చె నయశాస్త్రవిశారదు. డయ్యవంతికిన్‌. 182 


సీ వచ్చి తండ్రికి గౌరవము దోప మ్రైక్కుచు( 
బ్రియవాక్యముల( గడునయము సూప 
బుద్ధిసింధువు దనప్పుత్రుం గొగిటం జేర్చి 
న న్నుద్ధరించితే యన్న యనుచు 
సంతసం బందుచు జననాథు దర్శింప 
జని వాండు పోయి వచ్చిన తెజంగు 
చెప్పి మ్రైక్కించిన క్షితిపాలకుండును 
మోదంబుతో వాని నాదరించి 


ఆ. రాజనీతులు మంత్రి కార్యక్రమంబు 
లడుగుచును గంతతడవున కట విదేశ 
మేగి చోద్యంబు లచ్చట నేమి గంటి 
చెప్పు మనవుడు గ్రహీలుండు చెప్పె నదియు. 183 


ఆ. కడిమి నంధ్రభూమి గౌతమిలో జల 
ముడుకుచుండ నుండు నొక్కమడువు 


లోననుండి రాత్రి లోలాక్షు[21] లెనమండ్రు 
వెడలి వత్తు రచటి మృడుని గొలువ. 184 


క. వచ్చి తమయాటపాటల 
నచ్చంద్రాభరణు( గొలిచి యరుగుచు నను వా 
రచ్చటికి. బిలువ నుదకపు( 
జిచ్చు సొర న్వెజచి పోక చిక్కితి గుడిలోన్‌. 185 


చ. అనవుడు వేడ్క వాని. గనకాభరణాదుల నాదరించి వీ 
డ్కొని నృపుం డొక్కండు న్వెడలి కొన్నిదినంబుల కంధ్రభూమి కా 
ననములు దాంటి పాపహిమనాశనసార్థము నుష్టతీర్థముం 
గని వెజ గంది పొంత నుదకంబులం గ్రుంకి శివార్చనామతిన్‌. 186 


క. ఆగుడికిం జని హరు నను 
రాగంబునం గొలుచు నంత రవి గ్రుంక నను 
ద్వేగంబునం జికటి ది 
గ్భాగంబుల నిండె మేఘపటలము భంగిన్‌. 187 


క. గుడగుడ నుడికెడి యుదకము 
ముడివడ గర్జితములట్లు మ్రైయగ దెనల 
న్వెడం గడర మెజపుంటవల 
వడుపున నమ్మడువు వెడలి వచ్చిరి పడుతుల్‌. 188 


ఆ. అట్టు వచ్చి పంచమాదిస్వరంబుల 
శ్రుతుల లయల; దాళగతుల యతుల 
గానగేయగీతగాంధర్వభేదంబు 
అలవరించి పాడి యాడునవుడు. 189 


క. నరలోకము నహిలోకము 
సురలోకము. జూచినాండం జూచినసతు లె 
వ్వరుం గారు వీర లని భూ 
వరుం డచ్చెరువంది యుత్సవముతో నుండెన్‌. 190 


క. ఆలోన నాటపాటలు 
సాలించ యొకింత మగిడి జనపతిం గని నీ 
వాలోకమునకు రమ్మని 
లోలాక్షులు పిలిచి మడుంగులోనికిం జనినన్‌. 191 


క. కడుందెంపరియై భూవరు( 
డుడికెడు వెడమడుగునడుమ నుజీకను మును గ్రాః 
గెడునూనియకొప్పెరలో 
బడి వెడలినవాండు [22]నీళ్ళ బడు టచ్చెరువే. 192 


క. ఉటీకి తదభ్యంతరమున 


నెజమంటలు దాటి వెనుక నెతేరంగ న 
త్తెణం గెజీంగి నిలిచి ప్రియమున 
దెబివలు చెయివట్టి భూపతిం దోకొనుచున్‌. 193 


ఆ. రజతసొధములును రత్నగేహంబులు. 
గనకమండపములుం. గలుగుపురము 
సొచ్చి వైభవములు సూపుచు మౌక్తికా 
సనముమింద నతని నునిచి రంత. 194 


క. కనకకలశోదకంబుల 
జనపతిచరణములు తొడసి సత్కారము లిం 
పున జేసి సఖులు లోచన 
వనజంబుల దీపముల నివాళింపంగన్‌. 195 


వ. అందు నొకసఖీశిరోమణి నృపశిఖామణికి నయ్యెనమండ్రను జూపుచు. 196 


సీ. అవనీంద్ర యష్టమహాసిద్ధు లీరామ 
లాఖ్యానగుణము లిం దమరియుండు 
నత్తిసూక్ష్మరూప మీయణిమచేం జేకుజు 
మహి బెద్దగాత్ర మీమహిమ నొదవు 
[23]జలమున మింటను జులక నయ్యెడునట్టి 
లాఘవం బొనరు నీలఘిమచేత 
బరు వైనభావ మీగరిమచే నగపడు 
నీప్రాప్తిచే నగు నిష్టగతులు 


ఆ. నెనయు దలథు లిప్రాకామ్యమున ఫలించు 
మనుపం జెజుప నీయీశత్వమునన కల్లు 
[24] నమరవరులైన నీవశిత్వమునం జిక్కీ 
మాజువల్కరు కైకొమ్ము మమ్ముగూడ. 197 


వ. ఈయష్టసిద్ధులకు మేము పరకాయప్రవేశాద్యుపసిద్ధులము. 
తత్పరిచారికానహస్రసహితంబుగా నీరాజ్యంబు గై గెకోని యందలు నేలుకొ మ్మనిన 
నతివిస్మితుండై యతండు నయవినయంబుల నిట్లనియె. 198 


క. మీరలు దేవత లన్యులం 
గోరం దగ దేను దీర్ధగుణ మెణుంగంగనా 
నీరంబుల మునింీతి మ్‌ 
కారుణ్యవిలోకనంబు గలిగిన జాలున్‌[25]. 199 


క. అని మ్రొక్కి లేచి చనంజూ 
చిన నాతలం పెజీంగి యష్ట ష్టసిద్ధులు నగుం గై 
కొను మని యెనిమిదిరత్నము 
లనిమిషసతు లిచ్చి వెడల ననిపిరి నృపతిన్‌. 200 


మ. అకలంకుం డగు నమ్మహీవరవరుం డానందసంస్ఫూర్తిచే 
వికసన్మానసుం డై ప్రసిద్ధవనము ల్వీక్షించుచు న్వింధ్యభూ 
మికి గోదావరి దాయ కోజడవిం బేర్మిం బోవుచో నొక్కవి 
ప్రకుమారుం గనియె న్నిరంతరగళద్చాష్పాకులప్రేక్షణున్‌. 201 


చ. కని యిది యేల యేడ్చెదవు కానలం గ్రుమ్మర నేటికన్న నో 
మనుజవరేణ్య నాజనని మజ్జనకుం గడు దూజి దూటిన 
న్మనమున( గంది యాత డభీమానముతో వనభూమి కేగె నా 
తని నరయంగఈ. ద్రిమ్మరుచు దవ్వుగ వచ్చితిం గాన నావుడున్‌. 202 


క. మాతకడ నుండు పొ మ్మిదె 
నీతండ్రిం బంపునాండ నిజమని [25]1యతిదుః 
ఖాతురుని మగుడ ననిపి మ 
హీతలపతి రత్నగుణము లెరు(గం దలంఛెన్‌. 203 


ఆ. ఇతనితండ్రి యున్నయెడకు నిప్పుడ యేగ 
వలయు నతని బ్రోవవలయు ననుచు 
రత్నసిద్ధి నంబరంబునం జుల్కనై 
యర్ము “మాడ్కి విక్రమార్కు. డేగె. 204 


క. అవ్విప్రు జేరి తలియంగ 
నెవ్వండ వీ వనుండు నాతం డిట్లనియె ధనం 
బెవ్వెంట లేక బ్రతుకుట 
నెవ్వ యనుచు నింటితరులు నీ(గినవా(డన్‌. 205 


ఉ. కాశ్యపిలో బ్రసిద్ధమగు కంచిని నుండుదు విష్ణుశర్ముడం 
గశ్యపగోత్రజాతుండ వికార విదూరమనన్కుండన జగ 
ద్వశ్యకళావిశారదుండ దైవము చెయ్టు దరిద్రభావనా 
కార్యము నొంది భార్య గడుం గష్టపులల్కులు వల్క నోర్చితిన్‌. 206 


క. పడ(గుక్కి లేదు నేలం 
బడి పొరలంగ [27]రొడలూ(డ( బడితిని దల దా 
జడగట్టెం గట్టం గోకయు( 
గుడువం గూడును నెజుంగం గుందుట దక్కన్‌. 207 


సీ. కుండలముందజం[28] గూర్చుండి పడుచులు 
[29]గంజికి నేడ్చుచుం గదలలేరు 
మోకాళ్ళం దల లిడి ముడి(గి నిద్రింతు రే 
కాలంబునను మేన గప్పు లేక 
యతిదరిద్రునకు నిల్లా లౌటకంటెను 
జచ్చుట గడుమేలు సతుల కెల్ల 
బాపకర్మునిం జెట్టవట్టుట మొదలుగా 
నిడుమలెకాని యొం డెజుంగననుచు 


ఆ. మగువ తెగిపల్క నవ్వగ మాన్చలేక 
జిర్ణదేహుండ ధనము లార్జింపలక 
యూంతకోలయుం దోడుగా నొయ్య వెడలి 
దూర మరుదెంచి [30]యడవిలో జేరినాడ. 208 


చ. అనవుడు( జింత నొంద కది యట్టిద యెమ్ములు బూదిపూంత దు 
న్నని పసరంబుం దోలు మసనంబుల యున్కియుం జూచి నిర్ధనుం 
డని శివుం బాసి రత్ననిధి యైన సముద్రునిం గూడె గంగ భా 
మినులు ధనంబు లేనిపతి మెచ్చరు లేమియె కీడు గావునన్‌. 209 


క. ధన మొకటి యేల తలంచిన 
పను లన్నియు వీనిచేత ఫలియించుం గై 
కొను మని మహిమలు చెప్పుచు 
నెనిమిదిరత్నములు నతని కిచ్చెం గరుణన్‌. 210 


శా. ఆవిప్రుండు మణిప్రభావమున దివ్యంబైనదేహంబు స 
దావంబున్‌ ధనలబ్ధియుం బడసి యుత్సాహంబుతో గంచికిం 
వం గోరి నభోగతిం జనియె, నాభూపాలుడున్‌ దానవి 
ద్యావైచిత్రి ఘటించి వచ్చె నతిమోదం బైన యుజ్జేనికిన్‌. 211 


శా. తత్సామాన్యగుణంబు లిట్లొదవినన్‌ ధారాపురాధీశ నీ 
యుత్సాహంబు ఫలించు నీట్టిగతి నీ వూహింపుమా నావుడు 
న్మాత్సర్యంబున నెక్కజెల్లదనీ యాత్మం జూచి భోజుండు వి 
ద్వత్సంఘంబులు గొల్వంగా మగిడె నాధాత్రీశు నగ్గించుచున్‌. 212 


శా. దుర్గాంభోనిధికన్యకారమణు నస్తోకప్రభామండల 
స్నిగ్ధశ్యామలదివ్యదేహు నుచితశ్రీగోపవేషక్రియా 
ముగ్ధస్తిహృదయాపహారి. గరుణాంభోరాశి. దేజఃకళా 
దగ్గానేకమహాసురున్‌ సురహితుం ద్రైలోక్యరక్షామణిన్‌. 213 


శా. గీర్వాణాచలరూపచాపశిఖరాంగీకారదీర్లోరున 
న్మార్వీభూతఫణీంద్రసంయు తమహానారాయణాస్తున్‌ జగ 
దుర్వారాకృతికాలకూటగిళనాస్తోకాసి తగ్రీవు గం 
ధర్వేంద్రార్చితపాదపీఠు నిజభక్తవ్రాతచింతామణిన్‌. 214 


మాలిని. దివిజసరిదు పేతా దేవ దేవానుజాతా 
ప్రవిమలనిజగోత్రా పాండుపుత్రైకమిత్రా 
వివిధకుధరదారి విశ్వరక్షావిహారి 
శివమధురిపురూపా సీద్ధబుద్ధస్వరూపా. 215 


గద్యము. ఇది రాయగజగంధవారణ వైరిమండ లీకభేకఫణీంద్ర విరఘోట్టవిభాళ 
కళింగదేశనిర్దూమధామ త్యాగనాగార్జున 
కర్ణాటద్రవిళాంధ్రమహారాష్ట్ర భూపాలరూపనూపురసుందరచరణారవింద 
సనదప్రోలిపురవరాధిశ్వర వెలనాంటిష్పథివీశ్వరరాజ్యసముద్ధరణ శ్రీ గీ కొణివి 


వెన్నయామాత్యపౌత్ర హరితసగోత్రపవిత్ర సకలసుకవిమిత్ర కసువరాజతనూజ 
గోపరాజప్రణీతం బైన సింహాసనద్వాత్రింశిక యనుకావ్యంబునందు 
సాహసాంకువీరసాహసమహోదారత్వప్రశంసనం బన్నది యష్టమాశ్వాసము. 


యలు గై గై 


మూ. 


. దేటయి నీటయి నేటు జూపుచున్‌ 
. ముత్కలికుండై 


దుప్పు లెలుంగులు వ్యాఘ్రంబు లుప్పతిల్ల 


. వరలు దురువాతులు న్నరపతులు గల్లి 


కొటనువులు మరినాగులు గుజ్జుశిండ్లు 


. నారి, జిట్టబొడమికమ్ము వెట్టినగతి పందివాట్లగృచ్చి పట్టెత్తిదద్దెనం- 
. నెగడుచు 
. మంత్రికుమార 


వరులకాలిగోరు సరియుగావు 
చెడుగుం బనులు సేయంగడంగి నాకిట దల 


. మనుకడ లేనట్టి నరక 

. శ్రీమహాజననంబున నొక్కయగ్రహారంబు, మహాఘనగిరియొద్ద గందజుసభ్యులు 
. జరపి చచ్చు కంటె 

. హృదయభంగాఖ్యన్‌ జగత్థ్యాతమై 

. రంగదుత్కూలరంగన్‌ -రంగనృత్యత్కురంగన్‌ 
. గద్దరికొమ్ముల 

. పైడిపట్టునన్‌ 

. సంగీతలై 

. నాదవినోదము 

. సాలాదిగీత 

. దొయ్యలులకు వేడ్క తొగలింప 

. ఈ చంపకమాలకు ప్రత్యంతరములో 


గీ. కంకణములు తాళగతి చెలంగంగంబాద 
కటకములును మ్రైయ నటనచూపె. 


20. 
21; 
22, 
23. 
24. 
25. 
26. 
27. 
28. 
29. 
30. 


దరుణి యొకతె క్రొత్తమెజిపుకైవడి నిండి 
రసము భావపుష్టి. బొసంగుచుండ. 


కూకటియను వేల్పు గొల్పుచు 

మీనాక్షు 

దీనం బడు టచ్చెరువే 

జలముల మును(గ౮గం జులక గానయ్యెడు 
అమరవరు లౌదు రీవశిత్వమునం గాన, మాజువల్కక కైకొమ్ము మమ్ము గూడ 
గలిగెం జాలున్‌ 

యాయ్యన్‌ ద్యోతతకుని మగుడ ననిపి 
లొండులూడ, కన్ను లూడ(బడవెండ్రుకలు 
గుంటలముందణి 

గంజి కేడ్చుచునది గానలేరు 

చావంగం గోరినాండ 


శ్రీరస్తు 
సింహాసన ద్వాత్రింశిక 
నవమాశ్వాసము 
లల య ల్‌ 


ఇరువది రెండవ బొమ్మకథ 


క. ర్రీరామావిహరణగృహి 
నారాయణ నలినవికసన గ్రహారాజా 
కారాయమానదివ్యశ 
రిరాఢ్యు న్నుతిసనాథు.1] ద్రిజగన్నాథున్‌. 1 


శా. భక్తిం గోరి తలంచి భోజనృవుం డాభద్రాసనం బెక్క ను 
ద్యుక్తుండై యిరుదిక్కుల న్మెణపుల ట్లొప్పారుపుణ్యాంగనల్‌ 
ముక్తాశేషలు మోళిపై నిడంగ సమ్మోదంబుతో జేరంగా 
వ్యక్తాలాపము బొమ్మ పేర్చి[2] పలికి న్వారించుచుం బెంపునన్‌. 2 


క. ఓరాజ యాన విడువంగ 
నేరవు మావిక్రమార్కనృపుమాడ్కి మహో 
దారత్వముం దెగువయు నుప 
కారంబును లేక యెక్క(గా దర మౌనే[3]. ౩ 


వ. అది యెట్టన్న( దద్దుణంబు లాకర్ణింపుము. 4 


సీ. అష్టభోగంబుల నైశ్వర్యమునం గళ 
జలవైరిం బురవైరిం బద్మవైరి 
నతిశక్తి నిలుకడ వితరణగుణమున 
నహిరాజు నగరాజు[4] నంగరాజు 
నాహవోత్సవమున నభిమానమున( గీర్తిం 
గపికేతు ఫణికేతు గరుడకేతు 
దృఢముష్టి జేసూటి దివ్యాస్తసామగ్రి 
బలరాము రఘురాము( బరశురాము. 

ఆ. [5]బావనత్వమున ఘనసంపత్తి దీప్తి 
ననిలమిత్రునీ హరమిత్రు నబ్బమిత్రుం 
బోలు నితండని జనులెల్లం బొగడుచుండ 


నవనితల మేలె నావిక్రమార్కవిభుండు. 5 


ఉ. వాసవు మీటి నిత్యవిభవంబున( బేదలం బ్రోచి వైరిసం 
త్రాసవిహీనుడౌ నతండు రాజ్యము మంత్రుల కప్పగించి ష 
డ్మాసముల న్విదేశగమనంబు చలించుచు నుండ SEE 
వేసవి వచ్చె బాంథులకు వేసట వుట్టంగ వెట్ట గొట్టంగన్‌ 6]. 6 


ఉ. ఎండకు లావు గల్లంగ మహిరుహశాఖల నాకు లెల్ల బె 
ల్లెండల వేంగ నెందు జల మింకంగ సుక్కంగం బద్మషండ ము 
ద్దండము గాంగ లోకులు యథావిధి నీడలు గోరుచుండ(గా 
రెండవసూర్యునట్లు ప్రసరించె నిదాఘము తద్దుణంబులన్‌. 7 


క. విరహులమనముల దినమును 
బరితాపం బినుమడింపః బరిమళములచే 
దిరిసెంబులం గలిగొట్టం 
బరువం బేర్పడంగ సుష్టపవనము వీచెన్‌. 8 


క. మండెడుమార్తాండద్యుతి 
నెండను నొడొండ నెజియ లేర్చడగా భూ 
మండలము పూర్వమున నవ 
ఖండము లయ్యును ననేకఖండము లయ్యెన్‌. 9 


క. ఉదకము గసవును నీడలు 
మొదలాజంగం దలకు మృగసమూహంబులయా 
పద లెజీ/౧ యిట్టే యమృతా 
స్పదమై కడుం జల్లనైన చంద్రునిం జేరెన్‌. 10 


ఆ. కార్య మయ్యెడునెడ గర్వంబు పూనక 
కాలమహిమం దన్ను గాచికొనుట 
యుచిత మనుచు వెట్ట కోర్వక చలువకై 
యత్తవారిం జేర నచ్యుతుండు. 11 


క. తొడిగినపాముల విసమును 
మెడవిసమును నొసలిచిచ్చు మెట్టులవడయున్‌ 
ముడివడంగా వడకాలము 
గడపుట కడుం గడింది యయ్యె గరకంఠునకున్‌. 12 


క. చల్లనిగంగాజలమును 
జల్లనిచందురుని గూడ జడలం దిడి తాం 
జల్లనికొండకు నాశివు 
డల్లుండై కొంత బ్రదికె నావేసవిలోన్‌. 13 


ఆ. అమృతశీతలాంశు వగువార్థిలోనున్న 
పద్మనాభునాభిపద్మగృహము 


లోనం బుప్పొడియును దేనెయుం జల్లంగా 
నెండకన్నెణుంగకుండె నజుండు. 14 


సీ. విసనకజ్ఞలు వట్టివేళ్ళచప్పరములు. 
జందనంబులు ఘనసారములును 
జల్లనినీళ్ళు నిచ్చాభోజనంబులు 
గలవారి కిష్టసౌఖ్యంబు జరుగ 
బని చేసి గంజి యైనను నంబ లైనను 
నెద చల్లంగాం ద్రాగి యెచట నైన 
బడియుండి వెన్నెలగుడిపాట[7] 
పాడగా బేదల కాత్మసంప్రితి గలుగు 


ఆ. మంచురొపిమునురు లేక మార్గికులకు 
జల్లపాటున.[8] బయనంబు సాగుచుండు 
నచ్చవెన్నెల సుఖనిద్ర యంబుకేలి 
యమరు వేసవి కితరకొలములు సరియె. 15 


క. అమృతము రసమ్ముక్రియ వెం 
డిమి నెగసి జలంబుకడకు డిగజాజీన చం 
దముగా నవ్వెసవి జల 
మమృతంబై జివములకు నది చవి కెక్కెన్‌. 16 


వ. అట్టి దివసంబుల. 17 


శా. గూఢంబౌ నిజవర్తనం బమర నాక్షోణివరుం డంత నా 
రూఢుండై పరభూములందుం గడపెం గ్రూరప్రవృద్ధాతపో 
ద్దాఢాంభోరుహమి త్రదీప్తివిదళత్సర్వంసహామండల 
వ్యూఢారణ్యవిదాహదావసముదిగ్రోష్మంబునన్‌ గ్రీష్మమున్‌. 18 


ఉ. అంత విదర్భభూమిం బ్రియ మంది చరించి యవంతిరాజు వి 
శ్రాంతి యొనర్స( గుండినపురంబున కేగి యనంతరంబ య 
త్యంతమనో హరం బగు నుపాంతవనాంతము సొచ్చి రుక్ష్మిణీ 
కాంతకుం దొల్లి తాపి యనంగాం దగు దుర్గగ్భహంబు. జూచుచున్‌. 19 


క. రుక్మి యనుమతము లేకయు 
రుక్మాంగదవరదు([9] డగు వరుం డాగుడిలో 
రుక్మాభరణాంచిత యగు 
రుక్ష్మిణి గొని చనియెం దొల్లి రూఢికి నెక్కన్‌. 20 


ఆ. అట్టిదేవతాలయము పొంత గొలనిలో 
జలకమాడి వెడలి జలజములను 
భూవరుండు దుర్గ బూజించి ముందట 
విశ్రమించియున్న వేళ నొకడు. 21 


శా. మార్గశ్రాంతి నొకింత డస్సి విలసన్మాకందసౌరభ్యమౌ 
దుర్గారామము చొచ్చి వచ్చి నరనాథుం జేరి విప్తుండు నా 
స్వర్గాచార్యుండు వోలె నావిభునిభావం బెల్ల నీక్షించి సం 
[10[సర్గప్రస్తుతి వాక్యవృత్తి నెబిపన్‌ సంప్రితీతో నిట్లనున్‌. 22 


క. ఆజానుబాహుండవు రవి 
తేజుండ వబ్దాదిచిహ్నధృతచరణుండ వం 
భోజేక్షబుడవు భిక్షు 
వ్యాజంబున నున్న చక్రవర్తివి చుమ్మీ. 23 


చ. కరులు( దురంగమంబులును గాలుబలంబులు నెవ్వి ఛత్రచా 
మరములవారు లెంకలును మంత్రులు నయ్యడపంబువాండ్రు నెం 
దరిగిరి రాజ్య మొల్లక మృషాాకృతిం ద్రిమ్మరు టెమి నామతి 
స్ఫురణము దప్పకుండ నిక బొంకక చెప్పుము నీవు నావుడున్‌. 24 


ఉ. సత్యము నీమతిస్ఫురణ క్షత్రియవంశకరుండ విక్రమా 
దిత్యుండ నే నవంతినృపతిం బరదేశవిశేషదర్శనం 
బత్యనురక్తి. జేయగ నయంబున ద్రిమ్మరుచుండుదు న్సుఖౌ 
చిత్యగుణంబు నా కిదియ చెప్పెడి దే మిక భూసురోత్తమా. 25 


సీ. అనవుడు నాశ్చర్యహర్షంబు లొందుచు 
భూసురోత్తముం డాత్మబుద్ధి మెజిసి 
మృదులాంబరంబులు మేన బూనక జోగి 
కైవడి నీకంథ [11]గప్ప నేల 
హంసతూలికశయ్యయందు నిద్రింపక 
బూడిదలో బడి పొరలనేల 
ఘనమైసరాజ్య మెకచ్చత్రముగం గల్ల 
దిరిపెమై యూరూరు దెరుగనేల 


ఆ. అష్టభోగములకు నాలయం బయ్యు నీ 
వష్టకష్టములను నలయనేల 
కుడువ( గల్లి నీకు. గుడువలేకుండుట 
యల్పతరముగాదె యవనినాథ. 26 


క, [12]ననుంబొటి పేదయైనను 
ధన మించుక కలిగెనేని దనమది స్రక్సం 
దనవనితాదిసుఖంబుల 
మనం గోరుం బసరమైన మరగదె సుఖముల్‌. 27 


క. వికటం బగుదారిద్యము 
నకు: గడపల లేక జీవనము బహుళకుటుం 
బకుండం గావున జరగక 
యొకచో రససిద్ధి వడయ నూహించి మదిన్‌. 28 


మ. అలసత్వంబునం బ్రొద్దుపుచ్చక నిరాహారుండనై కంచిలో 
పలం గామాక్షి గుజీంచి యుగ్రతప మెం బండ్రెండుసంవత్సరం 
బులు సేయంగ6 బ్రసన్న గామి పిదపన్‌ భూపాల నాయాత్మల్యో 
గలంగంబాజుచు దేవి దూజుచును భిక్షావృత్తిమై[!13] వచ్చితిన్‌. 29 


ఉ. నాకు మహాదరిద్రున కనాథునకు న్ఫువిం ద్రిమ్మరం దగుం 
గాక ధనంబు రాజ్యమును గల్లంగ జొగిక్రియం జరింపంగా 
లోకులు నవ్వరే నృపులలో నిను బోలెడు నట్టివాని నే 
నేకడం గానం జాలు నిశ నేగుము నీపురికి న్సుఖింపంగన్‌. 30 


ఆ. నావుడు లేచి యెండువచనమ్యులు [14]వోవంగనిమ్ము కంచిలో 
దేవత నీతపంబునకుం దేరకొనం గరుణింప దంటి భూ 
దేవకులాగ్రగణ్య యరుదెంచి భవత్త్స్రియ మాచరింపం ద 
త్సేవ యొనర్చి యేను రససిద్ధి ప్రసిద్దికి నెక్కం గాంచెదన్‌. 31 


మ. పొద మాదేవత యున్నభూమి కని యాభూదేవునిం గూడి స 
మృదలీలం జని రత్నహర్మ్యముల రమ్యంబౌచు సొంపారు సం 
పదలం బొంపిరివోవుకంచి నయమొప్పం జూచి యచో రుం జ 
క్కదమౌ భావనం జేరనేగె నృపుం డాకామాక్షి నీక్షిపగన్‌. 32 


మ. అచటం దిర్ధములాడి శంభునకు దైత్యారాతికిన్‌ మ్రొక్కి పు 
ణ్యచరిత్రుం డొకరేయి బుచ్చి మజునాం డారాధనారక్తి మై 
నచలంబౌ మతి మూండురాత్రులు నిరాహారవ్రతుం డైనచో 
నుచితస్వప్నమునందు దేవి వలికెన్‌ యోగప్రసన్నాత్మ యై. 33 


చ. కల యిది నిక్కువం బనుచు. గైకొని ముప్పది రెండులక్షణం 
బులం జెలువారునట్టి నరపుంగవుకుత్తుక నెత్తు రిచ్చి ది 
గృలి యొనరించినన్‌ ద్రవిణకారణమౌ రససిద్ధి చేకుణు 
న్వలవదు నీకు నీయనశనవ్రతఖేదము మేదినీశ్వరా. 34 


చ. అనవుడు మేలుకాంచి కడు నద్భుత మందుచు విక్రమార్కు( డా 
గొనములవాని నింక సమకూర్చంగ నొడెడ కేగనేల నా 
కని మతిం దానె సర్వసుగుణాఢ్యుండు గావునం దెంపుత్రోడం గ్ర 
క్కున నడిదంబు డుస్సి తనకుత్తుక నొత్తె[15] నుదాత్తచిత్తు(డై. 35 


క. ఒత్తంగం బ్రసన్నమతి యై 
యత్తజి నడిదంబు వట్టి యాదేవత లో 
కోత్తమ నీతెంపున నా 
చిత్తం బిగురొత్తె నిష్టసిద్ధి యొనర్తున్‌. 36 


క. అడుగుమ యనవుడు మది నా 
యెడం గడు గరుణించితేని నీవిప్రుడు దా 
నిడుమల( బడి పొరలెడిం గృప 
యెడపక రససిద్ధి యితని కిమ్మని మ్రైక్కెన్‌. 37 


ఉ. మ్రొక్కిన నద్భుతంబును బ్రమోదము నొదుచు యోగమాత దా 
నక్కణ దీర్చునట్టి రస మాతని కిచ్చి యవంతినాయకున్‌ 
మిక్కిలి యింపునం బరిణమించి యదృశ్యత నొందె విప్తుం డిం 
పెక్కి తదీయవర్తన మనేక విధంబులం బ్రస్తుతింపంగన్‌. 38 


ఉ. ఆనరనాథుం డంత వసుధామరు వీడ్కొని వేడ్కతోడ ను 
జ్లేనికి వచ్చె గావునం బ్రసిద్దగుణాఢ్యుని వానిం బోలలే 
నగుంబాటుచేత లిక నేటికి: గ్రమ్మణు మన్న నాత్మ[16] ధా 
రానర నాయకుం డతనిం బ్రస్తుతి సేయుచు నంగె నింటికిన్‌. 39 


ఇరువదిమూండవ బొమ్మకథ 


వ. మణీయుం ద్రయోవింశద్వారప్రవేశోన్ముఖుండై . 40 


క. ఏవేళనైనం బొక్కిటి 
[17]యా వెల్లని తమ్మిమొగ్గ యరవిరి గాంగన్‌ 
రేవెలుంగుం బ్రొద్దుం గన్నులు 
గా వెలి(గెడివేల్బు కరుణం గావుత మమ్మున్‌. 41 


మ. అనుచు న్ఫోజవసుంధరాధిపుండు పుణ్యాహంబునం జందనా 
ద్యనులేపాంటర మాలికాకనకభూషాలంకృతుం డై మహా 
సన మెక్కం జనుచోట బొమ్మ వలికెన్‌ క్షానాథ యావిక్రమా 
ర్కునిచందంబున దానవైభవము నీకుం'జాల దట్టుండుమా. 42 


ఉ. అతనిదానవైభవమహత్త్వము+ జెప్పెద భాస్కరాంశసం 
[18)జాతుండు వాండు విక్రమవిశాలభుజాయుగదుర్మదాహిత 
వ్రాతవిఘాతడక్షిణు డవంతిమహిశుండు తొల్లి చన్న యా 
దాతలలోనం గర్జునికి దండ్రిసుమీ తలపోసి చూచినన్‌. 43 


శా. ఆరాజన్యునిపట్టణంబు విబుధేంద్రాకల్పితం బై సుధ 
ర్మారూఢంబును భాస్వదీశ్వరవసువ్యాప్తంబునై పుణ్యవి 
స్తారంబై యమరావతీపురవిలాసం బంది నిత్యోత్సవా 
దారంబై పరంగున్‌ దురంతదురీతోదారవ్యథాదూర మై. 44 


సీ. అట్టిపట్టణ మేలు నమ్మహీకాంతుండు 
దేశాంతరాసక్తిం దిరుగుచుండు 
నెలమితో షణ్మానములు పుచ్చి మగిడిన 
నప్పుడు మంత్రులు నాప్తజనులు( 
బౌరు లుదారులుం బరివారమును గూడి 
పీలికూటంబులు మేలికట్లు 
తలిరుదోరణములు నలరుపందిరులును 
మొకరతో రణములు మున్ను గాంగం 


ఆ. బురి యలంకరించి కరిరాజు మున్నిడి 
కదలి పంచవాద్యఘనరవముల 
నెసంగు దర్సనంబు లిచ్చి యెదుర్కొని 
తెచ్చి రుత్సవంబు పిచ్చలింప. 45 


ఉ. ఆజననాయకుడు జవనాశ్వము లెక్కి చెలంగి ముందటన్‌ 
రాజులు భృత్యులై కొలువ రత్నవిభూషితమూర్తులైన యం 
భోజదళాక్షు లారతులు మున్నుగం దన్ను( బురస్కరింపంగా 
రాజగృహంబు సొచ్చిం గవిరాజనవామరరాజభూజమై. 46 


ఉ. ఈపగిదిన్‌ గృహంబునకు నెంగిన యాతడు తొల్లి యోగని 
ద్రాపరిశీలియయ్యు నుచితంబుగ రాజ్యము చేసె నేర్చునం 
దాపసవేషియై జవపదంబులు గ్రుమ్మరి క్రమ్మజన్‌ ధరి 
త్రీపరిపాలనాభిరతి దేశువకెక్కిన రాముకైవడిన్‌. 47 


ఉ. పెక్కుదినంబు లక్కడ నభీష్టవధూజనమందిరంబులం 
దొక్కొకనాండు రేయి మదనోత్పవలీలలఈ దేలుచు న్విభుం 
డక్కటి దీజం దొంటి విరహవ్యథ నెక్కుడు స్రుక్కి మిక్కిలి 
న్మక్కువ కెక్కువైన [19]మగనాలి గృహంబున రాత్రిపుచ్చుచున్‌. 48 


శా. అంతర్గేహములందు. గ్రొవ్విరులపర్యంకంబుపై వేడ్కతో 
గాంతారత్నముతోడం గూడి పిదపం గందర్పకేలిపరి 
శ్రాంతుండై శయనంబు రెండుదెసలన్‌ రత్నంపుదీపంబు © 
త్యంతంబు న్వెలుంగొందం గామసుఖనిద్రాసక్తుడై యుండుచున్‌. 49 


చ. బలబలం దెల్లవాణునెడం బార్జివశేఖరుం రత్యరిష్టమౌ 
కలంగని మేలుకాంచి యధికం బగువిస్మయ మంది లేచి తా 
జలకము దీర్చి సంధ్యపరిచర్య యొనర్చి యనేక భూషణో 
జ్ఞలనిజమూర్తియై కొలువుసాలకు వచ్చి కవు ల్నుతింపంగన్‌. 50 


ఆ. వచ్చి దొరలు గొలువ వజ్రసింహాసనా 
రూఢు(డై ముఖాబ్దరుచి యెలర్చ( 
దన్నుం గొలుచువారిం దగురీతి మన్నించి 
తేరకొనంగ హితులదిక్కు చూచి. 51 


క. విను డేను రక్తచందన 
మున నంగము దోగ మేఘమున కెనయను కా 
రెనుబోతు నెక్కి యామ్యము 
[20]చనుచుంటినొకండ నంచు స్వప్నముగంటిన్‌. 52 


క. ఈకల శుభమో యశుభయొ 
నా కనవుడు నందు న్మనంబుల భీతి 
వ్యాకులులై వదనము లా 
లోకింపంగ దృష్టకౌశలుం డొకం డనియెన్‌. 53 


క. ధాతుగుణంబులం గల లువ 
జాతములా[21] వినికి జూడ్కి సంస్మరణమునన్‌ 
రితి యెజింగి కల విఖుచుట 
నీతి చుమీ విఖుపుకొలది నిజమౌ నదియున్‌. 54 


ఆ. వినుము ధరణినాథ విన్నప మియ్యెడం 
దొల్లి యొక్క మనుజవల్లభుండు 
దేవు డుదయమైన యావెళం గలగని 
లేచి యొద్ది వనితం జూచి పలికె. 55 


క్‌, సన్నపుగట్టుననుండి స 
మున్నత మగుకొండమీ.ది కుజికితి నని నే 
జిన్నకలం గంటి నీఫల 
మొన్నంగ నీమదికి జూడ నెట్టగుం జెపుమా. 56 


వ. [22]నావుడు నది ప్రేమపాత్రం బగుభోగస్త్రీ గావున బరిహాసరూపంబుగా నగుచు 
దిబ్బనుంటి కొండ కుఖుకబోయిన నడుముం గాలు విఖుగంబడియెద వనిన. 57 


క. నగుచుం గేహము వెలువడి 
జగతీపతి జలకమాడి సంధ్యార్చన యొ 
ప్పుగం దీర్చి యేగి కొలువున. 
దగువారలవంక జూచి తనకలం జెప్పెన్‌. 58 


క, చెప్పిన [23]నతనికి గలలో 
నప్పర్వత మెక్కుడిది మహాశుభ మగు నే 
చొప్పున ఫల మొనగూడునొ 
తప్పక వినిపింతుమనుచుం దలపోసి యటన్‌. 59 


క. నీరాజ్య మల్ప మిది యిక 
నేరీతులం జూడ నీకు నింకన్నధిక 
శ్రీరమ్య మైన రాజ్యము 
చేరంగల దనుచు వారు చెప్పిరి పతికిన్‌. 60 


ఉ. అత్తటి వచ్చి యొక్కండు రయంబున మక్కి నృపాలశేఖరా 
యుత్తరదేశ మేలెడు నృపొత్తముం డిల్లిన మంత్రు లన్యులం 
జిత్తములందు మెచ్చక విశిష్టగుణాఢ్యుండ వంచు రాజ్యము 
న్విత్తము గూడ నీ కొసంగు వేడుకం []బుచ్చినం గానవచ్చితిన్‌. 61 


చ. అనవుడుం జోద్యమంది యత డాప్రులమాటలు నిక్కమైన నె 
మృనమునం బొంగి వారికి గ్రమంబునం గోరిన వాని నెల్ల మె 
చ్చున కొనంగూడ నిచ్చి తగుశూరులు వీరులుం గొల్వ నుత్తరం 
బున కధికప్రతాపమునం బోయె నరాతికులంబు బెగ్గిలన్‌. 62 


వ. అంత నద్దేశంబు+ బ్రవేశించుచు మనోల్లాసంబున. 63 


క. తజచైన మంది ముందటి 
[25] బరువడిం జని తలగ ధరణిపతి తురగంబుం 
బజఅపుచు [26]1ముందలం దనకల 
విజీచినక్రియ గ్రుంతం గాలు విజుగంబడియెన్‌. 64 


వ. అప్పు డందజును హాహాకారంబుల గుంపులు గూడుకొని పలువరింపంగ వారిలో 
[27] సద్యస్సంధాననిపుణుం డగుజెట్టి వట్టి దట్టి గట్టిగాం గట్టి మంత్రించి 
[28]సుఖితుం జేసిన సుఖాసనంబుపై నాననుంజై చనంగ. 65 


శా. ఆదేశంబున మూలదుర్గమగు ప్రొలావానమై యున్న ధా 
త్రీదేవప్రకరంబుం దత్స్రజలు మంత్రిస్తోమముం బూజితం 
బౌ దంతావళముం బురస్సరముగా నంకించి యేతెంచి యా 
హాదం బొప్పంగ రాజు: గూడుకొని వాద్యంబు ల్వడిన్‌ మ్రైయంగన్‌. 66 


ఉ. వచ్చినవారికెల్ల బతి వైభవ మేర్ప్చడ నల్లపట్టులుం 
బచ్చనిపట్టు కెంపు గల పట్టులు సొమ్ములు నాదరంబుతో 
నిచ్చి గజంబు నెక్కి తరళేక్షణ లాడుచు( బాడ వీటిలో 
జొచ్చి యమాత్యు లౌననంగ నుస్థిరు(డై ధరయేలె( గావునన్‌. 67 


క. తెలియక పలుకుట యుచితమె 
జలజభవుం బోలునట్టి సచివుని భట్టిం 
బలిపింపు మాతం డెజుంగని 
కల లెవ్వియు లేవు పొందుగా నది చెప్పున్‌. 68 


చ. అనునెడ భట్టి వచ్చిన గృతాదరుండై తనపొంత నాసనం 
బునం దగ నుంచి విక్రమవిభూషణుం డా కలం జెప్పి యే విధం 
బున నిది యున్న దీవు తలపోసి నిజంబుగ నాకుం జెప్పుమా 
యనవుడు నయ్యమాత్యవరుం డాత్మం గలంగి కలంగ కిట్లనున్‌. 69 


మ. ధరణీనాయక వి రెజుంగరే నిషేధం బంచు జెప్ప నయా 
తురచిత్తంబుల నున్నవార లిచటన్‌ దోషంబు నిర్దోషము 
న్వెరవారం దలపోసి చెప్పందగు నుర్వీభర్తకు న్నేలుగాం 
బరిశీలించు నిజాప్తవర్ణమున కీభంగి నయం టికిన్‌. 70 


ఆ. కలకు మొదలిజాము ఫల మొక యింటిలో 
నందుకొను ద్వితీయయామఫలము 
అష్టమాసములకు నబ్బు మూండవజాము 
ఫలము చూడ మూడు నెలల గలుగు. 71 


క. తొలివేకువగా( దూర్చున( 
దెలు పెక్క(గ( గన్నకలలు దినదశకమునన్‌ 
ఫలియించు. [29]బను లవిడువం 
దల(కొనుకల సిద్ధిం బొందు దద్దివసమునన్‌. 72 


క. ఏనుగు గుజ్జముం బచ్చని 
మ్రానును మేడయును మెట్టు మగపసరంబుం 
బూని కలలోన నెక్కిన 
మానవునకు సుఖము రాజ్యమహిమయుం గలుగున్‌. 73 


క. కలలో బాములు+ దేళ్ళును 
జెలగలు గజచుటయుం |30]జావుం జెప్పెడుం బొరిమై 
మలమంటుట పొందందగు 
లలనలం బొందుట సుతార్థలాభము చుమ్మి. 74 


క, [31]3తలం బేను దినుటయును బ్రే 
వుల జుట్టగంబడుట మానవుల నెత్తురుం గం 
డలుం బెరుంగుం బాలు మద్యం 
బులు [32]నెయ్యిని ద్రావుటయును ముదమగుం గలలన్‌. 75 


ఆ. నీరు నెత్తురు గనిన [33]నిడుదగు నాయువు 
మంట గంట ప పసిండిపంట గంట 
తెలుపు లెల్ల మేలు కలలోన వెలిమిడి 
యెముక ప్రత్తి అలవణముముకదక్క. 76 


క. వినుమింక [3*]మొద్దును గాడిద 
నెనుపోతును లొట్టిపెట్ట నెక్కిన నన్నం 
బును బిండియు నువ్వులు గల 
[35]దినంగన నగుం గీడు వనుమతీవరతిలకా. 77 


క. నూనెయుం గలియును గ్రొవ్వును 
దేనెయు గలం ద్రావెనే నతివ్యాధియగున్‌ 
వానరము బొగయుం గాకియుం 
గానంబడెనేని గీడు గానంగవచ్చున్‌. 78 


క. మదగజము దేవరయు మృగ 
మదమును గోపురము నీలమణులు న్నవనీ 
రదములు ధరణియు యమునయు 
నుదకుంభము దక్క నలుపు లొప్పవు గలలన్‌. 79 


చ. జనవర నల్బులందు మహిషం బతినింద్యము దాని నెక్కిన 
ఘనమగుకీడు గాన నధికం బగుశాంతి యొనర్చి యాకృతాం 
తునకు మహోపచారములం దుష్టి జనింపంగం జయ మేలగు 
న్నినుం బనివంవ నిట్లొరులు నేర్తురె రాజవు నీవు నావుడున్‌. 80 


మ. ధరణీశుం డిది యెంతకార్య మని యుత్సాహంబుతో శాంతి చె 
చ్చెర గావించి కృతాంతు( బూజల నతిక్షేమంకరుం జేసి న 
ద్దురులం బేదల విప్రుల న్వరుసతో గోభూతిలార్థంబులం 
బరమప్రీతులంగా నొనర్చి పిదప న్పండారితో నిట్లనున్‌. 81 


క. భాండాగారములందు. బ 
సిండియు రత్నములు. బట్టుంజీరలు ధనము 
న్నిండ నిడి తలుపు అెవ్వియు 
నుండంగనీయకుము నీవు నుండకు మచటన్‌. 82 


వ. ని విప్పుడు పెద్దతలవరికి రాజు బండారంబు చూటివిడిచె నేడు మొదలుగా 
నేడుదినంబులుదాశ జను లెల్ల నిచ్చకు వచ్చువానిం గొనిపొండని చాటించి 
దేశంబువారి నెల్ల జూజకు రండని యీప్రొద్దె బంట్ల నూరూరికి బంచుమని చెప్పు 
మనవుడు భాండాగారికుం డతివిస్మితుండయి ధనకనకాదివస్తువులం 
గోశగ్భహంబులు నించి విఘటితకవాటంబులుగ జేసి తలవరికిం దత్కమం 
బెజీంగించిన. 83 


క. జనపతి యేడుదినంబులు 
తనబండారంబు వస్తుతతి చూజలుగా 
నొనరించు వలయునది కొని 
చనరో యని యతడు వీటం జాటంగంబంచన్‌. 84 


క. ఊరూరికిం జెప్పంగం దన 
వారిని బనుచుటయు నెల్లవారును గుంత 
న్వారింపంబడక చేరెడు 
వారిక్రియ న్వచ్చి రయ్యవంతీపవురికిన్‌. 85 


ఆ. వచ్చి వీరువారుం జొచ్చి విచ్చలవిడి 
బుడమతోట విటిబుచ్చునట్లు 
నేడుదినము లం దనేకవస్తువులను 
గొనుచు నేగి రింపు గొనబుసాంగ. 86 


క. తనిసి ప్రజ చనిన నష్టమ 
దినమున బండారి వసుమతీరమణునకున్‌ 
వినిపించెం బూని చూచిన 
ధనసంఖ్య త్రయోదశార్చుదము లయ్యె జుమీ. 87 


ఉ. ఈగతిం జన్న యీగి ధరణీశ్వర నీకడలేదు గావునన్‌ 
వేగమె క్రమ్మజం జనుము వీటి(డిచేతలు మాను మన్న సా 
త్యాగ నిరూఢికి న్మిగుల నచ్చెరువందుచు భోజుం డాత్మ ని 
త్యాగమనంబు రోస తనయంతిపురంబున కేగె సిగ్గునన్‌. 88 


ఇరువదినాలుగవ బొమ్మ కథ 


వ. మజీయు నొక్కదినంబున. జతుర్వింశద్వారంబునం గడంగి. 89 


క. శీతగిరిబంధు [36])నూతన 
నీతకరాభరణు సింధుశీతలమౌళిం 


జేతో జాతవిఘాతి 
న్ఫూతివిభూషణుని సర్వభూతాధ్యక్షున్‌. 90 


చ. తల(పుచు విక్రమార్కుని కథాశ్రవణంబున కిచ్చగించి యు 
జ్ఞలమణికిలితం బగు దివస్పతియాసన మెక్కవచ్చుచో 
బలికె( బసిండిబొమ్మ జనపాలక నీదు తలం పెజీంగితి 
న్వలదననేల మేలు వినవచ్చినవారల మాన్సవచ్చునే. 91 


శా. ఓ భోజక్షితిపాల! నిల్చి వినుమా యుర్వీశుం డీశార్చనా 
లాభాసక్తుండు శక్తుం డింద్రసమలీలాచారి యాచారి యా 
శాభాగప్రవికీర్ణమౌ యశమున న్సర్వార్థి దారిద్ర్యము 
ద్రాభంగక్షమదృష్టదృష్టికరుణోదారుండు ధీరుం డిలన్‌. 92 


శా. ఆ రాజన్యుండు నెల యేలునెడ నత్యాశ్చర్యమౌ నేజులై 
క్షీరంబు ల్ప్రవహించు మ్రాకుల మధుశ్రణు ల్మహావృష్టిసం 
ధారాపాతములై స్రవించు ధరణిన్‌ ధాన్యంబులుం బర్వతా 
కారత్వంబునం బండుచుండు నరలోకం బొప్పుం దత్సంపదన్‌. 93 


ఆ. అట్టి దివసముల జనాధీశ్వరుండు దే 
శాంతరములు చూడ నరుగువేళం 
[37] ప్రబలమైనధనవిభాగముల్‌ దీజక 
వైశ్యసుతులు కోరి వచ్చి రటకు. 94 


ఆ. వచ్చి సాగి మ్రొక్కి వసుమతీనాయక 
నలుపురమును సోదరులము మేము 
విన్నవింతు మొకట వినుము 'పురందర 
పుర' మనంగ నొక్కపురము గలదు. 95 


క. సుందరులు మేనకొదుల. 
గ్రిందుపయిపం బురుషు లమరకిన్నరులను లీ 
లం దెగడంగ నాపురికింబు 
రందరపుర మనంగం జేరు రమణీయ మగున్‌. 96 


ఉ. ఆపురమధ్యమంబున మహారజతాంచితకుంభదీప్తి సం 
దీపిత మైన మేడ హిమదీధితిబింబము మీజు నందు [38]సు 
స్థాపితవైభవుండు ధనదత్తుండు మజ్జనకుండు వైశ్యము 
ద్రాపరిపాలకుండు ధనదప్రతిరూపకు( డుండుం బెంవునన్‌. 97 


చ. సదమలచిత్తుండౌ నతని సద్మమునన్‌ ఘటసన్నిభంబులౌ 
పొదుగులపాలు క్రిక్కిజీసి భూమి తదీయయశస్వరూపమై 
చెదరగ మందయానముల+ జెన్ను వహించుచు వేలసంఖ్యల 
న్మాదవులు కామధేను నిజమూర్తు లన న్విలసిల్లె నయ్యెడన. 98 


క. కలలోనై నను గజివును 


దలయెత్తంగనీక జహువిధంబులధాన్యం 
బులరాసులు తద్బృహముల 
గొలంది యెబుుగరాకయుండు( గొండలభంగిన్‌. 99 


క. అనిలునితోడి వివాదం 
బున డొల్లిన మేరుశిఖరముల కెన యనగా 
దినకరున కెదురు [39]వెలుంగుచుం 
గనకంబులప్రోవు లతనిగాదెల నొప్పున్‌. 100 


క. ఓమనుజాధిప యతనికిం 
దూమెం డల్కినను బుట్టు తొంబది పండం 
గామెఐయు పొలముగల న 
ద్ల్రామంబులు నూజు గలవు కంచికి నెనయై. 101 


ఉ. ఈగతిం బెక్కుసంపదల నెన్నిక కెక్కిన మద్దురుండు నీ 
రోగశరీరుంజై బ్రదికి రుద్రసఖుం డన గీర్తి దాల్బుచుం 
ద్యాగము భోగము జరపి దైవగతిం గడకాలమైన ఖ 
ట్వాగతు(డై తనూభవుల వద్దికి నల్వురం బిల్చి యిట్లనెన్‌. 102 


సీ. ధరణిపై నిడుండు ముందటిక్రియ సాగించు 
డర్ధంబునకుం గాటులాడవలదు 
క్రమమున నాల్గ్లుమంచముకోళ్ళక్రింద నే 
బాతినయవి బికుం బాళ్ళు గాగ 
గైకొనుం డాప్తవర్గంబును బెద్దల 
వైశ్య్వధర్మంబుల వదలవలదు 
సంతసంబును బుద్ధిమంతులై [40]పెద్దలం 
బోలి బ్రతుకుం డంచు బుద్ధి సెప్పి 


ఆ. మిగుల నడలి నేము దిగువకు డించిన 
యంత గురుడు శివునియందు. గలిసె 
నాత్మజాతి కుచితమైన సంస్కారంబు 
నడపి తద్దినములు గడపి పిదప. 103 


క. సుముహూర్తంబున నామం 
చముకో డులక్రింద. ద్రవ్వి చరువులలో జి 
ట్టుముకయు మన్నును' బొగ్గులు 
నెముకలు వేర్వేజి జూచి హృదయము లులికెన్‌. 104 


మ. భువిలో డాగంగం జేసి రాగిచరువు ల్పూరించి యీతుచ్చవ 
స్తువు లేలా మనయయ్య డాంచె ధన మిచ్చోం బెట్టండో కాకబు 
ద్ధివినాశం బత డొందె నొక్కొ మనలో దృష్టించి యెవ్వాడొ దొ 
గవిధం బచ్చుగం ద్రవ్వి చేకొనియెనో కా కంచు దర్శించుచున్‌. 105 


కనే కనే కనే 


(ఇచ్చోట రెండు పద్యము లర్థము కాకున్నవి.) 


క. అయ్య పనిగాదు దాసులు 
నియ్యెడ దృష్టింపనేర రెవరుం జొరలే 
దయ్యముగా నా కంపులు 
దయ్యము గొబియించెననుచు( దలపోంతలతోన్‌. 106 


క. మాలో నమ్మకయును నొక 
పాలుం దేలకయు బహుసభాన్థలముల నీ 
మూలములు చెప్పి విసిగితి 
మేలాగున నైన నిర్ణయించు నృపాలా. 107 


వ. అని విన్నవించిన సుముహూర్తమాత్రప్రయాణో న్ముఖుండు గావున 
ధర్మాధికారులను మంత్రులను బిలిపించి దిని నిర్ణయింపుం డని యప్పగించి 
విక్రమార్కుండు కొన్నిపయనంబులు భట్టి సహాయుండుగాం జనిన. 108 


శా. ధర్మాధ్యక్షులు మంత్రులుం బిదపం దద్వాదంబు దీర్చ న్వణి 
జ్మర్మం బమియుం గానలేక నగుచు న్మాకేల కల్లాడ నం 
తర్మాయవపరు(డైన మీజనకు( డర్ధం బుండంగాం బాళ్ళుగా 
నిర్మించె న్మును బొగ్గు లాది యగువానిం బంచికొం డిమ్ములన్‌. 109 


మ. అని హాస్యంబుగ జేసి పుచ్చినను నర్ధాసక్తులై[1] వైశ్యనం 
దను లూరూరికి నేగి చెప్పికొనుచున్‌ ధాత్రిం బ్రతిష్టాననా 
మనిరూఢం బగు వీడు చొచ్చి చని తన్మధ్యంబునన్‌ శాలివా 
హనునిం గాంచిరి దివ్యతేజుం డయి బాల్యక్రడం గ్రీడింప(గన్‌. 110 


చ. కనుంగొని దివ్యమూర్తి యని గౌరవ మెంతయుం దోప మొక్కి యో 
దినకరతేజ మాతగవు దీర్చుము ధారుణి నెల్లచోటులం 
గనికని చెప్పి నిర్ణయము గానక వచ్చితి మంచు దండ్రి చే 
సిన నియమంబు మున్నుగ నశేషము( జెప్పిన నక్కుమారుండున్‌. 111 


క. మీతండ్రియ పాళ్ళులు ని 
ర్లీతములుగం జేసి చనియె నేరక మీ రీ 
భూతలమునం దిరుగంగ నొక 
చాతుర్యము గలుగునట్టి జనుండును లేండే[42]. 112 


వ. అయిన నేమి యయ్యెం దెలియ విండు. 113 


ఆ. ఉముక ధాన్యరాసు లెముకలు పశువులు 
మన్ను పొలముగలిగియున్నయూళ్ళు 
బొగ్గులును బసిండిప్రోవులు పాళ్ళుగా 
నిచ్చినాండు వానిం బుచ్చికొనుండు. 114 


ఆ. పాదరనము పనులు పసిండి యర్థధనంబు 
పావుగొజణంత ధనము పండుభూమి 


ధరణి నధికధనము ధాన్యంబు గావున 
వాని గొనుండు పెద్దవానివరుస.[43] 115 


చ. అనవుడుం జోద్యమంది కొనియాడుచుం గ్రమ్మజ మొక్కి వైశ్యనందనులు 
కృతార్థులై మగిడి తండ్రగృహంబున నున్న సొమ్ము లాతనివచనస్థితిం గొని 
ముదరిబున నుండగ విక్రమార్కు( డొయ్యనం బరదేశముల్టిరిగి యాత్మపురంబున 
కేగి యిమ్ములన్‌. 116 


చ. వలనుగ నొక్కబాలకుండు వైశ్యులపాళులం దీర్చెనంచు మం 
త్రులు వినిపించిన న్విని విరుద్ధము బాలున కివ్విశేషకౌ 
శల మని చోద్యమంది నిజశత్రునిగా మది నిశ్చయించి భృ 
త్యులదెసం జూచి వాని నిట దోడ్కొనిరం డని పంచె బంచినన్‌. 117 


ఉ. ఆనరనాథుభృత్యులు మహాబలు లేగి రయంబునం బ్రతి 
షానపురంబు సొచ్చి శిశుసంగతి నాడెడు శాలివాహు ను 
జ్జైనికి విక్రమార్కుని భజింపంగ రమ్మని పల్కునంత వై 
శ్వానరుమీంద నెయ్యొలుకుచందము వ. నయ్యె , నయ్యెడన్‌. 118 


ఆ. వెజ్జిజోగిం జూపి విక్రమార్కుం డని 
వెజిపువెట్టి విజ్ఞవీ(గవలదు 
మీనృపాలకుండు తానె రా జౌనేని 
నిటకువచ్చి బ్రతికి యేగు మనుండు. 119 


క. మీరుం బొలియక పొండని 
వీరుండై పలికె నంత వీరుం దమయు 
ర్వీరమణునకుం జెప్పంగ 
వైరం బికం బుట్టు ననుచు వచ్చిరి మగుడన్‌. 120 


వ. అంతకుము న్నాకదినాధికవర్ష యగుకన్యకకుం బుట్టినవాని నరయం బోయిన 
బేతాళుండు నతనియునికి వీనిపింపంగ నతని భృత్యులుం జని యోమహారాజ 
నీయాజ్ఞతోడంగూడ మమ్ము బాట ద్రోపించె నబ్బాలుండు బాలార్కులీలం 
గ్రాలుచుండు నని చెప్పి [44 తద్ధీరోక్టు లెటీంగించిన. 121 


క, కలంగియు. గలగక యాత(డు 
బలములు గొలుపంగ నేగి పైఠాణము ద 
వ్వుల విడిసినం గొందఖు భృ 
త్యులు ముందజంబాజి గవనిదూజీరి పెలుచన్‌. 122 


సీ. తూజీ తోరణములు ద్రుంపంగాం బ్రజ లెల్ల 
నడలిన వారిభయంబు లుడిపి 
తండ్రియౌ నాగేంద్రుం దలంచి తచ్చక్తి గృ 
త్రిమరూపములకుం బ్రాణములు వడసి 
కదలుచో నిండ్లు వృక్షంబులు గోటలు 
జంగమత్వము నొంది సరస నడచె 


నొకశాల నెక్కి బాలకుం డది యాదిగా 
శాలివాహనుం డను సంజ్ఞ దాల్చి 


ఆ. సేన లట్టు వెడలి భూనాథుభృత్యులం 
బజపి మొదలిదండుపైం గడంగి 
పోరునప్పు డురగములు శేషుపంపున 
వచ్చి విక్రమార్కువారి నడంచె. 123 


మ. తన పైన్యంబులు ఘారసర్పవిషనిర్దగ్ధంబు లై లెన న్ననం 
బున జింతించి యతండు వాసుకి మహాభొగేంద్రు సెవించి యా 
తనిచేత న్సుధం దెచ్చి సేనలకు జైతన్యంబు రప్పింతు నే 
నని యేగె న్నిజభృత్యరక్షణగుణాయత్తుండు మంథాద్రికిన్‌. 124 


క. ఆ మందరగిరితటమున 
భూమీశుండు భక్తినిష్ట భుజగేంద్రకుల 
స్వామికి. దపమొనరింపంగ 
నామహనీయుండు ప్రసన్నుండై వేడు మనన్‌. 125 


క. నీరూపం బమృతోదృవ 
కారణ మటు గాన ౧వె కర్తవు నాసే 
నారక్షణమునకు సుధా 
పూరిత మగుకలశ మిచ్చి పుచ్చు మహింద్రా. 126 


చ. అని ప్రణమిల్లిన నృణికులాధిపు డయ్యమృతంబు కుండలో 
నినిచి  ప్రియంబుతో నొసంగి నీ విశ నేగుము నావుడు న్రయం 
బున దమతల్లి దాస్యము విముక్తము సేయ సుధారసంబు నే 
ర్పునం గొనివచ్చు పక్షిపతిపోలికతో నృవుం డేగుదేరంగాన్‌. 127 


ఉ. దీప్రముఖప్రసన్నుతు లతిప్రమదప్రకృతిప్రశస్తలో 
కప్రియవాదు లప్రకటకార్యులు సుప్రభలందు సూర్యచం 
ద్రప్రతిమాను లప్రతిహతప్రతిభాగతి నప్రమేయులౌ 
విప్రకుమారు లంత. బృథివిపతిం జేరి నుతిప్రవీణులై. 128 


౧. శివుం డిచ్చ మెచ్చి యిచ్చిన దివ్యఫలము. గా 
ss గుష్టరోగి కిచ్చి 

యవధూతు( డిచ్చీన యాసిద్ధలింగంబు 
నాహార మడిగిన యతని కిచ్చి 

కంబ మెక్కిననాండు కమలాప్తుః డిచ్చిన 
కుండలంబులు యాచకునకు నిచ్చి 
యసురెంద్రుం డిచ్చిన రసరసాయనములు 
కలహించు నిద్ద రర్థులకు నిచ్చి 


ఆ. నయముతో ద్రిగాలనాథుం డిచ్చినబొంత 
యాదిగాంగ రాచపేద కిచ్చి 


వీరవిక్రమార్క ధారుణిం జరియించు 
పారిజాత మనంగం బరగి తీవు. 129 


క. ఖేచరపతిశిబికర్లద 
ధీచుల నిను బోల్పరాదు దీనుల కర్థం 
బేచోట నిచ్చి రుర్విని 
నీచాగము సర్వవస్తునివహము గాదే. 130 


క అర్థం బన్యుల నడిగిన 
యర్థులు వ్యర్థులును గడు నిరర్థులు నట యో 
పార్ధీవ నిను 'బ్రార్థించిన 
యర్థులు సార్థులుం గృతార్థు లధికసమర్థుల్‌. 131 


మ. అనుచుం బెక్కువిధంబులం బొగడంగా నాబాలవిప్రద్వయం 
బును వారించుచు నింత యేల హృదయాంభోజంబులో నున్న ప్రా 
రన మీకే మది వెండుం డిత్తు ననిన ధాత్రీశ్వరా నీవు ద 
ప్పేనిరాజేంద్రుడ వేని యాయమృతకుంభం బిమ్ముమా కింపగున్‌. 132 


క. అనుచు న్వాలయంబుగ 
దను వేడిన మనములోనం [1]దత్తజవడ కే 
మనవచ్చు మీరు నావ 
ర్తన మెయుంగుదు రెవ్వరొక్కొ దైవతమూర్తుల్‌. 133 


క. తెలిసెద నని నృపుం డావి 
పుల సంబోధించి యిచట బొంకకు( డధికో 
జ జ్ఞ్వ్వలము లగునర్ధిరూపం 
బుల మీ రెవ్వరు “సమస్తముం జెప్పు డనన్‌. 134 


ఆ. [4]శాలివాహు నట్టు చంప గడంగు న్‌ 
బలము వణులచేతం బొలిసినంత 
వాసుకికిం దపంబు సేసి నీ వమృతము 
వడయు టెజీంగి మమ్ము నినిచె నతడు. 135 


క. వడుగు లయి విక్రమార్కుని 
కడకుం జని వేడి యమృతకలశము మీచే 
పడ జేసికొనుండు యాచకు 
అడిగిన వంచింప కిచ్చు నత డని చెప్పెన్‌. 136 


క. తప్పక చెప్పితి మేమును 
దప్పక నీవును యథోచితము సేయుము నీ 
చొప్పు వాగడ వేజిహ్వల 
యప్పన్నగవిభున కైన నలవియె భూపా. 137 


వ. అని నిజరూపంబులు చూపినం గొంత చింతించి విక్రమార్కుం డర్జు లడిగినం 


దనకు మోచినపని గాన నీక తలంగె నను నపకీర్తి వచ్చు దినిమింద 
నఖిలజగదాధారస్తంభం బగుకుంభీనసేంద్రుండును దన్నింతవానింగా దలంచి 
వీరలం బంచినచోట వృథపుచ్చుట నాదొడ్డతనంబునకు మిగులం గొజింత గావున 
వైరిమనోరథంబులతోడం గూడ నాయశంబు వర్ధిల్లుంగాక యనుచు నిశ్చయించి. 
138 


క. కుండలిబాలకులకు నధి 
కుండగు భుజగేంద్రనాయకుం డటు మెచ్చం 
గుండ యమృతంబు నేండీ 
కుండంగం దగ దనుచు. దప్పకుండంగ నిచ్చెన్‌. 139 


ఉ. ఈ వెరవొప్ప నర్థులకు నిచ్చి యతం డరుదెంచెం గ్రమ్మణిం 
గావున నీకు నీగుణము గల్లిన గ్రక్కున దీని నెక్కుమా 
నావుడుం దద్గుణశ్రవణనందితచిత్తసరోజుండైన భో 
జావనివల్లభుండును గృహంబున కేగి మతి న్నుతింపుచున్‌. 140 


శా. సారాచారవిచారచారుచరితక్ష్మానిర్ణరవ్రాతచే 
తోరాజివనిరంతరోల్లసి తవిద్యోతప్రభాధామునిం 
బారావారపయోవిహారభువన ప్రారంభనిద్రాఖ్యమా 
యరామాహతకైటభాదిఘనదైత్యస్తోము దామోదరున్‌. 141 


శా. శర్వాణీహృదయాంబుజాహిమరుచి న్సర్వంసహాభృద్ధను 
ర్మౌర్వీభూతమహాభుజంగమపతిన్‌ మందాకినీజూటునిన్‌ 
సర్వజ్ఞ న్సకలేశ్వరు న్ఫువనరక్షాదక్షిణప్రాభవున్‌ 
గీర్వాణవ్రజసంతతాభిలషితక్షేమంకరు నృంకరున్‌. 142 


మాలిని. విధురజనశరణ్యా వెదశాస్తాద్యగణ్యా 
బుధహితనరవేషా భూషణీభూతశేషా 
మధుకరనిభతేజా మౌక్తికాళిసమౌజా 
మధురిపుహరిరూపా మర్శకర్మ్శస్వరూపా. 143 


గద్యము. ఇది రాయగజగంధవారణ వైరిమండ లికభేకఫణీంద్ర వీరఘోట్టవిభాళ 
కళింగదేశనిర్దూమధామ త్యాగనాగార్జున 
కర్ణాటద్రవి లాంధ్రమహారాష్ట్రాభూపాలరూప నూపురసుందరచరణారవింద 
సనదప్రోలిపురవరాధీశ్వర వెలనాంటిష్పథ్వీశ్వరరాజ్యసముద్ధరణ కొజవి 
వెన్నయామాత్య పౌత్ర హరితసగోత్రపవ్‌త్ర సకలసుకవిమిత్ర కసువరాజతనూజ 
గోపరాజప్రణీతంబైన సింహాసనద్వాత్రింశిక యనుకావ్యంబునందు 
విక్రమార్కుసాహసపరోపకారస్వప్పశాంతి వైభవదానశూరత్వప్రశంసనం బన్నది 


నవమాశ్వాసము. 


(౧ 00 A 0 లు ౨ [0 (న 


10. 


11. 
12. 
13. 
14. 
15. 
16. 
17. 
18. 
19. 
20. 
al; 
22. 


23. 
24. 
25. 
26. 


| దివ్యశరీరార్థసతీసనాథు - శరీరార్థసనాథుశర్వు 
. లిచ్చి- గాగ 

. యెక్క దరమే నీకున్‌ 

. గిరిరాజు 

. చాపనైపుణీసంపద సారశక్తి నచ్యుతునిమిత్రు 

. వెట్టి లఅంటగన్‌ 

. గడుబొట్టవాడగా 

. చల్లబూటల 

. రుక్మాంబరధారి 

సద్భర్గం బ్రస్తుతవాక్యవృత్తి విలసింపన్‌ నేర్చుతో నిట్లనున్‌, సర్గప్రస్తుత 


నీగంత-నీబొంత 

ననుబోటియంతయైనను 

భిక్షావృత్తినై 

లటుండంగ నిమ్ము కంచిలో 

నొత్తెడు నంతలోపల 

నాత్మలో , నానరనాయకుం డతని నర్ధి నుతింపుచు 
యావెలినెత్తమ్మిమొగ్గ 

జాతుండు విక్రమార్కుడు విశాల 
మృగనాభిగృహంబున-అని యన్నిప్రతుల లోను 
చనియెద నేనొకండ 

జాతంబులు 


క. నావుడునది భోగస్త్రీ 

గావున బరియాఛకంబుగా గుబ్బలినుం 

దావలికొండకు నుజకం 

బోవుటం యటం గాలు విజుంగబొరిబడె దనినన్‌ (ఒక్క ప్రతి) 


నందు 
బంచిరి 
బరిపిరి 


మోదల 


27. 
28. 
29. 
30. 
31. 
32. 
33. 
34. 
35. 
36. 
3:7. 
38. 
39. 
40. 
41. 
42. 
43. 


44. 
45. 
46. 


శల్యసంధాననిపుణు 

నుచిత్తుం జేసి 

బసులం బిదుకందలకొను 

జావుచే టొదవును మై 

తలబేనుతీట 

నెరయద్రావుట 

నిడివగు, నిగుడనౌ 

యెద్దును, మ్రోడును 

దినగోరంగాదు 

దినమణి, శీతకరాంబకుని గగనసింధుశశిధరున్‌ 
ప్రజలవలన దమ విభాగముల్‌ - ప్రజలవలవధర్మ భాగముల్‌ 
సంప్రాపితవైభవుండు ధనవంతుండు 

మెలంగుచు 

పెద్దల బ్రోచి 

ననర్థాయాసులై 

వినండే 

గీ. పాదధనము పనులు పసిండిపాదధనంబు, పాదధనము పొలము 
పంటయూళ్ళు, ధరణిపాదధనము ధాన్యంబు గావున, వాని గొనుడు పెద్దవాని 
వరుస. 

తద్విరోధోక్తులు 

దక్కలవడి దక్కలవిడియే 

శాలివాహు మీరు నాలంబు సేయు నీ-బలము 


శ్రీరస్తు 
సుంరోనన ద్వాత్రింశిక 
దశమాశ్వాసము 
లల య ల్‌ 


ఇరువదియైదవ బొమ్మకథ 


క. శ్రీదయితావదనచ్చా 
యాదర్శీభూతకౌస్తుభారుణతేజో 
మేదురవక్ష్యసలు దా 

థి 
మోదరుం గాకోదరేంద్రయోజితతల్పున్‌. 1 


క. నెమ్మనమునం దలంపుచు మో 
హమ్మున సింహాసనమున కరుదెంచినం జో 
ద్యమ్ముగ నిరువదియేనవ 
బొమ్మ వలికె [1]నడ్డపెట్టి భోజన్ఫపాలున్‌. 2 


క. ఏమని చెప్పుదు నుజ్జయి 
నీమనుజాధిపునిభంగి నియతంబుగ నో 
భూమీశ్వర దివ్యంబగు 
సామర్థ్యము లేక యెక్క జన దెవ్వరికిన్‌. ౩ 


మ. అది యెట్లన్న నెణుంగ62]జెప్పెద నరివ్యాపాదనాపాదనో 
న్మదబాహాయుగళుం డనంతధనదాన ప్రీణితక్షాతల 
త్రిదశస్తోమనిరంతరస్తుతిలసత్కీర్తిప్రియుం డంగనా 
మదనాకారుం డవంతినాయకుండు సామ్రాజ్యంబుతో నొప్పుచున్‌. 4 


శా. ప్రాతకాలమునందుం గొల్వున నయప్రఖ్యాతులౌ రాజులు 
న్నీతిన్యస్తమనస్కులౌ సచివులు న్విద్వాంసులుం గొల్వంగా 
జ్యోతిర్మధ్యమున న్వెలింగెడు హిమాంశుంబోలి సొంపొందుచో 
జ్యోతిశ్చాస్త్రవిదుం డొకండు ధరణీశుం గాంచి దీవించుచున్‌. 5 


క. సర్వశుభంబులు నీకడ 
నిర్వాహము గలిగియుండు నీ కేమని యా 
శీర్వాదం బొసంగుదు [3]నా 
యుర్వ్యృద్ధి దలంప నవియ యుననికికిం గోరున్‌. 6 


ఆ. ధరణిమీంద నధికదానధర్మక్రియా 
పరున కాయు వది యపార మగుట 
తెల్లమనుచుం బలికి తిథివారనక్షత్ర 
యోగకరణములను నొప్పజెప్పె!*]. 7 


సీ. ఐదింటం దా నొప్పం డట నెన్మిదింటం దొ 
మ్మిదియింట( బండ్రెంట మేలు శుక్తుం 
డిందు డాణీంటను నేడింట మూటను 
బదిట జేకొన్న శుభప్రదుండు 
శనిరాహుకేతుభూతనయసూర్యులు మూంట 
నాటీంట మేలర్కు( డట్ల పదిట 
రెంట నైదింట నేడింటం దొమ్మిదిటను గు 
రుం డున్న నెల్లకోర్కులు ఫలించు 


ఆ. బుధుడు బేసిగానిపొందుల నిష్టుండౌ 
వీని కెల్ల దుష్ట వేధ లేమి 
ఫలము రొప్పు జననభవనంబు మొదలుగా 
బదునొకంట నున్నం బరమసుఖము. 8 


గీ. [51 అందు రవితనుజాది మహాగ్రహంబు 
లిప్పు డాణీంట నునికి నీయిష్ట మొనరు 
గురుడు బుధుండును బై పయికొనుట మేలు 
శుక్రచంద్రులు మూంట నిల్పుట శుభంబు. 9 


వ. అనుచు శుభస్థానంబులు నతని గ్రహంబులునుం జెప్పి. 10 


క. “ధర్మే తిష్టతు తే బు 
ద్ధిర్మనుజాధీశ" యనుచు దీవించిన ద 
న్మ్‌ర్మం బెజీంగి నృపుం డా 
ధర్మముచొ ప్పెట్టి దనిన దైవజ్ఞుండున్‌. 11 


క. నీ వది యెయుంగవె ధర్మము 
త్రోవం జనువాండు భక్తితో దనశక్తిన్‌ 
దేవబ్రాహ్మణపూజలు 
గావింపంగవలయు విగతకల్మషుం డగుచున్‌. 12 


క. గురువును దేవరగా స 
త్పురుషుని గురువుగ నిజాశ్రితుని ప్రాణముగా 
బరవనిత( గన్నతల్లిగ 
బరధనము విషంబు గాంగ భావింపందగున్‌. 13 


గి. అన్నదానము దుర్భిక్ష మైనయప్పు 
డంబుదానంబు నిర్ణలం బైనచో ట 
నభయదానంబు శరణార్థియైనవేళ 


జేయు టుచితంబు ఘనదయాశీల మలర. 14 


క. కృత్యాకృత్యవిచారము 
నిత్యోచితదాన మాత్మనియమము బుధసాం 
గత్యము పరోపకారము 
సత్యము వినయంబు నయము జరపంగవలయున్‌. 15 


ఉ. ఈకొలందిం దదంగము లనేకవిధంబుల నుండు నన్నియు 
న్నీకడ నొప్పుచున్న వవనీవర నావుడు విద్యలందు: బ్ర బ్ర 
త్యేకసమర్థు(డైన నృపుం డిప్పటియే(టి ఫలంబు. జెప్పుమా 
నాకని యానతిచ్చిన మనంబున నాద్విజుం డుత్సహించుచున్‌. 16 


మ. మహిమాఖండలుం డంచు భూజనులు సంభావింప నీ వింపుతో 
మహిం బాలించుచు. బుణ్యకృత్యముల ధర్మద్రవ్య మార్దింపంగా 
గ్రహదోషంబులు పుట్ట వట్టయిన నోరాజేంద్ర యీయేంట దు 
సృహపాపగ్రహసంభవం బగునతిక్షామంబు వర్తిల్లెడిన్‌. 17 


ఉ. అక్రమ మాచరించి విను మర్కతనూజుడు తొల్లి యున్న యా 
శుక్రునిరాశి.6] దా విడుచుచు నృకటాకృతి నున్న రోహిణీ 
చక్రము దూటి మంగళునిసద్మము చేరం గడంగి యేంటిలో 
వక్రగతిం జరింపంగ నవర్షణమై చనుం గొన్నివర్షముల్‌. 18 


క. పటీపటీ నిల పలీయలుగా 
[7]నెజీసిన వనపంక్తు లెండ నిరుపమమగు నా 
వజపున బండ్రెండేడులు 
కటి విక నతిదుస్తరంబు గాగల దధిపా. 19 


చ. అనవుడు దీని కడ్డపడునట్టి యుపాయము గల్లెనేని నా 
యను వెజింగింపు మన్న వసుధామరతృప్తియె కారణంబుగా 
నొనరిన దేవతార్చనల హోమములన్‌ గ్రహపూజ [61మున్నుగా 
జనవర [9]శక్తికిం దగినశాంతి యొనర్పుము వర్షణంబగున్‌. 20 


క. ఇనుమున నాశనిరూపం 
బొనరించి వినీలవస్తయుక్తంబుగ న 
ర్పనము రచియింబ్‌ ఖది రేం 
ధనమున హోమంబు సేయం దత్సీతియగున్‌. 21 


చ. అనిన ద్రివిక్రముండు మొదలైన పురోహితులన్‌ గ్రహాదిపూ 
జనములు సేయం బంచి మృదుశాలిమయాన్నముం బాయసంబులున్‌ 
మునుముగం బిండివంటలు సమూహముగా నొనగూర్చి యిష్టభో 
జనముల [10]భూసురు ల్దనియ శాంతి దలంబుగం జేసి శక్తితోన్‌. 22 


క. దేశాధీశ్వరుం డర్ధుల 
కాశాపరిపూర్తి సేయ నారాధిత యౌ 


నాశాపూరణి దేవి ని 
వేశాంగణసీమ హామవిధి గావించెన్‌. 23 


ఉ. ఈగతిం బెక్కుహోమములు నీగులు [11]బూజలు+ జేసిచేసి వ 
ర్షాగమ మేమియుం గనక యక్కట యాగము మీటు నాశుభో 
ద్యొగము వ్యర్థమయ్యె శివయోగినియుం గరుణింపం దంచు జిం 
తొగతుం డైనవేళ గగనస్టలి నయ్యశరీరి[12] యి ట్లనున్‌. 24 


ఉ. భూపకులేంద్ర యింత దలపోయంగ నేటికి యోగమాత యా 
[13]1శాపురి సంతసిల్లి యతిసత్త్వము నీకొసంగెం బ్రభావసం 
దీపితదివ్యశస్తనిహతిన్‌ దిననాథతనూజవక్ర మా 

రాపఘనోపరోద మభయంబునం జేయుము వృష్టి గల్లెడున్‌. 25 


ఉ. పంటలు పెక్కుగల్లు నని పల్కిన నాన్ఫవుం డాత్మలోన ము 
క్కంటి రఘూద్వహు న్విజయు. గైకొని మ్రైక్కుచు దివ్యబాణము 
ల్వింట నమర్చి పంక్తిరథులీలం గడంగి ప్రతాపశక్తి మి 
న్నంటి గ్రహంబు లెల్ల విరియంగ శనైశ్చరు నడ్డకట్టినన్‌. 26 


ఉ. ఆశని నిల్చి నీబలమహత్త్వము మెచ్చితి. దొల్లి నీవు గౌ 
రిశునిచే- దపంబున నభీష్టము అందితి, నేడు శక్తి నా 
[14]కాశము గట్టి నాదగుప్రకాశము ద్రుంచితి నేంటీనుండి నీ 
దేశములోపలం గణివు దీఅం బ్రజ ల్ఫుఖియింపజేసెదన్‌. 27 


శా. హర్షం బయ్యె భవత్కృతంబున నృపాలాగ్రేసరా కోరిన 
న్వర్షేంబు ల్ల బ్లురియింతు నెప్పుడయిన న్వర్ధిల్లు పొమ్మన్న ను 
తృర్షంబంటిన శౌర్యమొప్పంగ సుభిక్షం బుర్వీం దోపంగ దు 
ర్థర్షుండై [15]చనుదెంచి భక్తిం గొలిచెన్‌ ధాత్రీశుం డాశాపురిన్‌. 28 


వ. అది గావున. 29 


క ఈసామర్థ్యము [16]నీకఢ 
వీసంబును లేదు మగిడి వెసం జను మనినన్‌ 
వేసరినభంగి భోజుం 
డాసింహాసనము డిగి గృహంబున కరిగెన్‌. 30 


వ. తదనంతరంబ కతిపయదినంబు లరిగిన షడ్వింశతితమద్వారంబునం బోవుచు. 
31 


ఇరువదియాజవ బొమ్మ కథ 


క. తెల్లనికండయు గుజ్జును 
దెల్లనిపూతయయును మేను దెల్లనిపాముం 
దెల్లని చుక్కలటేండును 
దెల్లనిచదలెజు గలుగు తెల్లనివేల్పున్‌. 32 


శా. చేతపద్మమునం దలంచి [17)విహితాశీర్వాదభూమీసుర 
వ్రాతంబున హితవర్గముం [18]గొలువ సౌవర్లోజ్ఞ లద్భ్ఫూషణా 
న్వీతుండై సుదినంబునం గదగి దేవేంద్రాసనాసక్తితో 
నేతేరం గని బొమ్మ వల్కె వసుధాధీశు న్నివారించుచున్‌. 33 


క. కార్యంబు గాని చేతలు 
మర్యాదలుగా వవంతిమనుజేంద్రుక్రియన్‌ 
ధైర్యమును సత్యమును నౌ 
దార్యంబును లేక యెక్కందగ దన్యులకున్‌. 34 


ఉ. ఆతనిధర్మవర్తనకథామృతపానముం గోరుదేని పృ 
థ్వీతలనాథ నిల్చి విను ధీరుం డుదారుండు శూరుం డాతం డ 
త్యాతతకీర్తికాముండు [19]సదామితదానవినోది సాహస 
ఖ్యాతచరిత్రుం డార్తహితకారణశీలుండు నేల యేలంగన్‌. 35 


మ. గజవాజిప్రముఖంబులౌ బలములన్‌ గర్వంబు రెట్టింప న 
క్కజమౌ రాజ్యము సేయురాజులు మదిం గంపించి సీవింపంగాం 
బ్రజలెల్లన్‌ ధన్యధాన్యపుత్రవనితాభాగ్యంబులం బొందియు 
న్నిజధర్మంబులు దప్పకుండిరి [20]మహానిర్వాహులై యందలున్‌. 36 


శా. ఆకాలంబున విక్రమార్కుడు విధేయం బైన దేశాంతరా 
లోకాసక్తి మహిం జరింపం జని వాలుం జోగివేషంబు ని 
త్యాకల్పంబుగ నంతటం దిరిగి ప్రత్యావృత్తు(డై వచ్చుచో 
నాకర్ణించె నతండు కాజడవిలో [21]హంభాయనున్‌ ధేనువున్‌. 37 


చ. అట విని యిట్టి కాణడవి నద్భుతమైనది ధేనుఘోష ము 
తృటమదపుండరీకహరిగండకసంకుల మైనచోటి క 
క్కట పసు లెట్టు వచ్చె విధికల్పన చూచెద నంచు నేగిముం 
దట గిరిపొంతం గొతయెడ దవ్వుల రేగడ వెంచలోపలన్‌. 38 


ఆ. నాల్గుకాళ్ళు రొంపి నాటిన నుంకించి 
వెడలి రాగడంగి వెడల లేక 
దీనవదన మైన ధేనువుంబొడం గని 
యతిదయాళుం డయ్యె నవనివిభుండు. 39 


చ. అనువగువెళ డగ్గణన యాయతిథిం, జెజనున్న భూమిదే 
వుని గడురాొపి. బడ్డ పశువున్‌, వ్యసనాతురుం డైన యేలికం, 
దన పగవారు గొన్న బిరుదంబున దుఃఖితు(డైన మిత్రునిన్‌, 
ఘనబలుం డయ్యు. గైకొన నికష్టునిం జూడంగనొడుం గాలుండున్‌. 40 


ఆ. ఆనుచు వెంచ సొచ్చి తనకాళ్ళు గట్టిగాం 
బెట్టి తోకమట్ట పట్టి యెత్త 
జట్టుభంగి రొంపి పట్టును వీడక 
మొదవు కొంతయైన( గదలకుండె. 41 


క. [22] ఆయవసరమున ఘన మగు 
నాయావు నటెత్తలేక యలసగతుండౌ 
నాయకుని జగము గని నగు 
నోయని వెలుం గుడిగెనన నినుం డటం గ్రుంకెన్‌. 42 


గీ. మెట్టు గట్టుం జెట్టు మిట్టును బల్లము 
బయలు ననుచు నేరుపజుపరాక 
మిన్ను వచ్చి నేలమీంద వ్రాలిన యట్లు 
దెసల( జీకువాలు దీటుకొనియె. 43 


క. పగలు బయలనుండక కొం 
డగుహలలో జొచ్చుకొని యడంగి దినాంతం 
బగుదడవె వెడలె గూబలు 
నిగుడం [23]జికట్లు పోలె నీలాకృతులై. 44 


సీ. అప్పుడు చీకట్ల కుప్పలచొప్పున 
ఘుమఘుమధ్వనుల మేఘములు వొడమె 
నందుల మెజపు లయ్యంజనాచలభూమి 
దావాగ్నిశిఖల చందమున మెజసెం 
బెల్లుగాం బెటులు పెఠిల్లున మ్రౌయుచు( 
బిడుగులు తొడితొడి బడియెగడల 
రువ్వున వడినెడ త్రెవ్వనిగాలితో 
గవుకులంతలు చిన్కు లవనిం దొరంగ౧. 


గీ. బిదప నెత్తుగ బోరునం బెద్దవాన 
కడవలను గ్రుమ్మరించిన వేడుపు దోపం 
గురియుచుండంగ వజదలు గ్రుంత మిట్ట 
లొక్కకొలందిగం బాటి నీ ళృక్కజముగ. 45 


శా. ధారాపాతజలాతిశీతఘనవాతక్షిష్టమౌ వృష్టిలో 
నారాజన్యుండు [24]గోవుడించి చన నన్యాయం బటంచు న్మహా 
ధీరుండై తనబొంత గప్పె నిజశస్త్రీదత్తసాహాయ్యుండై 
యారే 6 యెల్లను దానె మాటగుచు ధర్మాసక్తితో నిల్చ(గన్‌. 46 


ఆ. మిత్రు డరిగిన యెడ శత్రువునై యిట్లు 
గాసి  వెట్టిన మదిం గలంగం డితండు 
ధర్మశీలునెదురం దామసగుణములు 
నిలువ వనుచు రజని తలంగిపోయె. 47 


శా. ప్రత్యూషం బగునంత వాన వెలిసెం బ్రవ్యక్తమై దిక్కులం 
దత్యాభాసము గల్లె జక్కవకవల్‌ హర్షెంచెం జికట్లు దె 
శత్యాగంబుగ6 బాసెం దమ్ములు వికాసం బొంద బూర్వాద్రి నా 


దిత్యుం డుద్దతుం డయ్యెం గుంకుమగతిం దేజంబు రాజిల్లంగన్‌. 48 


క. పక్షులు వలుకుచు. దమతమ 
పక్షము లగువానిం గూడి బాలార్కురుచిం 
బక్షంబులు కంపడరంగం 
బక్షీంద్రునిపిల్ల లనంగం బాజం దొడంగెన్‌. 49 


ఉ. అప్పుడు విక్రమార్కుడు ప్రయాసము వుట్టంగం దోకవట్టి తా 
నెప్పటి యట్ల పూనికొని యెత్తంగ ధేనువు లేవకున్న నే 
చొప్పు నెజఖుంగలేక యిది చూడ(గ సన్నము చాల బ్రేగు నా 
కప్పరమేశుం డిచ్చిన మహాబల [25]మెక్కడ స్రుక్కె నక్కటా. 50 


ఉ. కొమ్ములు పట్టి యెత్తం బథికుం డొకం డైనను గల్ల డిట్టి ఘో 
రమ్మగుకానలోపల నరప్రసరం బది యెట్లు గల్లు నా 
యిమ్ముల యత్న మేల ఫలియించు. బురాకృతవృత్తినైన భా 
గ్యమ్మునం గాక యంచు మదిం గందుచు ముందటి బాజం జూచినన్‌. 51 


సీ. [26]గజములం తేసి మృగంబులం 
జెండాడుగోరు లంకుశముల కొలందిమీఅం 
జాజలు తనచేతం జచ్చినజివుల 
లెక్కబొట్టులక్రియ నక్కజముగం 
నొక్కపెట్టునం బ్రజ నుర్విం గూలగజేయు 
కాలదండాకృతి వాల మెసంగ 
మది గ్రోధవహ్నికి మొదలైన 
నిప్పులపెంపునం గన్నుల 127]కెంపు గదుర 


ఆ. బ్రణుతవీరరసము పట్టినకడవనా 
దనరు రౌద్రరసము దాన యగుచు 
[28]నవని మ్రింగుమాడ్కి నావులించెడు మహా 
వ్యాఘ్రమొకటి కానవచ్చి నెదుట. 52 


క. కని దీని నెత్తం దొడ్పడు 
మనుజుని దలపంగం బసులమారియె వచ్చె 
న్మును గండమాలమీందను 
మొనకురుపుం బుట్టె నన్న మోసంబాయెన్‌. 53 


చ. ఇది కడు దుస్తరం బనుచు నెంతయు నాతురుం డైన నంతలో 
జెదరక బంటుమిందం బరజించుచు డగ్గజుశూరుకైవడిం 
బదములచప్పు డేర్చడనిబాగునం బొంచి చలించి వాలమున్‌ 
వదనము చేయి నెత్తుకొని వ్యాఘ్రము పైబడియం గడిందిగన్‌. 54 


క. పడునెడ నడ్డముసొచ్చిన 
పుడమిదిభుం గదిమి యెడమభుజ మడిచెం ననుం 
బొడగనియు. బొడుచు టెటి(గియు 
జడియం డనుచు బొగడి చేతంజబిచినమాడ్కిన్‌. 55 


ఆ. పెడమరించి యతనిం దొడరక యాపులి 
మిత్తిభంగిం గుజ్జిమీంది కుజికి 
మును దిలీపుండిష్టముగం గాచునందిని 
నెగసిపట్టు నామృగీంద్రుకరణి. 56 


క. ఉజీకిన నాపులితల దెగ 
నజీికినం బులి మాయమైన నభమున సుర ల 
త్తరి మెచ్చి పుప్పవర్షము 
తఅచుగం [29]గురియించి రథభయదాయకుమీందన్‌. 57 


చ. అవనివరుండు నెమ్మనమునం దతివిసన్మయ మంద నొక్క లా 
ఘవమున లేచి పల్వలము గ్రక్కున వెల్వడి కుణ్ణి లోచనో 
తృవమగు దివ్యభావమున సన్నిధి గైకొని యేను గామధే 
నువ నిను మెచ్చితి న్మదికి నూల్కొనునిష్టము వేడు నావుడున్‌. 58 


క్‌. తద్భాషణమున మదిం గడు 
నద్భుతముం బ్రియంబు నిగుడ నాతండు సురసం 
పద్భాగభాగ్యనిధి యని 
సద్భావముతోడ మిగుల సన్నుతు( డగుచున్‌. 59 


క. అమృతాహారులు నసురులు 
నమృతంబునక్టై మహాప్రయాసముతో న 
య్యమృతాంభోనిధి దరువంగ 
నమృతము నీయంద కలుగ నటం బుట్టితివే. 60 


క. పుట్టినయి ల్లంబుధి త 
బుట్టువు లమృతేందు[30]క్రల్పభూజము లవి య 
ప్పుట్టున నూరక మనంగా 
నిట్టి విరోధంబు నీకు నేలా కలిగెన్‌. 61 


ఆ. తల్లి యింతకును గతం బేమి తెలియంగా 
నానతీయవలయు ననుచు మ్రైక్కి 
నిలిచి యున్న సురభి నృపవర్యుం దనపుత్రు 
రితి మిగుల నాదరించి పలికె. 62 


సీ. పురుహూతుం డొకనాడు గురువాదిగాంగల 
విబుధసంఘంబు సేవింపుచుండ 
నూర్వశియును రంభయును మంజుఘోషయు 
నా తిలోత్తమయును నాఘృతాచి 
ప్రియదర్శనయు నుకేశియును మేనకయునా 
నెనమండ్రు దివ్యనాయికలు గొలువ 
గరుడగంధర్వకిన్నరపన్నగేంద్రులు 
తమనియమంబులు తగభజింప 


ఆ. వసువులును రుద్రు లుభయపార్శ్షముల నుండ 
సిద్ధు లెనిమిది తనపొంత జేరి నిలువ 
దుంబురుండు నారదుండును బ్రస్తుతులు సేయ 
నధికసంపదం గొలువున్న యవసరమున. 63 


శా. పర్యాయప్రకృతప్రసంగముల సంభాషించుచో దేవతా 
చార్యుం డోసకలజ్ఞ నారదమునీశా నేంటికాలంబునం 
గార్యాకార్యవిచారముం గృపణరక్షాదక్షకత్వంబు నౌ 
దార్యంబున్‌ ఘనథైర్యముం గలిగి యేధాత్రిశుం డొప్పున్‌ భువిన్‌. 64 


మ. అనిన న్నారదుం డోసుపర్వకులవంద్యా యిప్పు డుర్వీస్థలి 
న్మనుజాధీశులు లెక్కమీజం గల రేక్షాపాలురున్‌ దీనపా 
లనధైర్యంబున లావున న్వితరణోత్సాహంబున న్విక్రమా 
ర్కునిసాదృశ్యము నొద లే రతనిం బేర్కొన్న న్ముభోధర్కముల్‌. 65 


చ. అని పలుకంగ దావిని మహాసనసంస్థితుం డైన పాకశా 
సను డతివిసయంబుం గడుసంతసముం బొడమంగ సమ్ముఖం 
బున నిలుచున్న నన్ను( గని పూని ధరిత్రికి. బొమ్ము విక్రమా 
ర్కునినుగుణమ్ము లేర్చబుచురూపము గైకొనుమంచు( బంచినన్‌. 66 


ఉ. నే నిట వచ్చి యిచ్చటికి నీవును రాగల వంచు దుర్చలం 
బైన గవాకృతి న్నిలుచునంతట వచ్చితి వింద్రుమాయ న 
వ్వానయు గాలియుం గలిగె వ్యాఘ్రము పైబడుటయ్యె నన్నియు 
[32 న్మానవనాథ యిన్నిటికి మానుగ నోర్చితి గాన మెచ్చితిన్‌. 67 


ఉ. నావుడు సమ్మదం బతిఘనంబుగం బొంగి యవంతినాథుం డో 
దేవి భవద్విలోకనము దివ్యపదస్థితికారణంబు నా 
దైవము గల్లి జాలు వివిధంబగుసంపద నీశుభానుకం 
పావిభవంబునం గలదు భవ్యుండ నైతి నటంచు మ్రైక్కినన్‌. 68 


శా. క్షోణీనాయక నేంటి మెచ్చునకు నీ సొమ్మైతిం గైకొమ్ము గీ 
ర్వాణాధీశుండుం బొందలేని శుభము ల్ప్వాాపించు నీకంచు న 
క్షీణోల్లాసముతోడ వచ్చు సురభిం జేపట్టి దీనాతుర 
త్రాణసక్తుం డతండు క్రమ్మణి మహోత్సాహంబుతో వచ్చుచున్‌. 69 


ఉ. అంపెలు గట్టి చేత నొకయపష్టి ధరించుచు నెత్తివెండ్రుక 
ల్పెంపల వ్రైలంగా ముదిమి జీవ నరంబులు తక్కి స్రుక్కి యా 
కంపిత మైనవక్ష మనుకంపకు హేతువు గాంగం బ్రార్థనా 
లఅంపటు డయ్యు మేనికి బలం బొడంగూడమిం గుందువిప్రునిన్‌. 70 


చ. కనుగొని యేల కుందెదవు కారణ మే మిది చెప్పు మన్న నో 
యనఘ మహాదరిద్రుడ ననల్పకుటుంబికుండ న్వినష్టజి 
ననుండను జావంగోరి యిట వచ్చీ తి దేమని చెప్ప నావుండు 
న్మనమున నిట్టితెం పుడుగుమా యని రాజు కృపార్ద్రచిత్తు:డై. 71 


క. నే వేంయినకోరుకు లివి 
గా వనంగారాదు గానం గారుణ్యముతో 
నీవిప్రుని రక్షింపను 
దేవీ పామ్మనుచుం గామధేనువు నిచ్చెన్‌. 72 


ఉ. ఇచ్చి నభఃస్థలంబున సురేశ్వరుం డాదిగ దేవసంఘము 
ల్మెచ్చంగం దొంటిమార్గమున మిక్కిలి వేడుకతో నవంతికి 
న్వచ్చి నృపాలుం డిట్టి గుణవైభవ మింకిటం గల్లెనేని నీ 
విచ్చట వచ్చు టొప్పు మనుజేశ్వర యుక్తము నీ వెజుంగవే. 73 


క. నావుడు విని యుజ్జయినీ 
భూవల్లభుసద్దుణములు పొగడుచు హితులన్‌ 
సేవకుల వీడుకొని భో 
జావనివల్లభుండు నిజగృహంబున కరిగెన్‌. 74 


వ. మటియును గతిపయదినంబులు జరిగిన. 75 
ఇరువది యేడవ బొమ్మకథ 


క. అక్తూరవరదు రణరం 
గక్తిడాశమి తవిమతు( గమలారమణుం 
జక్రీశ్వరపర్యంకుని 
జక్రాయుధభరణు దుగ్గసాగరశాయిన్‌. 76 


మ. అతితాత్సర్యమునం దలంచుచు నిలింపాధీశభద్రాసన 
స్థితికై సంపద పెంపుమీజంగం గృతాశీర్వాదభూనిర్ణరా 
స్వితుండై భోజవిభుండు డగ్గజునెడ న్వీక్షించుచున్న న్సప్తవిం 
శతమద్వారము నొద్ద బొమ్మ సుజనాశ్చర్యంబుగా నిట్లనున్‌. 77 


ఉ. పూతచరిత్రు సాహసవిభూషణుం బోలం జరించుచోట దుః 
ఖాతురుం డైనవాండు తనకబ్బినయీగికి బాత్రుం డంచు నే 
జాతివిభేదము న్గుణవిచారము సేయక యిచ్చునట్టి యా 
దాతృగుణంబు లేక వసుధావర నీ కిది యెక్క శక్యమే. 78 


శా. పాత్రాపాత్రవివేక మంచు ధనలోభం బెక్కడంజేయు నీ 
ధాత్రి న్నీతులు గల్లుం గాగ ఘనచింతాఖిన్నుం డౌవాండె న 
త్సాత్రుం డంచు నెజుంగు టొప్పు ననుచుం దత్కాలదానంబుల 
న్మిత్రత్వంబు వహించు సర్వజనులు న్మెచ్చంగ వాం డెల్లెడన్‌. 79 


మ. వివరింతు న్విను తద్దుణంబు లఖీలోర్వీనాథసంసేవ్యుం డ 
య్యవనీపాలకుం డొక్కరుండ పరదేశాలోకనాసక్తి యు 
త్సృవమై సొంపు నటింప గ్రుమ్మరుచుం బ్రాసాదోజ్జ్వలం బైన చం 
ద్రవతీదుర్గము గాంచెం [32|గాంచికి సమానంబై వెలుంగొందగన్‌. 80 


ఉ. ఆపుర మద్రిమీంద వివిధావరణంబు ననేకలోకసం 
దిపితమధ్యమం బనుగతిప్రకటికృతసోమసూర్యవీ 
థిపరిణాహరమ్యము నతిస్థిరభూభృదుపాశ్రయంబునై 
శ్రీపతియాజ్ఞనుండు నది రెండవయజ్ఞభవాండమో యనన్‌. 81 


ఉ. ఆనగరంబు సొచ్చి నవహర్మ్యనిరంతరరమ్యవాటికం 
బైనవణిక్సథంబున ననంతసువస్తుసమూహదర్శనే 
చ్చానిరతిం జరించి మణిసంఘటితంబగు నొక్కదేవతా 
స్థానము. జేరి భిక్షుకువిధంబున నచ్చట విశ్రమింపంగన్‌. 82 


సీ, చెంగావి వలిపెంబు. జెలువార ధరియించి 
చలముగా మేన గంధంబు( బూసి 
తిలకంబు కస్తూరి దీర్చి జాదుల గలి 
గొట్టులం బొడవుగాం గొప్పువెట్టి 
కందుదుప్పటి గప్పి యందియ డాకాలం 
గీలించి పువ్వులకోల వట్టి 
నిద్దమౌ కుచ్చుల [33]యుద్దాలు కిట్టని 
మ్రైయంగా నుల్లాసమునం జెలంగి 


ఆ. నలుపు రేవురు సంగడీ లెలమితోడం 
బోకలాకులు [34]నోటిలో. బోసికొనుచు 
జాణతనమున నట్టహాసములు నొలయ 
బెచ్చు రేగుచు( గొలువంగా వచ్చె నొకడు. 83 


క. వచ్చి గుడి సొచ్చి యందు 
దిచ్చులు తనతిం కొజికు [25]దీపులువెట్టన్‌ 
మెచ్చుచు వేడుకయాటల 
నచ్చోటం బ్రొద్దువుచ్చి యల్లన మగిడెన్‌. 84 


క. మమునా(డు పెదవు లెండంగ 
నెజీ చెడి వదనంబు వాడ [3]నిస్సత్వముతో 
చిుగోచి గట్టుకొని క్ర 
మజ వచ్చెన్వాడు దుఃఖమలినాకృతియై. 85 


ఆ. వచ్చి వెచ్చనూర్చి యచ్చోటం గూర్చున్న 
వాని జూచి మనుజవల్లభుండు 
నీవు నిన్న రమ్య మౌవేషమున వచ్చి 
నేడి టేల వచ్చినాండ వనిన. 86 


సీ. చెప్పిన దీన నే సిద్ధియౌ నట్టయ్యు 

నడిగిన నాకిది యడంపనేల 

మేటి జూదరి యన వాటమౌ తివుటమై 
నాడుచుండుదు నే నహర్నిశంబు 
దృష్టియేమజక [37]నందియు జోగరంబును 


దిగయును గాళనాం దేటపడిన 
యచ్చులలోన నే యబై చ్చైన గైకొని 
మాటలాడిన యట్ల వేటుగలుగం 


ఆ. దలపుగతి వచ్చుంగోరినదాయ మనంగ[38] 
శకునిజూదము వీనియచ్చొకటి యనంగ 
గెలుపునాదిగ నొడ్డుచు గిలుబనేర్చి 
యెల్లపిడికిళ్ళు విడిపించి యేనకొందు. 87 


ఆ. ధనము గలుగ జూచి తమకంబు పుట్టించి 
మొదల గెల్వనిచ్చి పిదప గెలిచి 
నలువు రౌననంగ బలవంతు నైనను 
నిలువనాంగికొందు[39] నిమిషమునను. 88 


క. చతురంగంబున నే నతి 
చతురుండం గరితురగమంత్రిశకటకటప్ర 
[40స్థితి పరహస్తము సేయుదు 
క్షితి మెచ్చంగ రాజు బంటుదే( గట్టింతున్‌. 89 


క. ఎక్కడం గోరిన దాయము 
లెక్కువతక్కువలు గాక యేతేరంగా 
నెక్కటి నెత్తమ్మున గొ 
మ్మెక్కటియును నాడ నేన యెక్కటిం జుమ్మా. 90 


క. తగులు విరియైనం గడు మె 
చ్చుగ నాడుదు( బులుల మూ(టజూదంబులలో 
మిగులంగ నేర్చరిబాగిడి 
తిగుటన్‌ సొగటాల నే నతిప్రొఢుండన్‌. 91 


ఉ. మేదిని నిట్లు జాణలకు మెచ్చగు నాటలు నేర్చువారికే 
నాది యనంగ నొప్పుచు నహంకృతి నిప్పుడు దేప్పనాడి యా 
జూదమునందుం జిక్కి విరను ల్నను నవ్వంగ మేనివజ్రభూ 
షాదిసువస్తువు ల్లెలిచినాతని కిచ్చి వివర్ణ్ల మొందితిన్‌. 92 


ఉ. దైవబలంబు లేమి గతి దప్పిన నర్థము గోలుపోయితి 
న్నావుడు బుద్ధిగా దని మనంబున “కింపు జనింపంజేయ ను 
ర్వివరు డిట్లను న్వినుము వీజిండిచేతలు మాను మేదినిన్‌ 
దేవతల నృజింపు సుగతిస్థితులొక్కట నీకుం జేకుజున్‌. 93 


క. [411ధనమును సత్యము శౌచం 
బును నాదిగం గోలుపోవు భువి దుర్వుసనం 
బని యెన్నఃబడ్డ జూద 
మ్మున బ్ర బుంగుడు వంగుడౌటం బొందిది యగునే. 94 


క. జూదమున నలుండు చెడియెను 
జూదంబున నట్టిధర్మజుండును జెడియెన్‌ 
[2]జూదమున ధాతువాదము 
వాదంబునం దొడరం జే టవశ్యము గలుగున్‌. 95 


ఉ. హితుని తెజింగునన్‌ హితము నిష్టముం జేకుజ బుద్ధి చెప్పితి 
నృతిం బరికించి దుర్వుసనమగ్నుండవై చెడకుంటివేని 'సు 
స్పితి యొనగూడు లోక్‌మునం దేశువయుం జెడకుండు నన్న నా 
[43]కితవవరుండు నవ్వి యదిగేలిగ జేయుచు బల్కె. బ్రౌఢుండై. 96 


ఆ. ద్యూతకేళిరసము త్రోవ యెజుంగక 
పలికె దీవు వెడంగుభావమునను 
[44]వలనుగల్లి వాడ జెలమనీరము మాడ్కి 
దీన నర్ధ మొదవు తెరువు పుట్టు. 97 


క. ధనలాభంబు బురాణము 
వినికియు వాద్యంబు యోగవిద్యయు శాస్త్రం 
బును సంగీతము, గావ్యం 
బును నాటకములును జూదమున కెనయగునే. 98 


క. గెలుపుతమకమున( జిత్తం 
బలరంగాం గపటజూద మాడక యెవ్వం 
డలసుం డయి చనియె భువి ని 
పలజన్ము(డు వాడె కాడె పసరముభంగిన్‌. 99 


క. [45]ఒక రూక వట్టి పది వే 
లకు నొడ్డుచు నాడినట్టిలాభము గరద 
ప్పకయిత్తురుం గొంద్రనువరు. 
అకటా జూదంబులోన నన్ఫృతము గలదే. 100 


ఉ. ఆట జయంబుం జేకొనిన నర్థము చేకుజు దాన మేటిగా[46] 
నోటమిం జిక్కి ద్రవ్య మిడనోపని పేదల కడ్డమౌచు మా 
జట భజింప ధర్మ మగు నంతన మోక్షము గల్లు గావునం 
దోటికి జూచువార లిది దుర్వ్యసనం బన నమ్మవచ్చునే. 101 


ఉ. హితభావంబున బుద్ధి చెప్పితివి నాకిష్టంబుగా దాట సం 
తతము నృంతస మందంజేయు నొకచో దైవంబు దప్పించినన్‌ 
మతి వేజుండుల కెక్కునే ధనము సంపాదించెం బూర్వంబున 
నృతిమంతుం డను రాజు బుద్ధిం జని సన్మానంబుతో నుండెనే. 102 


మతిమంతుని కథ 


ఉ. నావుడుం దత్కథావివరణంబునకుం జెవి యాని భూవరుం 
డావిధ మేర్పడం దెలుపుమన్న దురోదరశీలుం డిట్లనున్‌ 


దేవసమాను(డైన జయదేవుండు నా ధర యేలుచుండె ర 
త్నావళిసంజ్ఞ నొప్పిన మహానగరంబున ధర్మశాలియై. 103 


చ. అతనికి గాంతిరేఖ యనునంగనకుం బ్రథమాంశగణ్యుం డౌ 
సుతు డుదయించి బాలు( డగుచు న్నయశాస్త్రము లాగమంబులుం 
గృతులు( బఠించి యోగములకీ లొకయింత యేణీంగి సర్వన 
మ్మతమగు నేర్చుకల్మి మతిమంతుండునాం బరంగెం బురంబునన్‌. 104 


మ. అతికాలంబునం బెద్దయై నృపుండు పుణ్యారణ్యవాసంబు ప్ర 
స్తుతమైన న్నయభూషణుం డను నమాత్యుం బిల్చి తత్సమ్మతి 
న్సుతునిం బట్టము గట్టి యేగె నట నస్తోకప్రభావాఢ్యుం డౌ 
మతిమంతుం డిట యేలుచుండెం దనసామ్రాజ్యంబు పూజ్యంబుగన్‌. 105 


క. రత్నాకరమేఖల( దన 
పత్నిగం జేపట్టి సుగుణబంధురుం డనంగా 
రత్నావళిలో నాయక 
రత్నంబై తేజరిల్లె బ్రజ రంజిల్లన్‌. 106 


క. రేలు నిగూఢాకృతితో 
వాలు సహాయముగ లోకవార్తలు. గీడు 
న్మేలును నరయుచుం దిరుగఃగ 
బాలుని నొకనాండు మంత్రి ప్రారనచేసెన్‌. 107 


నన 1 
క. మేదినిలో నీనడవడి 
యాదినృపాలకులచరిత మైనది నాకుం 
గాదనరా దొకగతి నిది 
గాదనియెద నాత్మ నుడుగాం దలపకుమీ. 108 


ఆ. నేడు చెప్పవలసె నృవుండు నీజాతక 
మడుగునాండు బుధుల కడను వింటి 
వినుము మొదలియంశమున( బుట్టినాడవు 
చోరశిక్ష నిన్ను సోకు ననిరి. 109 


క. రజనిసమయములం దిరుగకు 
సుజనులతో బొత్తుసీయు సోమకళాంకు 
నృజియింపుము హితులను మము. 
బ్రజలను జేపట్టు మిదియ ప్రార్థన మాకున్‌. 110 


ఆ. అనుడు బాలనృపతి యోగాకయని యొండు 
బుద్ధిం జూచి బ్రదుకు పొందు గాదు 
గామకోపలోభగర మత్సరమాహ 
ములనె కాని అరాజ్యపలముగొనదు. 111 


క. కామక్షోధాదులు ని 


స్సీమముగా విడువకున్న( జేటగు నొకచో 
నె మునినై యుండగ మజీ 
నామీందను జోరదండనం బేల యగున్‌. 112 


మ. ఇది తప్పం జను టొప్పు నంచు నడురే యేకాకియై యేగి భూ 
తదయాళుం డనుమౌనిచెత శుభతత్త్వజ్ఞాను(డై యంబికా 
స్పదమధ్యంబునం బెక్కునాళ్ళు పవనాభ్యాసంబుతో నుండెను 
న్మదసారంగకురంగసంమపరిగణ్యంబౌ నరణ్యంబులోన్‌. 113 


క. పోండిమి చెడియును దనమది 
వాయడీమి చెడనీక లబ్ధవైరాగ్యుండై 
వాం డతినియమంబునం బదు 
[48], మూండేండులదాక ధ్యానమున నుండంగన్‌. 114 


మ. ఒకనాం డేగురుదొగ లంతికమునం దొప్పారు మందారనా 
మకమౌ దుర్గము లీల నేలుచు మహాక్షాపాలుండౌ జీవర 
క్షకుకన్యాసదనంబు కన్న మిడువాంఛన్‌ వచ్చి యద్దేవి క 
త్యకలంకం బగుభక్తిభావమున సాష్టాంగంబుగా మ్రైక్కుచున్‌. 115 


క. లోకేశ్వరి నీకృప నీ 
కాంతుని కూంతురగు ప్రకాశినిసొమ్ము 
ల్మా కబ్బిన నం దలరెడు 
నాకల్పము నీకు నిచ్చి యరిగెదము చుమీ. 116 


క. అని కానికె మైకొని చన 
దిననాథుండు గ్రుంకె. దమము దిక్కుల నిండెన్‌ 
జనులు పనులుడిగి రారెకు 
రనువరులై తిరుగం జొచ్చి రానగరములోన్‌. 117 


మత్తకోకిల. గాలిచిరయు నొల్కిబూడిద గ్ర గ్రద్దగోరును గొంకియుం 
గోలయు న్వెలుగార్చుపుర్వులక్రోవి ముండుల బంతియున్‌ 
మైలమందుల కొయ్యకత్తెర మాజణుగన్నపుంగత్తియు 
న్నీలిదండులు నల్లపూతయు నేర్చుతోడుగ మ్రుచ్చులున్‌. 118 


క. చప్పు ల్ళాలించుచు: దమ 
చప్పు ళృడంచుచును జొచ్చి సందులలోనం 
జొప్పెటుంగకుండ [49]నేగుచు 
టెప్పలుమాటైన డాంగురింపుచుం బురిలోన్‌. 119 


ఆ. ఉలుకు మ్రగ్గునంత నొకచోట మొద్దుల 
యట్ల మెదలకుండి [50]1యన్నకరువు 
కొదవియంతనంత గొదుగుచు లోపలి 
మెలశు వరసి [51]కోటమలుకదాంటి. 120 


ఆ. పాలె మున్న వారిపై నొల్కిబూడిద 
మందు చల్లి పెద్ద మగులు కొంత 
కూల ద్రవ్వి రాచకూంతు రుండెడిమేడ 
కత్తిరించినట్టు గంటువెట్టి. 121 


క. తొడిదొడిం గ్రోవులపుర్వుల 
విడిచి దివియ లార్చి గంటి వెలు గాలోనం 
బడకుండ [52]జెలులు మాటంగ 
నొరయనిక్రియ నులుకులేక యొకరుండు సొచ్చెన్‌. 122 


ఆ. అచట నూర్సు లరసి యాబాల నిద్రించు 
టెజింగి యొయ్య డాయనేగి వాగు 
మీలం బుడికిపట్టు జాలరికైవడిం 
బుడికి పుచ్చుకొనియె( దొడవులెల్ల. 123 


సీ. అన్నియు నౌలకు నందిచ్చునప్పుడు 
మును స్వయంవరమున కనుచు డాంచి 
దండియపై నిడ్డ తపనీయమాలిక 
భుజము సోశ్‌న దానిం బుచ్చుకొనుచు. 
గన్నంబు వెడలి సంగడికాండ్రం గూడిన 
నందజు నుల్లాస మతిశయిల్ల 
దుర్గంబు వెలువడి దూరస్థలంబున 
సొమ్ముల తరబడి చూచునపుడు 


ఆ. వెనుక బురములోన ఘనముగా అంతయ్యె 
నారెకులును దివియ లందికొనుచు( 
గల్లపుట్టి ననుచు నెల్లదిక్కుల జాడ 
లరయః జొచ్చి (53]రప్రమత్తు లగుచు. 124 


క. ఆకలకలమున నిలువక 
యాకులులై పసి(డిపేరె యధికం బనుచున్‌ 
లోకేశ్వరికై గుడియా 
వాకిటం బాబుచును లోన వైచిరి మ్రుచ్చుల్‌. 125 


ఆపసి(డిపేరు గుడిలో 

దాపసుండై నిష్ట నున్న ధరణీపతికం 
టు. దగిలెం 
బాపంగారానికర్మబంధముభంగిన్‌. 126 


చ. తలవరు లంతలో బ్రతిపదంబును జాడలు వట్టి వచ్చుచున్‌ 
బలబలం దెల్లవాణి గుడిప్రాంతము డగ్గలీ యంతలోన నె 
[54)శ్చలనిజగాత్రుండై నియమసంస్థితుడౌ మతిమంతుం జేరి త 
దళమున వ్రేలుచున్న నవకాంచనమీలికం గాంచి యుగ్రులై. 127 


ఉ. మ్రుచ్చిలి రాచసొమ్ము లివి మున్నుగ నన్నియు. దెచ్చి మౌనివై 
యిచ్చట నున్న. బోవిడుతుమె వెసం జెప్పుము తోడిదొంగ లిం 
కెచ్చట నున్నవార లని యీడిచి చేతులు గట్టి మోందుచుం 
దెచ్చి కళంకతో వసుమతీపతిముందట బెట్ట రాతనిన్‌. 128 


సీ. జివరక్షకుం డను నీవు జివంబు వో 
నాడక చెప్పరా తోడివారి 
నెక్కడ నుంచితి తక్కినసొమ్ములు 
తెమ్మని కొట్టించి ధృతి యడంచి 
యొకయుత్తరంబు నీయక యున్నం జంపింపం 
గడంగియుం దనపేరికడిమి దలంచి 
[55]కోపించి కాల్సేయి గోయించి వెడలించె 
నాలోన నొకవైశ్యుం డతని బ్రోవం 


ఆ. గరుణ నుడుకునూనె గాపించి వగయార్చి 
కూడునీళ్ళు నొసంగి వాడు. దేర్చి 
పాటిగుడిసి యొక్కచో టం గట్టించి యం 
దునిచి దినము నరయుచున్న నతడు. 129 


క. [56]తనజన్మ ఫలము దప్పునె 
తను వెడలినమీందనైనం దప్పదు నేండీ 
యనుభవమునం దీర్చెదనని 
మనమునం దలపోసి యాత్మమరణం బుడిగెన్‌. 130 


శా. ఆవైశ్యోత్తము ప్రోపునన్‌ బ్రదికి పుష్టాకారు(డై రాత్రి నా 
నావైచిత్రి ననేకరాగముల గానం బింపుగాం జేయగా 
దేవస్తేక్రియ మేడనున్న నృపపుత్రీరత్న మాలించి కా 
మావేశంబు భజించి దాది నటకుం [57 బ్రార్ధింపం బుత్తెంచినన్‌. 131 


సీ. అది వచ్చి యాతనియాకార మీక్షించి 
మది రోసి క్రమ్మజ సుదతిం జేరి 
యిలంగల రాజపుత్రుల నెల్ల మెచ్చక 
యుండి నీ నిప్పు డామొండివానిం 
దెమ్మని పుచ్చితి కొమ్మ నీ వెబు(గవు 
నగుబాటు గాకున్నె జగములోన 
ననవుడు నమ్మక యాబాల తానభి 
సారికాకృతి గూఢచారి యగుచు 


ఆ. వచ్చి చూచి దుఃఖవహ్షిచేం గ్రాయచు 
దెలివి సెడక దేహదీప్తి మెజియ 
నజకంబడిన పసిండితెజంగున నున్న యా 
ధీరచిత్తుని జయదేవసుతుని. 132 


క, చూచి తను మజచి పైబడం 


జూచిన నాదాది నిలిపి క్షోణీపతికిన్‌ 
నీచందము చెప్పి తదా 
జ్ఞోదితగతి నితనిం గూడు టొప్పుం గృశాంగీ. 133 


వ. అదియునుం గాక. 134 


క. మును నీవు స్వయంవరమున 
కని డాచిన కనకమాలికాభరణం బీ 
తని ముట్టి వచ్చెం గావున 
నొనరినపతి యితడె కాంగ నొప్పుం బదమా. 135 


చ. అని మగిడించినం దిరిగి యంతిపురంబు కేగి మీనకే 
తనుం డభిమానముం దగవుం దాల్మియు సిగ్గు నడంపం దెంపునన్‌ 
జనకుని వేడి నీవు నను జంపినపాపము నొదువా(డ వీ 
పని కెడచేసితే ననుచు [58] బ్రార్ధన యేర్పడం జేసి మ్రైక్కినన్‌. 136 


మ. అకటా పేరును బెంపు సొంపు నతిరమ్యాకారముం గల్గ్టువా 
నికి నే నిచ్చెద నంచు గారవముతో నిన్నుంప నీ విట్లు వం 
శకళంకం బొనరించి తీవు మొద లెంచం గోర వీమొండివా 
నికి మోహించితి మాకుం జిచ్చిడితివో నీవేల మేమేటికిన్‌. 137 


క. అని పదరు టియ్యకోలుగం 
జని సఖులును దాను వెజివు సమయించి ప్రకా 
శని మతిమంతుని దోడ్కొని 
తనమేడకుం [59]దెచ్చె( బ్రజలు దను నవ్వంగన్‌. 138 


ఆ. తెచ్చి జలకమార్చి దివ్యాంబరంబులు 
గట్టనిచ్చి మంచిగంద మలంది 
యిష్టభోజనమున( దుష్టి గావించి యా 
కొమ్మ తన్ను నతనిసొమ్ము( జేసె. 139 


వ. అంత. 140 


క. వెఐ పుడిగి యతడు రతికళ 
లెబుపడంబొదలుతివుట హృదయము గరంగన్‌ 
నరకంబడియును జవిగల 
చెణకుక్రియం దీపులుట్టం జెలువం గలసెన్‌. 141 


వ. ఇట్లు కలసి సతిపతు లుండునంత. 142 


క. ఒకనాంటిరాత్రి తేజ 
ప్రకటాకృతు లిద్ద రనిలపథమున డిగి మె 
డకు వచ్చి నిలిచి రాబా 
లిక పతిపానుపుననుండి లేచి తలంగన్‌. 143 


సీ. నిలిచిన వారి యుజ్జ్వ్షలదివ్యతేజంబు 
చూచి దిగ్గనం దాను లెచి యచట 
నిద్దణం గూర్చుండ నిడి యర్చనము లిచ్చి 
యేల విచ్చేసితి [60]రెవ్వ రనుడుం 
గార్యంబు నాచేత ఘటియించు విఘటించు 
నీ వెంత తా నెంత నిలువుమనుచు( 
గలహంబు బుద్ధికి గర్భంబునకు నైన 
నింద్రుండు మాన్పించి యిటకు. బుచ్చి 


ఆ. నీవు నిర్ణయింపు దేవేంద్రునానతిం 
ద్రోవరాదు నిక్షితుండ వీవు 
బుద్ది ఘనమొ కర్మము ఘనంబొ చెప్పుమా 
యేను బుద్ధి గర్మ మితం డనిన. 144 


వ. అతడు విని బుద్ధికర్మంబుల కిట్టనియె. 145 


ఉ. ఎంతటివా(డ నేను దివిజేంద్రునియానతి నన్నుం గూర్తి నేమ 
యంతటివారు వచ్చిన గృతార్థుడ నై నైతి ఫలానువృత్తి 
పంతము మీ రెజుంగరె శుభం బశుభంబును గూడి చేయుచో 
గొంతయు. గీడు లే దుభయకూటము గాదె ఫలంబు పట్టునన్‌. 146 


ఆ. బుద్ధిదేవి నీవు పొందుగా [61]నిలువక 
కర్మఫేలము లెట్లు గదియు నైన. 
దండ్రి కర్మ మీవు తనయవు  మీతండ్రి 
యెక్కు డై డైన నీకు నేమికొజంత. 147 


క. దుర్మార్గునకును బుద్ది న 
ధర్మునకును విధికృతంబు తప్పదు “బుద్ధిః 
కర్మానుసారిణీ" యను 
మర్మము చెప్పుదురు నీకు మటీ యొక తెరువా? 148 


క. మును బుద్ది ద్రోవజాలని 
నను దృష్టాంతముగ నమరనాయకుం డిటకుం 
బనిచే ననుం జూడ జగడము 
పనిలే దని యొడ(బడంగ బలికి వినతుండై. 149 


ఉ. చే టటుదప్ప లక్ష్మి నిరసించి వనంబున మౌనినైనచో 
నాటునం గాలుం జేయిం జనునాపదం బ్రాణము తీపినుంట నీ 
జోటియు వెంట వచ్చుటయు( జూడ నయుక్తము లైన వింక నే 
పాటుల బెట్ట జూచెదవొ. బాపు, విధీ! నిను మీజివచ్చునే. 150 


చ. అని వినయోక్తిగాం బలికినంతనె కర్మము బుద్ధియుం గడం 
కను దెరు వేది మాకనుచు; గైకొని యొక్కటి యౌమ నిర్ణయం 
బునకు( బణంబుగాం గడు బ్రమోదముతో నమృతంబు దెచ్చి పో 


సిన నతికాంతిగా నతని చేయును గాలును వచ్చెం జెచ్చెరన్‌. 151 


ఉ. ఈగతి బ్రోచి వారు సన నీవల బాలిక యేగి హస్తపా 
దాగమనప్రకారము ప్రియంబుగం దండ్రికిం జెప్పె నాతండు 
న్వేగమ వచ్చి యల్లుని నవీనరతిప్రియుం జూచి యాత్మపు 
త్రీగుణభాగ్యసంపద నుతించుచుం గౌగిటం [62]జేర్చె నాతనిన్‌. 152 


చ. అతనిచరిత్రముం దెలిసి యత్యనురాగముతో నతండు దా 
సుతరహితుండు గానం దనక్షోణికి నాతని రాజుం జేసిన 
న్మతి నతిహృష్టుం డౌను మతిమంతుండు తత్పురి యేలుచు న్నిజ 
క్షితి కరుదెంచి మంత్రికులసేవితుండై సిరు లొందెం గావునన్‌. 153 


క. నీవెరవును నావెరవును 
దైవగతిం గాని కొనదు దయ గలిగిన నా 
త్రోవల నాడుచు నుండగ 
నీ వర్ధముప్రాపు గమ్ము హితభావమునన్‌. 154 


సీ. నావుడు నట్లకాం గావింతు నూజడు 
మని వాని ననిపిన యవసరమున( 
బరదేశు లిద్దజు భాషించుచో నొక 
డిల యెల్ల గ్రుమ్మరి యింద్రకీల 
నగముపై నున్న మనస్సిద్ధి యనుదేవిం 
జూడ మైతిమి విశస్తులము మనము 
అష్టదిక్కుల నున్న యష్టభైరవులకు 
నష్టాంగరుధిరంబు లర్చనముగ 


ఆ. జేసి కంఠరక్తసిక్తంబు బలియిచ్చు 
జనులకోర్కు లెల్ల శక్తి యిచ్చు 
నమ్ము(డనుచు శాసనము వ్రాసియున్నది 
[63] యచటియాత్ర సేయ నరుగ మకట. 155 


క. అని పలుకంగ వృత్తాంతము 
విని విక్రమభూషణుండు విస్మితు(డై వా 
లును మగతనముం దోడుగం 
జనియె న్మునుచనిన సవ్యసాచికి నెనయై. 156 


చ. అట చని కాంచె భూమివరు( డర్జునసిద్ధితపోనుకూలముం 
గుటిలకిటిద్విపారిమదకుంజరసేవితసానుమూలముం 
జటులగుణచ్చటారటి తసంయమిరక్షణపుణ్యశీలముం 
గటకమణిద్యుతిప్రకటకందరకూలము నింద్ర లమున్‌. 157 


చ. కని గిరిమీంద నున్న గుడికందువకుం జని యందు దీర్భమ 
జ్ఞన మొనరించి వచ్చి కొనసాగంగ దేవికి భైరవాదికం 
బునకుం బ్రియంబు సేయ దనమూర్తి వధింపను వేడ్క ఖడ్గ మె 


త్తినం గరుణాప్రసన్న యయి దేవత యాతని నడ్డపెట్టుచున్‌. 158 


ఉ. ఇచ్చకు పరిసర మేమట వే(డుము కా దనాక నీ 
కిచ్చెద నన్న [*4|భూమివరు+ డీవు ననుం గరుణించితేని యే 
యొచ్చెముః జూడ కాడుచును నోడుచు నిర్ధనుం డౌదునున్న యా 
దిచ్చున కెల్లకాలము నతిద్రవిణం బొసంగం దలంపుమా. 159 


క. అని వేడి యతని కర్ణము 
తనియంగ నిప్పించి సమ్మదంబునం బురికిం 
జనుదెంచె విక్రమార్కుండు 
తనతిరుగుడు సర్వజనహితంబై నెగడన్‌. 160 


ఉ. వెంచలం జెర్వులన్‌ బయల వెన్నెల రేగటంజౌట నైన వం 
చించక యొక్కచందమున జిన్కులు మున్నడం బంచినట్టు వ 
ర్లెంచు నవాంబుదంబుక్రియ జీవనకారణ మౌచు లక్ష్మి ప్రా 
న నెల్లవారలకు( బెట్టినయాతండె దాత గావునన. 161 


క. నీ కింత దానచతురత 
లేకునికిని దిని నెక్కలే వనవుడు న 
ట్లాకర్ణించి యతండు హిత 
లోకము గొల్వంగ మగిడి లోనికిం జనియెన్‌. 162 


శా. దుర్గానాయకమానసాంబురుహసంతోషక్రియాహంసు నం 
తర్గూఢస్థితవైరిదానవవి భేదక్రిడనాప్రాఢు స స 
స్మార్గారూఢమునీంద్రచింత్యనిజనామస్తోముని న్రక్షిత 
స్వర్గాకఃపతి నిందిరారమణు గంసధ్వంసిం దార్జ్యధ్వజన్‌. 163 


శా. వ స్తనువర్ణభూధరధనుర్ణ్యాపన్నగాకర్షణో 

దస్తాం నిధికన్యకారమణబాణాగ్రానలావ్లుప్టెదై 

తో మాశ్రయదుర్గనిర్హతకురంగాక్షగణాగణ్యచ 
సెర్దోదకశాంతకోపదహనున్‌ సోమార్కవహ్నొక్షణున్‌. 164 


మాలిని. దురితహరచరిత్రా తోషితాత్మీయమిత్రా 
పరుషజనవిదూరా భక్తరక్షావిహారా 
స్థిరతరనిజకీర్తీ దేవతాచక్రవర్తీ 
పేరహరహరిరూపా బుద్ధసిద్ధస్వరూపా. 165 


గద్యము. ఇది రాయగజగంధవారణ వైరిమండ లికభేకఫణీంద్ర వీరఘాట్టవిభాళ 
కళింగదేశనిర్దూమధామ త్యాగనాగార్జున కర్ణాటద్రవిళాంధ్రమహా 
రాష్ట్రభూపాలరూపనూపురసుందరచరణారవింద సనదపోలిపురవరాధీశ్వర 
వెలనాంటిప్పథ్వీశ్వర రాజ్యసముద్ధరణ కొజివి వెన్నయామాత్యపౌత్ర 
హరితసగోత్రపవిత్ర సకలసుకవిమిత్ర కసువరాజతనూజ గోపరాజప్రణీతం బైన 
సింహాసనద్వాత్రింశీక యనుకావ్యంబునందు విక్రమార్కునిదివ్యసామర్థ్యంబును 
సర్వదాతృత్వంబును మతిమంతోపాఖ్యానంబును సాహసాంకు 


సర్వోపకారత్వంబు నన్నది దశమాశ్వాసము. 


మూ. 


. నడ్డు పెట్టి 


2. జెప్పెదను సువ్యాపారశౌర్యోదయోన్మద 


యు 


(09 ౦ A 0 ల ఏ 


. నాయుర్వర్ధన మదియె తనకు నునికిం గోరున్‌ - నాయుర్వృద్ధి దలంప నలవి 


యున్నది మీకున్‌ 


. సయుక్తి( జెప్పె 

. అందు రవిదనుజమంత్రి ముఖ్యగ్రహమ్ము 

. శుక్రుని డాసి 

. నిరిసిన వనపంక్తు లెండనెడ త్రెవ్వని (నెడతప్పని) 

. మున్నానర్చను 

. శక్తికిం దగిన శాంతి యొనర్చును వర్షణం బగున్‌. యొనర్పుమతర్షణంబులన్‌ 
10. 
11. 
12. 
13. 
14. 
15. 
16. 
17. 
18. 
19. 
20. 
21. 
22; 
23. 
24. 


భూజనుల్దనియ 

నింపుగ బూజలు నీగులు శాంతిం జేసి 
గగనాంతమునందశరీరి 

శాపురి శక్తి సంతసిలి సత్వము 

కాశము ముట్టి నాకడం బ్రకాశభజించితి 
చనుదెంచె వేగ నెలమిన్‌ ధాత్రీశుం డుజ్జేనికిన్‌ 
నీ కరవీసంబును లేదు 

విహితాశీర్వాదమౌ భూసుర 

గొలువ నాస్వర్లోజ్వలద్భూషణా 
సుధాకరదానవినోది; నుదారసదానవినోది 
మహానిర్వాణులై యుర్వరన్‌ 

నంభారవం బారగన్‌ 

ఆయవసరమున నాఘనుం డాయావును-- ఘనుంజై యాయావును 
జికట్లయట్లు 

కుట్టిడించి, ధేనుడించి 


25. మిక్కడ 

26. గజములయంతమృగ 

27. కెంపు దేర 

28. నవని బీటవెట్టి యావులించెడు 

29. గురియంజేసి రధయదాయకునిపై వేడ్కన్‌ 

30. కల్పభూజాదులచే, పట్టుసురలోకమనంగా 

31. న్మానవనాథ పైచి యభిమానము దాల్చితి గాన 
32. గాంచి కెనయై రాజిల్లుచు న్నుండగన్‌ 

33. ఉద్దాలు = చెప్పులు. ఉద్దాలుం మ్రైయంగా నుల్లాసమున జొక్కి యొయ్య జేరి 
34. నొడిలోనం బోసికొనుచు 

35. దీపులువుట్టన్‌ 

36. నీచత్వముతో 


37. సందియు జాగరంబును దిగయునుగరయునా-నంటయు జాగరంబును 
దీగయుగరము నైదింటబడిన 


38. దాయమేసి 

39. నాచికొందు 

40. స్థితవరహస్తము 

41. ధనము యశమును సత్యంబును ... బ్రుంగుడు బ్రుంగుడౌట-బ్రుంగుడు మగ్గు 
డట 

42. జూదమునం జాంబూనదవాదంబున 

43. కితవరుం డల్లనవ్వి 

44. వలను గల్లియాడ 

45. ఒకమాడపట్టి .. . నెర రప్పక-గొండ్రందజు, గాండ్రనుడుకు 

46. దానగామమా- దానదానగాదు పేరోటమి 

47. ములనెకాదు రాజుబలముచనదు 

48. మూండేండయలదనుక. మూండేండ్లందాక 

49. నీగుచు 

50. యన్నకదవుకో దివియంతలేచి 

51. కోటచలుకదాటి 


52. 
53. 
54. 
55. 
56. 
57. 
5రి. 
59. 
60. 


61. 
62. 
63. 
64. 


శాలమాటుగ-చెయ్యిమాటిడి 

రతిభయార్హు లగుచు-రతివిహస్తు లగుచు 
శ్చలమునవేషయోగమున సంస్థితు 

గొంచుచు నతనికాలుంజేయు గోయించ - రోజుచు నతనికాలుంజేయి 
జననఫలముదప్పునె యీ 

బ్రార్థించి-న్నర్థించి 

బ్రార్ధన నేర్పడం జెప్పి మ్రైక్కినన్‌ 

నేగె 


రెవ్వ రేమి, కార్యంబు నాచేత ఘటియింపంగా మదిందలంచి వచ్చితి రది 
తెలుపుమనిన 


విడ్వడ, విడ్వక 

జేర్చెం జచ్చెరన్‌ 

యచటం జూడంబోద మనుచు నిట్లు 
నాకువలయేశ్వరుండుం గరుణించితేని 


ఏకాదశాశ్వాసము 


మన య న య య 


క. న్రీసహితకంఠభూషణ 
వాసుకిఫణరత్నరుచిరవపు రర్భకృతా 
[11వాసనిజతోషమయ గౌ 
రీసఖ్యవిహారి నిందురేఖాధారిన్‌. 1 


ఇరువదియెనిమిదవ బొమ్మకథ 


మ. కడుభ క్తి న్మదిలోన నిల్పుకొని లగ్నం బొప్పుగాం గూర్చి పెం 
పడర న్విప్రులు తన్నుం జేరి కొలువన్‌ హర్షానుకర్షంబు లే 
ర్పడ నాభోజమహీవరుండు మజియు న్ఫద్రాసనం బెక్కున 
య్యొడం బాంచాలిక యడ్డపెట్టి మజి సభ్యేష్టంబుగా నిట్లనున్‌. 2 


చ. ప్రియమున నిల్వరింపక గభీరగుణం బిటు లుజ్జగించి సం 
శయ మగునుద్యమంబునకు( జాగిన నేల ఫలించు నీకును 
జ్ఞయినినృపాలుథంగీ నతిసాహసము న్సకలోపకారమున్‌ 
దయయును లేక యిచ్చటం బదం బిడవచ్చునె భోజభూవరా. 3 


చ. ఆతనిగుణంబు లెట్టివని యానతి యిచ్చెదవేని నిల్చి ని 
మతి నిక నాదరించి వినుమా వినిపించెదం గొతకొంత యు 
దతపరిపంథికుంజరవిదారణసింహపరాక్రము న్మత 
(2)క్రతుసఖు నార్తలోకహితకారణు నెట్లు నుతింప నేరుతున్‌. 4 


ఉ. యాచకపారిజాత మని యర్దులు దన్ను నుతింప ద్యాగభో 
గాచరణంబునం బరంగి యబ్ధులు మేరగ నుర్వియెల్ల సం 
కోవము లేక యేలుచు నకుంఠితవిక్రముండై విదెశముల్‌ 
చూచుమనంబుతో నతండు జోగివిధంబున నేగి యొక్కండున్‌. 5 


ఆ. గురిజపేరు లజుతం గొమరార ధరియించి 
యడవిమొల్లలం గురులందు. జెరివి 
పాటుటాకులు మొలబాగుగా గట్టి యే 
తెంచుచెంచుసతుల. గాంచి కాంచి. 6 


క. మాకందములును రక్తా 
శోకములును జంపకములు సురపొన్నలు నా 
లోకించుచుం బ్రియపడి నరం 
లోకేశుం డొక్కవనములో దిరుగంగన్‌. 7 


సీ, అతని ప్రతాపాగ్ని నవమానితంబైన 
పగిది బింబమున( దాపంబు వొదల 
నంభోజహితుండు మధ్యాహ్నకాలంబున 
నిప్పులు వర్షించుచొప్పు దోప 
సర్వజంతువుల కసహ్యంబుగా మహా 
నగము లెండంగ నెండ నిగుడణజేయం 
బలుచనయ్యును జౌటిపట్టులు వేడిమి. 
గసవులు మొదలారం గమరంజొచ్చి 


ఆ. విహగకులము తాము విహరించుతరువుల 
కేగ కీరములను నీంగందొడంగ 
వడ ఘనంబు గాంగ వాయువు వీతేర 
జగము శూన్యమైన చంద మొందె. 8 


క. ఆవేళ బేదచెంచుల 
కావాసం బైన పల్లెప్రాంతంబున ఛా 
యావితతము లగు సురిగల 
క్రేవం బరిశ్రమము దీర్చ క్షితిపతి నిలిచెన్‌. 9 


చ. ఆట పరదేశికు ల్నలువు రధ్వపరిశ్రమఖేదఖిన్నులై 
నిటలములందుం జెంజెమట [3]నిల్వక చెక్కులు జాజి నెండచేం 
గటముల రక్తకాంతి నధికంబుగ జొత్తిల దప్పి నోష్టసం 
పుటములు వాడంగా వగరుపుట్టంగ వచ్చిరి వెచ్చనూర్చుచున్‌. 10 


క. వారం గైకొని శీతల 
వారిం దృష దీర్చి గారవముతోడ ఫలా 
హారంబు లొసణగి క్షుత్సరి 
హారం బొనరించి యలంత యంతయు. దీర్చెన్‌. 11 


క. సమనంతరంబ మీ కీ 
క్రమమున బెట్టలయనేల ఘర్మాంతపరి 
భ్రమణమున నింత పుట్టునొ 
విమతులు వధియింపంగడంి వెనుదగిరొకో. 12 


క. నావుడు నొక్కరుం డాతని 
భావజ్ఞాం డనుచు మిగుల బ్రణుతించి నిజం 
బీవ యెజీంగితి వట్లౌ 
నావిధ మేర్పడ(గ విను భయంకర మరయన్‌. 13 


క. ఈతల మూండామడలం 
దాతతముగ మాల్యవంత మనుగిరి మెజియున్‌ 
వేతాళనగర మనంగం గి 
రాతేశ్వరుం డేలునొకపురం బున్న దటన్‌. 14 


చ. దయ యొకయింత లే దచట ధర్మము పేర్కొనరాదు ప్రాణసం 
శయము విదేశి కయ్యెడ రసాలవనాంతమునందు శోణిత 
ప్రియ యను నొక్కదేవత యభీష్టవిధాయిని భీషణోన్నతా 
లయమున నుండు. గొండరికులంబున కెప్పుడు నింటివేలుపై. 15 


ఉ. ఏము విదూరయానమున నెంతయు. జిక్కి యనంతరంబ వి 
గ్రామపదంబు గోరుచు రసాలసుశీతలమైన దేవతా 
ధామము చొచ్చి చండికకు దండనమస్కృతు లాచరించి యా 
సీమనె యుంటి మొక్కవలచేరినపక్షులభంగి నజ్జతన్‌. 16 


క. ఆయెడ నగరము దెసన 
న్యాయత( బోనీక పట్టు డరికట్టుండు వే 
డాయుచు మెడగట్టుం డని 
కూయిడం బెను అంతు పుట్టె గుండియలదరన్‌. 17 


చ. చందనకుంకుమార్దుఘనసారనవాక్షతపాత్రహస్తయై 
సుందరి యోర్తు భూషణరుచు ల్మెజియ న్వనలక్ష్మి పోలిక 
న్ముందజ నేగుదెంచి గుడిమోసలం: దూజుచు మమ్ము గాంచి చూ 
డ్కిందయ దొంగలింప( బలికం బలుకు ల్శది కింపుపుట్టంగంన్‌. 18 


చ. వెజవక యున్నవార లిట వెట్టీతనం బిది గాదె కొండరుల్‌ 
చుటు కొకయింత లేక [4]మనుజుూం దమదేవత కిందు నిత్యముం 
జెయి పొనరింతు రిప్పు డది [5]సేగి విదేశులం బట్టుచున్నవా 
రెజుంగంగ జెప్పితి న్వెడలి యేగుండు ప్రాణము సడ్డ గల్లినన్‌. 19 


చ. అనవుడు నేము నాత్మహృదయంబులు మిక్కిలి తల్లడింపం జ 
య్యన వెలి కేగి వాకిట భయంకర మైనం దదీయపశ్చిమం 
బునం గలుకోట యెక్కి సురపొన్నలు నేపెలు నున్నతఈటలో 
గనుకని బాణి వచ్చితిమి క్రమ్మజీ చూచుచు బమ్మరించుచున్‌. 20 


మ. నడుము న్నిల్వ(గనోడి యారములలోన న్ముండ్ల గండ్లం దడం 
బడుచు న్లేచుచు రెండుయోజనములుం బ్రాణాపదందాటి కా 
అడవి న్నీరముపట్టు గానక నిరాహారవ్యథం జిక్కి యి 
క్కడం బుణ్యాత్ముని నిన్నుం గాంచితిమి సౌఖ్యం బయ్యె భాగ్యంబునన్‌. 21 


క. పోయెద మిశ నీవా 
కోయల నగరంబు పొంతకుం జనవల ద 
న్యాయులు వాండ్రని చెప్పుచు 
బోయిరి కుతుకమున జనవిభుం డిటకదలెన్‌. 22 


ఉ. అంతటం గాంచె నాతడు నిరంతరపర్ణఫలప్రసూనని 
శ్చింతము రామపాదసరసీరుహచిహ్ననితాంతరమ్యప 
ర్యంతము భూర్జపత్రలిఖి తోపగ తోత్సు కకిన్నరీ ప్రియో 
దంతము పుండరీకహరిదంతదురంతము మాల్యవంతమున్‌. 23 


క. ఆపర్వతంబు చేరువ 
బాపాత్ములకెల్ల నునికిప ట్టగుపుర మా 
భూపాలుడు గాంచి తదీ 
యోపాంతవనంబులోని కొయ్యన నేగెన్‌. 24 


సీ. ఆచ్చట నొకసరోజాకరంబున( గృత 
స్నాను(డై దేవతార్చనకు నేగి 
నిచ్చలు. గ్రొత్తమౌ నెత్తుట జొత్తిల్లు 
రంగంబు గల గుడి రాజు చొచ్చి 
ఖడ్గంబు మాతులుంగ ఫలంబు నభయంబు( 
బునుకయు నంకుశమును వరంబు 
సురియయు సూత్రంబుం గరముల ధరియించి 
శోణితప్రియ యున్న సొంపుచూచి 


ఆ. యుగ్రదేవత యని యూహించి తలకక 
రక్తపుష్పము లనురక్తితోడ 
నొనర( బూజచేసి వినుతించి ప్రణమిల్లి 
యచట గొలిటియున్న యవసరమున. 25 


వ. ఆనగరంబుదెసనుండి దిమ్ము రే౧ినయట్లు [6])త్రూంగొమ్ములు 
బువ్వనంగ్రోవులునుం దప్పెటలును డక్కులును బెక్కువిధంబుల దిక్కులు 
చెవుడుపజుపుచు మ్రైయ నవ్వాద్యరవంబునకు బాసటయై తమయార్పులుం 
బెడబొబ్బలును గిరిగహ్వరంబుల నుపబ్బృంహితంబులుగా గంధపుష్పార్చితుం 
డగు నొక్కదీనుని నడుమ నిడుకొని కుజుచ |7]కాసకోజలు మెఅయించుచు 
బరికెతలల కజికు(గొండరులు సనుదెంచిన నప్పరమకారుణికుండు. 26 


ఉ. దీనుని నేటి కిచ్చటికిం దెచ్చితి రింతట దేవి మెచ్చునే 
హీనుడు దుర్చలుండు జడు. డేడ్చెడి వీ. డవలక్షణుండు మీ 
రీనరు దెచ్చి చూపి జగదీశ్వరి ని ట్లడికింపం జూతు రే 
యేనుగు చిక్కెనేని మణీ క|యండలిచెట్టునః గట్టవచ్చునే. 27 


క, వీనిం బోవంగనిం డిదె 
నే నుత్తమకులుండ మాంసనిబిడుండం బ్రియన 
స్మానసుండ నన్ను నరబలి 
గానిచ్చిన దేవి మెచ్చుం గరుణం బ్రోచున్‌. 28 


వ. అని యద్దేవికి నుద్రేకంబు పుట్ట వాని నిరసించిన తాను మెయికొనిన నాబోయలు 
నీకొడీనినే చంపించుట మే లని వానిని విడిచిపుచ్చి యతనికి నట్ట 
గంధపుష్పాక్షతాదు లిచ్చి దేవిచేరువ గమ్మని యతనీ ముందట నిడీ తలంగిన. 


29 


ఆ. మెచ్చుగాంగ నిట్టి మెకము [9]సాళించెద 
ననుచు జండిమంత్ర మొనర(జెప్పి 
పూజకుం డొకండు భూమీశుతల ద్రుంప 
బెడిదమైన వాండియడిద మెత్త. 30 


క. ఆతని ప్రభావమున బరా 
హతయై తద్దుణము మెచ్చి యయ్యెడ నాదే 
వత యడిదము గొని మతినా 
తతమగు రోషమున వానితల దెగ నడిచెన్‌. 31 


శా. ఆపాపాత్ముని నట్లు ద్రుంచి నవరక్తాస్వాదనప్రీతయై 
భూపాలోత్తముధర్మముం దయయు. దెంపు న్మెచ్చుచుం బ్రేతభూ 
తొపేతంబగ డాకిసీసముదయం బుప్పొంగుచు న్నర్తన 
వ్యాపారంబులం దోొడుసూపం జెలంగెన్‌ వ్యక్తస్వరూపంబునన్‌. 32 


ఉ. అంతం బ్రసన్నయై నిలిచి యార్తశరణ్యుని నిన్ను మెచ్చితిం 
జింతిత మైన కార్య [10]మిదె చేకుఖి నిచ్చెద వేడు మన్న భూ 
కాంతుండు మక్కి నీదుకృప గల్లిన నేమి కొజంత నేడు నా 
కింతియ చాలు మర్హ్యబలి యెొన్నండుం గోరక పూజ నూదుమా. 33 


మ. అని ప్రార్ధింపంగం బూజకుండు నట దివ్యాకారు(డై యంబరం 
బున భాసిల్లుచు నిల్చి ఖేచరుండం [11]గర్పూరాంగు(డ న్నేం గుబే 
రుని శాపంబున స్రుక్కి యీగతి నతిక్రూరుండనై యిప్పు డో 
జననాథా భవదాగమంబు కలిమి న్నాపావధిం బొందితిన్‌. 34 


క. నావుడు వెజం గందుచు నీ 
కేవిధమున శాప[12] మొదవె నీకథ తెలియం 
గా వినిపింపుము మాకని 
భూవల్లభుం డడుగ దివ్యపురుషుండు వల్కెన్‌. 35 


ఆ. ధనదు దేవపూజ కనువగు క్రొవ్విరు 
లెచట నైనం గోసి యెన తెత్తు( 
[13]దెల్లవాజ విరులు దేనొకనాం డేగి 
మధువనమున నొక్కమగువ( గంటి. 36 


క. అన్నెలంతుక యెదురను సుర 
పొన్నలు గోయంగ వచ్చి పుషప్పాయుధుచే 
నున్న నెజవాదియమ్ముల. 
గన్నుల నగుచున్న చెలియకడకుం జనియెన్‌. 37 


క. అట చని మదిసమ్మద ము 
తృటముగ సఖి. గౌగిలించి కానగరా వో 


విటవంచని [14]యిన్నిదినము 
లెట పోయితివనిన నదియు నిట్లని పలికెన్‌. 38 


క. రతిలంపటు(డును శృంగా 
రతిలకుండు ననగ విటులు రసికత్వమునన్‌ 
క్షితిం దిరుగుచు [15]నావెర వ 
ద్భుతముగ విని నన్నుం గ౧ెలువయబూనికడంకన్‌. 39 


క. నాయింటికి నరుదెంచిన 
నాయిద్దటి కేను జందనాగురుకస్తూ 
రీయుతముగ నుపచారము 
సేయించితిం [16]దెక్కరముగం జిత్తము లలరన్‌. 40 


వ. తదనంతరంబ వారలు కుసుమంబులుం దాంబూలంబులు. బుచ్చుకొని యో 
విటవంచనీ నీ పేరు నిజంబుగ నెటువంటి విటుల నైన మోసపుత్తు వంట 
నిక్కువంబే యని యడిగిన. 41 


క్‌. కల్లలు నిజములు ధర్మము 
మొల్లంబును బ్రియము మోహమును నలుకయు న 


య్యుల్లసము నయము సరిగా 
జెల్లును వెలయాండ్రయందు క్షితిపతులందున్‌. 42 
% వ వ 


(43-46 గ్రంథపాతం) 


సీ, మజీయు నొక్కండు బ్రాహ్మణవిటుం డనువరి 
ననుంగోరి చనుదెంచి నాకునైన 
తగులెల్ల విని నన్ను దర్శింప మణీ యుపా 
యము లేక సుధ పొన్న లమరంగట్టి 
మూ డెత్తులుగం జేసి మును మాలకరి వోలె 
నేతెంచి నాచేతి కిచ్చినంత 
నిరుదెసలం దున్న యిద్దజ కొసంగి యం 
దొక్కటి నేం గొన నుత్సహించి 


ఆ. యందు. దేనె గ్రోలు నళిం జూచి యిదియును 
క్షణము సౌఖ్య మొందుంగాక యంచు 
ముడిచికొనక దండ దొడమీంద నిడుకొంటిం 
గ్రొత్తవాని కియ్యకోలు గాంగ. 47 


వ. తరువాత వానికి బసిండిటంకం బిప్పించి సంచిలో బడినయప్పుడు గాని యిది 
దక్కదని పలికి యాతుమ్మెద ప్రియము చెడకుండు మాగవని యొద్ది 
సురపొన్నమీంద విడిచిపొమ్మని వీడుకొలిపిన వాడును నట్టు చేయుచుం జని 
మత్సమాగమంబునకుం బెక్కువిచారంబులు సేయుచు నెజజాణయగుటం జేసి. 


48 


ఉ. నిష్కము సంచిలో బడుట నీరజమిత్రుండు రగ్రుంకువేళ గాం 
బుష్కరనేత్ర చెప్పె నళి పొన్నపయి న్విడుమంట లోనికిన్‌ 
దుష్కరవృత్తిగా దదియు త్రోవ చుమీ యని చూపు టయ్యె నే 
శుష్కవిచారము ల్వలదు సూర్యుడు గ్రుంకిన నంద యేగెదన్‌. 49 


క. అని నిశ్చయించుకొనునడ 
వనజాప్తుండు నిప్పుమాడ్కి వారిధిలోన 
న్మునుంగంగ నెగసిన పొగ క్రియ 
ఘనముగ దిమిరంబు దిశల(గనుకని పర్వెన్‌. 50 


ఆ. అంత. బ్రొద్దు వుచ్చి యంధకారంబులో 
బొన్న యెక్కి వచ్చి పొంచిపొంచి 
జగతిమీ(ద నొక్కశయ్యపై. బురుషుల 
నడుమ నిద్రవోవు నన్ను లేపె. 51 


కన కన కన 


(52-54 గ్రంథపాతం) 


వ. పిదప నయ్యిద్దజం గదలించి యిప్పుడు నాతోడం గ్రీడసల్పినవాం డెవ్వండు 
చెప్పుడా యనిన వాండ్రు నుడొరుల. జెప్పుకొని తారు గాకుండుట దెలిసికొని 
[17|కళవళపడి యిది యేమి చోద్య మని విచారించుచు నుండంగ, నేను, బగలు 
వచ్చిన మాలకరి యప్పుడు దెచ్చిన మూండెత్తులలో నీరు దెసననున్న మీకు రెంటి 
నిచ్చి కడమ నాకొసంగిన దండయందు. దుమ్మెద సుఖియింప నిమ్మని తొడమీంద 
నిడుకొనినభావంబు మీ రెజుంగరైతిరి. 55 


క. ఆరసికుం డెజీంగి వచ్చిన 
నీరీతుల నడుమ గలిసి యెబుకపడ(గ మా 
[18]చిరలు వీడ్వటీచితిమి వి 
చారింపంగ నేల సాధు జయ మౌ గాదో. 56 


క. నావుడు వనితల నెవ్వండు 
గావంగా నోపు మాప్రకార మొరులకు 
న్నీ వెజీంగింపకు మని ల 
జ్ఞావనతముఖాబ్దు లగుచు నరిగిరి చెలియా. 57 


ఉ. నిన్నటిరాత్రి యాతగులు నీగతి నిచ్చట విశ్రమించుచుం 
బొన్నలు గోయవచ్చితి నవపూర్వపుంతము వింటివే యనం 
బ్రన్నన నవ్వి యీకొలంది పంతము లెవ్వరు జేయ రుర్విలో 
ని న్నికం గాముకు ల్లెలువనేర్తురె యండు నుతించె బోటియున్‌. 58 


ఆ. ఇట్టిగోషి వినుచు నేను గూఢంబుగాం 
దరుపుమీందం బెద్దతడవు నిలిచి 


విరులు గోసికొంచు నరిగెడునంతలో 
విభునిదేవపూజవేళ దప్పె. 59 


చ. అలుకుచు నేగ నాతడు శివార్చనవంచక మాల్యవత్తటి 
న్నిలిచి దినంబు మానవులనెత్తురు ద్రావెడి శోణితప్రియం 
గొలిచి మనుష్యహంత వయి కోవెలలోపల నుండుమంచు న 
న్నలిగి శపించె నీశ్వరనిరాకరణం బిది రిత్తవోవునే. 60 


వ. అపుడు వడవడ వడంకుచు నేనపరాధి వైతిని బుణ్యకార్యంబు వదలి దుర్గోష్టి 
విన్నదానికి ఫలం బిపు డిట్టయ్యె దేవరయానతి తప్పునా నా కెన్నండు శాపావధి 
యాన తిమ్మని మ్రొక్కిన భవసఖుండు గొంత ప్రసన్నుండై నీ వాదేవతం గొలిచి 
తత్కియ నుండంగ నెప్పుడే నొకవీరుండు నరబలి మానిపింపం దాం 
జేరువయ్యెడి నప్పు డాదేవిచేత శస్త్రహతిని శాపముక్తుండవు గమ్ము పొమ్మనిన. 
61 


క. ఖేచరభావం బుడిగి వ 
నేచరభావమున నిట్లు నిచ్చలు జనుల 
న్నిచుండనై వధియించుచు 
నీచేతం బూర్వపదము నేండిదే కంటిన్‌. 62 


మ. అనుచుం జెప్పి కుబెరకింకరుండు దా నాకాశమార్గంబునం 
జనియెం గ్రమ్మజణ శోణితప్రియయు నాక్షాపాలు నగ్గించి 
మనమార న్మును గోరినట్టి కొలంది న్మర్వాపహారంబు గై 
కొను టే మానితి మారి కేగు మని వీడ్కొల్పెం బ్రసన్నాత్మయై. 63 


వ. తదనంతరంబ. 64 


ఉ. దేవత జూచితిన్‌ జనుల దింటయు మాన్పితి యక్షభృత్యు స 
ద్భావము నొదడేసితి ముదం బిట చేకుణి నంచు వీటి కు 
ర్వీవరుం డేగుదెంచె నిశ వింటివె వేగమ నీవు నింటికిం 
బోవుట మే లనంగ విని [19]భోజనృపాలుడు క్రమ్మటి న్వెసన్‌. 65 


ఇరువదితొమ్మిదవ బొమ్మకథ 


క. అంభోధిశయను గమలా 
సంభోగప్రొఢు నబ్దసంభవగురునిన్‌ 
జంఖారివినుతగుణసం 
రంభాటోపాంధహర కరాళజ్వాలిన్‌. 66 


మ. తనచిత్తాబ్బములో దలంచి మజీయున్‌ ధాత్రీశు( డా పాకశా 
సనుసింహాసన మెక్కవచ్చిన సముత్సాహంబు వారించి కాం 
చనపాంచాలిక వల్కె దానగుణవిస్తారంబున నాహసాం 
కుని సాదృశ్యము నొందలేక యిది నీకుం జెల్లునే పార్థివా. 67 


క. అతనిదానము భువన 
ఖ్యాతము సకలోపకారకారణము దయా 
చాతుర్య[20]తుర్యవిధమ 
త్యాతతధనకనకసముదయాకరము భువిన్‌. 68 


క. త్యాగంబున సత్కీర్తియు 
యోగంబున ముక్తిసతియు నుచితం బగు ను 
ద్యోగంబున సంపదయును 
నొగంబున సుందరియును. బొందినంగూడున్‌. 69 


క. అనుచును ద్యాగము యోగం 
బును నుద్యోగంబు నిష్టభోగంబును బెం 
పొనగూడం దగినకాలం 
బున జరపుచు నవ్విభుండు భువి యేలంగన్‌. 70 


చ. ఉరగము లెల్ల శేషులు పయోనిధు లెల్ల సుధాబ్దు లేజు లం 
బరనదు లంద్రు లారజతపర్వతముల్‌ గ్రహము ల్సుధాకరు 
ల్తరువులు కల్పవృక్షములు దైవతసంఘము లన్నియు న్నహే 
శ్వరు లనం జెల్లె నెల్లెడల [21|సాహసభూషణుకీర్తివర్తనన్‌. 71 


ఉ. అట్టిదినంబుల న్నృపులు నాశ్రితులుం గవితారసజ్ఞులుం 
జుట్టలు మంత్రులుం దొరలు శూరులు వీరులు. గొల్చియుండ(గా 
దిట్టతనంపుంబ్రోక యనం దేశకువ కెక్కి విదేశవర్తి యో 
బట్టొకం డేగుదెంచి జనపాలశిఖామణిం గాంచి పెల్లుగన్‌. 72 


సీ. బ్రహ్మాయు వని రాజు బ్రస్తుతిచేసి త 
దాజ్ఞ సుఖాసీనుండై భజించి 
కవితయు సర్వలక్షణపరిజ్ఞానంబు 
సత్యవాదమును ధీచాతురియును 
జగంబు శౌర్యంబు సరసొక్తియును నా 
నియ్యుడుగుణముల నెన్నడ్డ 
చండపుత్రుండ( బ్రచండవాచాలుండ( 
జండపురాణదీక్షాగురుండ 


ఆ. నవనిపాలు రెల్ల నరిగాపులట్ల నా 
కిచ్చుధనము లెల్ల నియ్యకొనుచు 
నుత్సవమునం దిరుగుచుండి యీజగములో 
నిను మహాప్రదాత యనంగవింటి. 73 


సీ. సత్కీర్తి సతికిని సత్కుక్షిలోపల 
భువనత్రయంబును బొదలుచుండు 
గావున నింతకు నీవే తండ్రివి నీదు 
ధనము యాచకులకుం దల్లి సుమ్ము 
తమపితృధనము లేతజీ నైనంై కొన్న 


నిది భాగ మని భువి నన్నం బడునె 
తనకుటుంబము. బ్రోవం దా నెంత ప్రియపడ్డ 
నతడు మహోదారుం డనంగందగునె 


ఆ. తగదు గాని నీయుదారత్వ మేమని 
పొగడవచ్చు( [22] దొటిరంతు పొంటెంలథతు 
శమితకుజనతర్క జయరమాసంపర్క 
విమతకైరవార్క విక్రమార్క. 74 


క. జలములు పై(ైబడక మహా 
నల మాటిదు శౌర్యభూషణా నీకోపా 
నలము రిపుసతులకన్నుల 
జలములు గని యాజు నెంత సత్త్వం బిచటన్‌. 75 


క. కావున యశము బ్రతాపము 
నేవెరవునం బొగడ. జెల్లు నెవ్వరి సరిగాం 
గావింపవచ్చు దీనుల. 
గావం బ్రోవంగ నీవె కారణ మగుటన్‌. 76 


ఉ. దేవసమాన నిన్ను వినుతించుట వాంఛితసిద్ధి భూమిలో 
నేవసుధేశు నీయెదుట నెన్నంగవచ్చు మదియజిహ్వ © 
జ్ఞావశయై చలింప దిక సద్గుణుముందజ సద్దుణాఢ్యు బ్ర 
సావన 'చేయనేరనియతం డతిమూఢు(డు గాన జెప్పెదన్‌. 77 


ఆ. విపులదుర్ల మైన వింధ్యపర్వతసీమం 
జంద్రకాంతసౌధజాలరుచుల 
రాజపురముతోడ రాయుచు మించిన 
రత్నపురము నాంబురంబు గలదు. 78 


క. ఒకటొకటికంటెం బొడవన( 
బ్రకటముగా నచటి హర్మ్యపంక్తులు దివిము 
ట్టి కలశభవుచే వింధ్యా 
ద్రికిం గృతముననైన కొజంతం దీర్చుచునుండున్‌. 79 


క. అందు జయసేనుం డనంగం బు 
రందరవై భవుండు [23]రాజరాజధనాఢ్యుం 
డందుధరభక్తినిరతుండు 
వందిజనప్రియుండు మనుజవల్లభుం డుండున్‌. 80 


క. ఆనరనాయకు వెండిన 
దీనులు ధనవంతు లగుచు దేశములోన 
న్మానవనాథులక్రియ నతి 
దానంబుల( బరగుదురు ప్రదాత లనంగన్‌. 81 


సీ. అట్టివిజయసేను( డధికసంపత్తితో 
నొకనాండు నవవసంతోత్సవంబు 
సేయ నుద్యోగించె నాయవసరమున; 
గవులును బట్టును గాయకులును 
నర్తకులును నిజకీర్తి నుతించుచు 
సరసభావంబున సరస నడువ 
జెలువార వారకాంతలు సుగంధద్రవ్య 
హస్తలై కెలకుల నరుగుదేర 


ఆ. దొరలు లెంకలు హితులు మంత్రులును గొలువ 
నశ్వరత్నము నెక్కి యుద్యానభూమి 
కేగి యచ్చట నొకపొదరింటిక్రేవ 
సురుచిరంబుగ మాకందతరువుక్రింద. 82 


శా. అర్పింపందగు పూజలెల్లం దగుమర్యాద న్సృమర్పించి కం 
దర్పుం దత్పియమిత్రుని నృముచితత్సాహంబునం గొల్చి యే 
కార్చణ్యంబును లేక యిం పెనయంగా గాన్మీరకన్తూరికా 
కర్పూరాదివసంతఖేలనములుం గావించె నుల్లాసియై. 83 


క. జనవరుం డయ్యుత్సవమున 
మన మలరంగ యాచకులకు మాడలు పదివే 
లును దొమ్మిదిలక్షలు గ్ర 
క్కున నిచ్చెం గీర్తి దిశలం గొనసాగంగన్‌. 84 


వ. ఆసమయంబున. 85 


ఉ. యాచకకల్పభూజ మగు నానరనాథు మహావదాన్యునిం 
జూచితి వానిచేత నిలు చూజలు గొన్నగతి న్సువస్తువు 
ల్నాచతురత్వచిహ్నములునా( గయికొంటి నతండు ధాత్రిలో 
రాచగొనంబులం బరంగురా జవుం గావున నెన్న నొప్పగున్‌. 86 


ఉ. అంచు నతండు రత్నపురియందలి మండలనాథచంద్రు వ 
ర్లించిన నయ్యవంతిధరణీధరుం డాతని చాగ మాత్మలో 
గొంచెమకాం దలంచి [24]నిజకోశగ్భహాధిపుం డైన లెంక నీ 
క్షించి యనంతదానగుణశీలసమగ్రత [25]నత్యుదారుండై. 87 


చ. ఇతని కనర్హరత్నములయిండులు. గాంచనమందిరంబులుం 
జతురతురంగసద్మములు సామజశాలలు నూపురాద్యలం 
కృతిసదనంబులు న్వసనగేహములుం బరిపాటింజూపు స 
మృత మగువస్తుజాతము సమస్తమునుం గొనిపోవని మ్మటన్‌. 88 


క. అనవు(డు భాండాగారికు( 
డును వినయమందుచుం గడుంబ్రియ మడరం 
దనలోన వెజంగుపడ నా 


కనిం దోడ్కొని యరిగి వరుస దగ్గ ఎహములలోన్‌. 89 


వ. మదశుకానుకృతంబు లగు మరకతంబులును, బరిపుప్పురాగంబు లగు 
పుష్పరాగంబులును, ధామాధికంబు లగు గోమేధికంబులును, బ్రభాసఫలంబు 
అగు ముక్తాఫలంబులును, విడంబితబాలప్రవాళంబు లగు ప్రవాళంబులును, 
నదృష్టవైదూర్యంబు లగు వైదూర్యంబులును, యమునానీరనీలంబు లగు 
నీలంబులును, రుచివిజితవజ్రంబు లగు వజ్రంబులును, గల్పితపద్మరాగంబులగు 
Sra నవధిరితమేరుశిఖరంబు లగు కనకశిఖరంబులును, 
నగరికృతార్లవాజు లగు తేజులును, నుపమితదిగ్గజంబు లగు 

మత్తగజంబులును, గర్లికారసువర్ణాకారంబు లగు సువర్ణాలంకారంబులును, 

నానాంశుకంబు లగు బనాంశుకంబులును, గనుపట్టం జూపిన నవ్వందివరుండు 
నివ్వెజంగంది తత్త్యాగసంపదలకుం గంపితశిరస్కుండై యందుం దన కావటం 

బగువానిం గొనిపోవం దలంచి. 90 


క. అనుచరులచేత మణులును 
గనకము మూటలుగం దృష్టం గట్టించి నృపా 
లుని గర్లుని మీజితి వని 
కొనియాడుచు నర్ధ మట్టు గొనుచుం జనియెన్‌. 91 


ఉ. ఆతండు చన్నపిమ్మటం దదర్ధగ్భహస్థితుం డైన లెంక సం 
ప్రేతమనస్కుండై నృవుని పెంపు మనంబున సన్నుతించుచు 
న్నితియు భీతియుం గలుగ నేరుపు చొప్పడ విన్నవించె న 
త్యాతత మైన యాజ్ఞ వినయంబునం జేతులు మోడ్చి నమ్రుండై. 92 


క. తనియంగం బట్టుకొనిపో 
యినయర్థము కొలంది మీకు నెబుంగంగవలయు 
న్వినిపించెద ననవుడు న 
మృనుజేంద్రుండు చులుక జూచి మందస్మితు(డై. 93 


క. చనువాం డని నే నిచ్చిన 
చనవునం గొనిచన్నధనము సంఖ్య యెజుంగం 
బనిలే దిక నాయర్థము 
కొనియేగినవా(డె యెటీగికొన్నం జాలున్‌. 94 


సీ. అనుడు నాలెంకయు నాశ్చర్యమందుచు 
ధరణీశ నీకు నుదారమతికి 
నిప్పటియానతి యొప్పు నట్టయ్యును 
బలికెద నావిన్నపంబు వినుము 
పయిలెక్కకాండ్రను గయికొల్సి వెజపించి 
లెంక విశ్వాసంబు బొంకు చేసి 
ధన మెంత గల్లిన దాం జుల్కంజూడక 
యాయవ్యయంబుల నడుగవలయు 


ఆ. వాని వివరమెల్ల వర్గువుగాం గూర్చి 


నెజయందెలుపులెక్క నెముగుకొనుచు 
వ్యయము పుచ్చి నిలువ వ్రాయించి కైకొంట 
ప్రభుల కిదియ నీర్రివిభవ వ మండ్రు. 95 


ఆ. వ్రాతకాని నమ్మరా దర్ధగ్భహముల 
నుంచకున్న నేమి యొక్కనాడె 
వెరను గూడుమనినం గరణము పండిత 
న్యాయ మనంగ నర్థ మచటం దెచ్చు. 96 


క. ఒకదెసం దెచ్చిన యాయం 
బొకదిక్కునం జెల్లు వ్రాసి యొకదెస వ్యయ మ 
ట్లొకదిక్కునం జనవ్రాసిన 
బ్రకటంబుగ వాండు మిగులం బాపాత్ముం డగుంన్‌. 97 


క. వహి వారణాసి యనంగా 
మహి బరంగివ దిందు. గవటమార్గంబుగ నా 
గ్రహమున వ్రాసినవానికి 
నిహపరములు లేవు నరక మెదురై యుండున్‌. 98 


గీ. రానిపైండి చెల్లు వ్రాయుట యాయంబు 
తక్కువై వ్యయం బదెక్కుడౌట 
లెక్క తుడుపువడుట లిపి సందియం బౌట 
బెల్లు మజిచుటయును గల్లపనులు. 99 


క. కరణము తనయేలిక కుప 
కరణము నిర్ణయగుణాధికరణము ప్రజకు 
న్నరణము పగవారలకును 
మరణము నాం జెల్లు నీతిమంతుం డైనన్‌. 99 


ఉ. వ్రాలకు సందియంబువడ వ్రాయక మోసము పుట్టనీక గ 
ర్వాలసుండై సుడిం బడక యప్పటికప్పటి కిష్టబుద్దీతో 
నేలిక చిత్తవృత్తి జరియించుచు నుండియు. నెద్దియైనం ద 
త్కాల మెటింగి చేయునది కార్యము రాజహితాధికారికిన్‌. 100 


క. అధికారము గైకొని బహు 
విధముల నాయమును వ్యయము వినిపింపక యే 
యధికారి యడంచె మజీ వాం 
డధికారియ కాక పతికి నాప్తుం డగునా. 101 


క. కావున నియ్యెడ నను హిత 
'సేవకునింగాం దలంచి చిత్తములో నన్‌ 
భావించిన యట్టైనను 
నావిన్నప మవధీరింపు నరలోకేంద్రా. 102 


వ. అట్లు కాదేని యెత్తువెరసైన నవధరింపు మని మ్రొక్కి యోవదాన్యశిరోమణి బట్టు 
పట్టుకొనిచన్న రత్నధనస్వర్ణసంఖ్య చూచిన నెంబదికోట్లు నలునదిలక్ష లయ్యె 
ననిన నుల్లంబున సంతసీల్లీ. 103 


క. తెలియంగల దొకటి విను నా 
సెలవున నతం డర్ధ మట్టు చేకొని చనియె 
న్వల దనుచు నడ్డపెట్టక 
నిలుపక పంపినదీచాలు నీపని యొప్పున్‌. 104 


మ. అనినం గ్రమ్మజ మ్రొక్కి వాడు నరలోకాధీశ నియాజ్ఞం గాం 
చనరత్నాంచితశేఖరంబు కరణి న్సర్వక్షమాధీశులు 
న్వినయానమ్రశిరస్కులై శిరముల న్విఖ్యాతిగాం దాల్చి నీ 
పనివారై నెగడంగ నీ సెలవుం దప్పంజేయ నే నెవ్వండన్‌. 105 


క. ఎత్తజీనైనను బతి దన 
చిత్తగతిం దగవు మీజి చెప్పిన పని మా 
జుత్తర మీయక చేసిన 
నుత్తమసేవకుండు వాండె యుర్వీరమణా. 106 


చ. పనిచినం[26])బోనివాం డొకడు పంచిన దా నొరు బంచు నొక్కరుం 
[27]డను విది గా దటంచు నెదురాడు నొకం డొకం డొటిం బోవరా 
దను నొక డప్టు రోగినను నాపని గాదను నొక్కరుండు పొ 
మృ్మనంగం జలించు నొక్కండు జనాధిప [28]యేడ్వురుం గష్టసేవకుల్‌. 107 


ఆ. ఆజ్ఞ దప్పుట పతి యాయువు దరపుట 
కాన నర్ధ మెంత యైన నేండు 
వోవుంగోక యేను దేవరయానతి 
దప్పంజేయుదునె హితత్వ మేది. 108 


వ. దేవ నీయానతి కనుగుణంబుగ నమూల్యరత్నాది సువస్తువు లెల్లను 
దాపురంబు చేయక చూపిన నతండు తన యిచ్చకొలందినె యవారితంబుగా 
నింతధనంబు గొని చనియె ననిన మిక్కిలి సంతసిల్లి నవ్వుచు నాలెంకకు 
లక్షధనంబు పసదనం బొసంగె గావున. 109 


క. నీకంత యీని గలుగక 
యీకడ నడు గిడ దరంబె యేగు మనిన నా 
భూకాంతునిగుణము లువ 
శ్లోకించుచు నృపు(డు మగిడి లోనికి? జనియెన్‌. 110 


ముప్పదియవ బొమ్మకథ 


వ. మజియు నొక్కశుభావసరంబున. 111 
క. నెజియ మగతనము గలిగియు 


నొజిపుగ జగములకు దల్లియం దండ్రియునా 
నెయికపడనొప్పుమేనను 
దెళివయు మగవాడునైన దేవరం దలంత్రన్‌. 112 


మ. అనుచు న్ఫోజనరేశ్వరుండు మజీయు న్యత్నంబున న్రత్నకీ 
లనరమ్యం దిగు నమ్మహాసనముపై లక్ష్మికళాసుందరా 
నను(డై పాదసరోరుహం బిడునెడ న్వారించి యాపొంతకాం 
చనపాంచాలిక యిట్లను నృరసవాచాలత్వ మేపారంగన్‌. 113 


ఉ. భోజనరేశ్వరా మగిడి పోయెద వెప్పటి యట్ల క్రమ్మణన్‌ 
రాజసవృత్తి నెక్క ననురాగము గైకొని వచ్చె దింతటం 
దేజము గల్లునే వసుమతిం బ్రతిలేని వదాన్యవృత్తి మా 
రా జగు విక్రమార్కు సరిగాక పదం బిడం జెల్ల దెరికిన్‌. 114 


క. అతని వదాన్యత్వము విన 
మతిం బ్రియ మగునేని వినుము [29]మందారము సం 
తతదానశాలియనం దగు 
నతనికి సరిరాక వెలుకనై తలవాంచెన్‌. 116 


ఉ. దండితశత్రుమండలుండు దానగుణార్కసుతుండు వైభవా 
ఖండలు( డార్తరక్షణనికామసముద్యతమానసుండు మా 
ర్హాండసమానతేజుండు ప్రతాపసమగ్రభుజుండు మేదినీ 
మండల మెల్ల నెలె గరిమంబున నబ్దులు నాల్గు మేరగన్‌. 116 


క. సాహసభూషణుం డొకనాం 
డీహితమునం దలంచి నిశ్చయించి కలిమిచే 
నైహికసుఖమగు ధర్మో 
తాహమునం బరోక్షసుఖము సమకూరందగున్‌. 117 


క. ఈరాజ్యంబున కిటు సం 
సారసుఖం బొదవె జన్మసాఫల్యముగా 
నేరీతినైన ధర్మా 
చారంబున నొదవలయు స్వర్గసుఖంబున్‌. 118 


మ. అనుచుం గల్పితనిశ్చయుం డగు నరేంద్రాధీశుచిత్తంబు వ 
ర్తన మూహించి తదీయేసమ్మతికి నుత్సాహంబు రెట్టింప నొ 
య్యనం దన్మంత్రివరుండు వల్కె నిరపాయస్వర్గసౌఖ్యంబు నీ 
కనుమానం బగునే యనంతసుకృతవ్యాపారసంచారికిన్‌. 119 


సీ. అతిథినత్కారంబు నార్తరక్షణమును 
దానంబు దయయు సత్యవ్రతంబు 
తజచుగాం జేసినధర్మంబు తనతోడి 
నీడయై చనుదెంచు. దొడుగాంగం 
జిత్తంబు నానాంటి చింతగూరకమున్న 


యాత్మసంపదలు పెంపజకమున్న 
ముదిమిచే సంధులు వదలకమున్న రో 
గంబున నొకకిడు( గాకమున్న 


ఆ. పుణ్య మార్జింపు డవసరంబునకు మొదల 
గట్టియోధనములు గూడంబెట్టు టండ్రు 
జీవ మెడలంగ సుకృత మార్దింపంజనుట 
నిల్లు గాలంగ నుయి ద్రవ్వనేగు టండ్రు. 120 


క. ఈవచనం బితరులకొజ 
కై వినిపింపంగవలయు నది నీకడ స్వా 
భావిక మైనది గావున 
స్త వెయిగనియట్టి ధర్మనిరతులు గలవే. 121 


క. నావుడు( గడు మది నుత్సుకు. 
డై విప్రలయిండ్లు గృతులు నర్థము వనముల్‌ 
బావులు నూతులు. జెజువులు 
దేవస్థానములు నిలిపెం దేవకెక్కన్‌. 122 


ఉ. ఎక్కడ జూచినన్‌ సుకృత మెన్నిక కెక్కంగం గీర్తిసంపద 
ల్పెక్కువిధంబులన్‌ ధరణి బెంపు వహింపంగ నానరేశ్వరుం 
డొక్కండె తీర్ధసీవనసముత్సుకుండై పరివార మెల్ల న 
ల్లిక్కులయందు. గొల్చి చనుదేరంగ నర్మద కేగె సొంపుగన్‌. 123 


చ. కరితురగాదిసై న్యపరికల్పితమార్గనివెశుం డౌదు ద 
వ్వరిగి యవంతినాథుండు నిరంతరవారివిహారశీలసుం 
దరతరరాజహంససముదాయసమాహితశర్మదన్నిజ 
స్మరణనివారితోన్మదభుజంగమదుర్మదం గాంచె నర్శదన్‌. 124 


క. కనుంగొని కడు బ్రియమున నె 
మనమున. బ్రణమిల్లి యచటి మాంధాతృపురం 
బున విడిసి యనుచరులుం దా 
నును నదికిం జనియె నిజమనోరథ మలరన్‌. 125 


మ. చని యాతీర్థములో సచేలముగ సుస్నానంబు గావించి నూ 
తనవస్తాభరణానులేపముల గాత్రం బుజ్జ్వలస్ఫూర్తి గై 
కొని రోజిల్లగ నిల్చి విప్రపరులన్‌ గోభూలేలార్ధాదీదా _ 
ననిరూఢం దనిపె న్రవిగ్రహణపుణ్యంబైన కాలంబునన్‌. 126 


క. కొంకక యిచ్చుచు వెలువడి 
శంకరు( గింకరమనోవశంకరు నురగా 
లంకారు నచట నిలిచిన 
యోంకారేశ్వరుని గొలిచె నుచితార్చనలన్‌. 127 


మ. భువనాధీశ్వరు నిట్లు తత్పరమతిం బూజించి సేవించి త 
దృవనప్రాంగణరత్నమండపములో బర్యంతభూమీశులుం 
గవులు న్చట్టులు గానవేత్తలు నలంకారజ్ఞులు న్మంత్రులు 
న్యువతీస్తోమము లెంకలుం గొలువ(గా నుల్లాసియై యుండంగన్‌. 128 


మ. ఒకవైతాళికుం డేగుదెంచి సభలో నుక్షిప్రహస్తాగ్రుండై 
ప్రకటాశీర్వచనక్రమంబున నిజప్రాఢత్వ మేపార గా 
నకలాభిజ్ఞత చూపం బూని పలికెన్‌ క్షాకాంత నీకీర్తికాం 
తరు నీరేడుజగంబు లొక్కమణిసౌధంబై వెలుంగుంగదా. 129 


ఉ. ఓనరనాథచంద్ర సుగుణో త్తమ యిచ్చట నాప్తవర్గమున్‌ 
దీనుల బట్లను న్ధరణిదేవతలం గవులం బ్రియోక్తి స 
న్మానము లేర్చడంగ ననుమానము సేయక యాదరించు నీ 
దానమహోత్సవంబు విని దవ్వులనుం డిదె చూడవచ్చితిన్‌. 130 


ఆ. అర్థినన్న మెత్తు వటుగాక నేర్పరి 
నన్న మెచ్చువడయు టదియ కడింది 
నేటి కొక్కవిద్య నే మెజియించెద 
నవసరంబు నాకు నానతిమ్ము. 131 


క. అనుడుం దదీయకళాద 
ర్శనలాలసుం డగుచు నవసరం బిచ్చినం గై 
కొని నామేళము గూడ్కొని 
పనివినియెద నంచు వెడలి పాఠకుం డేగెన్‌. 132 


సీ, అయ్యెడ నొకక్రొత్తయైనమహావీరు 
డందియ డాకాల నమర( బూని 
బాగుగా బులిగోరు పట్టు దిండుగంగట్టి 
నునుపార మేన జందన మలంది 
తిలకంబు కస్తూరి దిలకించి చొళ్లెంబు 
చెంగులపాగతో జెన్ను మీజ 
హనుమంతు వ్రాసిన యరిగెబిళ్ళయు వాలు. 
గరముల జయలక్ష్మి గడలుకొనంగ 


ఆ. నొకండు వచ్చి వెనుక నొక్కబింబాధరి 
యంచుదుప్పటిమును( గమరంబెట్టి 
మేనికాంతి కప్పులోనం గ్రిక్కిణీయంగ 
హంసయానయగుచు నరుగుదేర. 133 


క. [30]వచ్చి నృపుం గని మ్రైక్కిన 
నచ్చో నొకమంత్రి యోమహావీరుండ నీ 
వెచ్చోటనుండి సతితో 
నిచ్చటి కరుదెంచినాండ వెవ్వండ వన్నన్‌. 134 


శా. [31] ఆవీరుండు వినీతుండై మనుజలోకాధీశుతో ని ట్లనున్‌ 
దేవాధీశునిబంట నొక్కెడ బలోదీర్లుండనై తప్పాగిం 
గావింపం గని నన్ను వానపదునిం గాంజెసిన న్వచ్చినా 
[32]నీవామేక్షణ నాదుభార్య యిట నా కిష్టంబుగా వచ్చితిన్‌. 135 


క. క్రమ్మణ నింద్రుండు రిపుసై 
న్యమ్ములు పోరాడ వచ్చునవసర మని యు 
ద్ధమ్మునకుం దోడుపడ నను 
రమ్మని పుత్తెంచె నిపుడు రాజవరేణ్యా. 136 


క. నే నరుగంగ నక్కడ నా 
దానవయుద్ధమున సుదతి దలశెడు నిట నే 
మానవుండు హితుడు లే డటు 
గాన సతికి నీవె ప్రాపుగాం దగు దధిపా. 137 


ఆ. [33]పాలనంబు సేయుప్రభుండవు నీకంటె 
నొడుచోట నుంచు టురవుగాదు 
దిక్కులేనిప్రజకు దిక్కు నీ వటుగానం 
దరుణి నరసికొమ్ము తండ్రికరణి. 138 


క. అని యప్పగించి సభలో 
వినువారలు( జూచువారు విన్మయమందన్‌ 
హనుమంతునొడ్డనముతో 
హనుమంతుని పగిది నెగసె నాకసమునకున్‌. 139 


క. మిన్నంట నెగసి నరులకు 
గన్నంటిన యంతదవ్వుం గానంబడి య 
తున్నతగతి( గనుపట్టక 
చన్నం గని చోద్య మందె జనపాలుండున్‌. 140 


సీ, ఆమీంద దేవాసురాహవం బైనట్లు 
పంచమహావాద్యఫణితు లెసంగ౧. 
బొడువుండు తల ద్రెంచు. డడువుండు నా నిట్లు 
పెడబొబ్బ లార్పులు ముడులు వడియె 
నంతలోపల హనుమంతునొడ్డనముతో 
గూడ నాతని చేయి గూలె ధరణి 
దరువాత వాలుతో దక్షిణహస్తంబు 
నందియతో గాలునట్టు వడియె 


ఆ. దోడికాలును దెగి తొజంగెం జెంగులపాగ 
బొల్లియంబుతోన ద్రెళ్ళె దలయు 
ద్రిండుతోడంగూడ [34]మొండెము దిగదొర్లె 
గొలువులోనం జూడ ఘోర మయ్యె. 141 


ఉ. ఎక్కడినుండి వచ్చె నిత డెవ్వండొ యింద్రునిబంట నంచుం దా 
నిక్కమలాక్షి నుంచి దివి కేగి సురాసురసంగరంబునం 
గ్రక్కున నొక్క. డిట్లు కడికండలు నయ్యె నటంచు. గొల్వుల్యో 
బెక్కువిధంబుల న్ఫటునిం బేర్కొని విస్మయమంది రందటున్‌. 142 


ఆ. మీంది ముసుగు వుచ్చి మెలతుక యలకలు 
చక్కదువ్వి యప్పు డక్కజముగ 
నధిపునవయవంబు లాయొడ్డనంబుతో 
గూడం దిగిచి బెగడుగొనక పలి. 143 


క. ఓనరనాయక యిం కిట 
నే నుండుట తగదు సమరనిహతుని వీరు 
న్నానాథుంగూడ నేగెద 
నానతి యావలయు నాకు నగ్గి సొరంగన్‌. 144 


క, [35]నా విని మొదలనె యాతని 
చావున కతిఖిన్నుంజైన జనపతి కృపతో 
నోవీరపత్ని జనకుని 
కైవడి నిను బ్రోతు నిట్లు గడంగకు మనియెన్‌. 145 


క. ఇది చాగెడుకొజుక్టై నీ 
పదములకడ నుంచె నిట్లు పతిపోయిన న 
త్పదమున కేగెద ననువుట 
మదిం జూడంగ నిదియె తండ్రిమన్నన గాదే. 146 


ఉ. ఆకులపాటుతోడ నశుభాకృతియై యొకవెళనైనం బో 
కాకును లేక సొమ్ములకు నట్టులు సాంపక పేరంటటంబులం 
బోక తొజంగి పూంతలును బువ్వులు దూరముగాంగ ముండయై 
యేకడం జేరిన న్విధవ కెగ్గులె కాక [36]భరింపవచ్చునే. 147 


క. చచ్చియుం జావక తనలో 
వెచ్చుచు నియమముల నింక విధవాత్వమున 
న్నిచ్చలు మాండుటకంటెను 
జిచ్చుణుకుట మేలు సతికి క్షితి మెచ్చంగన్‌. 148 


క. పతి దుఃఖితుం డైనను దా 
నతిదుఃఖిత యగుచు నూరి కతం డరిగిన బీ 
డిత యగుచు నతడు నచ్చిన 
ధృతితోడన సచ్చునది పతివ్రత చుమ్మీ. 149 


ఆ. పుట్టలోనిపాము. బట్టు గారడికుండు 
బలిమి వెడల దిగియు పగిది నింతి 
తోడ జచ్చి పతి యధోగతు( జైనందా 
నుద్ధరించి సౌఖ్య మొందుచుండు. 150 


ఆ. అతని కేమి కొజంత పతిహితంబునం బ్రాణ 
మిచ్చినాండు దివికి నేగినాండు 
రమణుం డగుచు నచట [37]రంభాదిసతుల గూ 
డ్కొనకమున్న నన్ను గూడ ననుపు. 151 


ఆ. ఉరక మాన్పితేని నురి వెట్టుకొని యొండె 
గుండు గట్టి సిళ్ళం గూలి యొండె 
విషము ద్రావి యొండె విడుతుం బ్రాణంబు లా 
తగనిచావు కీడు దగులు నిన్ను, 152 


సీ. [38]అటుగాక పుణ్యమౌ నగ్నిప్రవేశంబు 
చేయింపు మాకీడు చెంద దిందు 

నెన్న ముక్కోటియు నేంబదిలక్షలు 
మానవు మేన రోమంబు లుండు 

నన్ని యేండులు స్వర్గ మాత్మనాయకుతోడ 
ననుగతయౌ నతి యనుభవించు 
వీరునియాలనై విధవనై యుండుట 
సముచితం బదిగాదు చాగనిమ్ము 


ఆ. తడయనేల యనుచుం దరుణి ప్రార్థించిన 
మాటు వలుకలేక మనుజవిభుడు" 
కొంత యనుమతింప నంతలో దజ్జను 
లాయితంబు చేసి రార్తు లగుచు. 153 


చ. ధృతి మతిం బొంగి రాజునకు దీవన లిచ్చి నిజాధినాథు మే 
నితునుకలుం దదస్తములు నించి ఘృతస్థుతచందనేంధనా 
న్విత మగు నగ్నికుండమున నింతి వెన న్నవనీతపుత్రికా 
కృతిం బడి యంతలోనం గరంగెన్‌ జనులందజు. బ్రన్తుతింపంగాన్‌. 154 


వ. తదనంతరంబ. 155 


క. వసుధేశుండు వెజుం గందగ 
వెస నరిగయు వాలు ద్రిండు విలసిల్లంగ నా 
కసమున డిగి యవ్వీ రుండు 
కసుగందక వచ్చి తొటికైవడి నిలిచెన్‌. 156 


ఉ. ఒక్కండు నిట్లు వచ్చి వినయోక్తులు మున్నుగ మన్నుటేనికిన్‌ 
మ్రొక్కి సురప్రసూనముల మోహనమౌ నొకదండ యిచ్చి నే 
నక్కడ కేగి దానవుల నందజం ద్రోలినం జూచి మెచ్చుగా 
నిక్కుసుమస్రజంబు దివిజేంద్రుండు నా కొసంగెం బ్రియంబునన్‌. 157 


క. క్రమమున నయ్యింద్రుండు నా 
కమరపదం బొసంగి నిజసభాంతరమున ని 
త్యము నుండంగవలయు. గుటుం 


బము. దోడ్కొనిర మృటంచుం బనిచె న్మగుడన్‌. 158 


క. ఆకారణమునం గ్రమ్మజ 
నీకడ కరుదెంచినాండ నిశ నేగెద నే 
నీ కప్పగించి పోయిన 
నాకోమలి నిచ్చి మగుడ న న్ననుపు నృపా. 159 


చ. అనవుడుం గొల్వులోనిజను లందణు మిక్కిలి చోద్యమందంగా 
మనుజవరుండు వాని కొకమాటయు నాడంగ ఠావు లేక వి 
న్నన యగుచున్న మంత్రులు మనంబున విస్మితులయ్యు వీరుండా 
యనిమొన నీవు దీణీన మృగాక్షియు జిచ్చుణీకెం బ్రియంబునన్‌. 160 


మ. అనిన న్వారలం జూచి వాడు దివి నే నాదేవసంఘమ్ములు 
న్నను జూడ న్రిపుసేనలం బజపి మందారస్రజం బింద్రుమ 
న్ననగాం గైకొని వచ్చినాండ నిట నున్నాండ న్ననుం దిజినాం 
డనిన న్మెత్తురె రాచవారలకు గల్లాడ న్మనం బొందునే. 161 


క. ప్రత్యక్షముగా నెదురను 
సత్యము వలుకుదురు గాక చనువారు హితా 
మాత్యులునై మీ రీతని 
కృత్యము నడుపుదురు మిమ్ము గెలువం దరమే. 162 


చ. అనుడు నిరుత్తరుం డగుచు నవ్వసుధేశుండు వానికంత నా 
యనిమిషనాథునాడె మణీ యంతకునైనం గలంచి తెత్తు నే 
డని మది నిశ్చయించుకొని యాత్మహితుం డగు లెంకచేత కాం 
చనమయముష్టిరమ్య మగు శస్త్రీక యల్లన యందె నందినన్‌. 163 


క. ఆవీరుం డప్పుడె నిజ 
భావము ప్రకటముగ నాత్మభామినితోడం 
దా వైతాళికుం డగుచుం 
గైవారము సేసె జనులు గడు వెజంగందన్‌. 164 


క. నరనాథ నిన్ను నవు డవ 
సర మడిగినవాండ నైంద్రజాలికురితి 
న్నరుల నణకించి నీచే 
సిరి వదం జోద్య మిట్లు చేసితి ననియెన్‌. 165 


ఆ. అనుడు వెజంగువడుచు నవనీశుం. డంతయు 
నింద్రజాల మగుట యెజింగి యతని 
గారవించి యెన్నికళ లభ్యసించితి 
వన్ని నాకు జెప్పు మనుడు నతండు. 166 


ఆ. పెక్కువిద్య లెణుంగం బృధ్వీశ నినుం గొల్వ 
నేర్తుం గొన్నికళలు నెర్తుం దొల్లి 


వానిపేళ్ళు విన(గవలయును జెప్పెద 
దాననైన నన్ను దద్ద్యు డనరె. 167 


వ. కావున నవధరింపుము నాలుగు వేదంబులును శిక్షాదిషడంగంబులును 
స్మృతులును బురాణంబులును బూర్వోత్తరమీమాంసలును 
న్యాయనిస్తారంబులును నితిహాసంబులును వాస్తుశాస్తంబును శ్రౌతతంత్రంబును 
నాయుర్వేదంబును ధనుర్వేదంబును విషప్రతీకారంబును మంత్రప్రతీకారంబును 
గణితంబును మాంత్రికత్వంబును జలసూత్రంబును సంగీతంబును 
సాహిత్యంబును నుచితకృత్యంబును నాటకంబులుం గావ్యంబులు 
నలంకారంబులు నానాదేశభాషలును సకలలిపిపరిచయంబును 
దూరగమనంబును దూరశ్రవణంబును ధురంధరత్వంబును వశ్యాకర్షణాది 
షట్కర్మంబులును వాహనారోహణచాతురియు జలస్తంభన, శిలాస్తంభన, 
స్థలస్తంభన , అగ్నిస్తంథన, ఖడ్గస్తంభన, వాయుస్తంభన, రనస్తంభన, శుక్లస్తంభన, 
రక్తస్తంభనాదులును మహేంద్రజాలంబును నష్టవస్తుసముద్ధరణంబును 
జింతితార్థదానముష్టికరణంబును బ్రియభాషణంబును నదృశ్యకరణంబును 
నదృశ్యాకర్షణంబును గృషివాణిజ్యాదులును శక్తిత్రయంబును 
రత్నగర్భాదిపరీక్షణంబును మనుపష్యాదిజివపరిరక్షణంబును 
ద్యూతాదిఖేలనంబును యమనియమాద్యష్టాంగయోగంబును అష్టావధానంబును 
వైదికంబును లోకాచారంబును రతిరహస్యంబును వాద్యకౌశలంబును 
నాట్యంబును బరకాయప్రవేశంబును బరవంచనంబును 
ఉపాయాపాయవివేకంబును వీరత్వంబును వాచకంబును గందుక కుక్కుటాండ 
జలపూర్ణభాండ చక్రభ్రమణంబును బహురూపనటనత్వంబును 
వేణుదండభ్రమణంబును రాజముఖ మృగముఖ స్తీముఖ చోరముఖ 
దిజ్ముఖబంధనంబును హాలికప్రయోగంబు నాకారగుప్తియు భావజ్ఞానంబును 
గ్రామణికత్వంబును లేఖకత్వంబును బరిహాసంబును వాచాలకత్వంబు 
నిష్కంపవృత్తియు సర్వజాతిశిల్పపరిశీలనంబును నా నీచతుష్టష్టికళలయందును 
దేవరసాన్నిధ్యంబునం గొంత పరిచితుండ ననిన.[39] 168 


క. భూవల్లభుం డాతని వి 
ద్యావిజ్ఞానంబు మెచ్చి తనలోపల సం 
భావింప దలంచునెడన్‌ 
దౌవారికుం డేగు దెంచి తగ నిట్లనియెన్‌. 169 


క. ఓనరనాయక తమకుం 
బూనిక ఫలియింప( బాండ్యభూపతిమంత్రుల్‌ 
కానుకలు గొంచు దేవర 
గానం జనుదెంచినారు కడు వినయమునన్‌. 170 


ఆ. అనిన వారిం దోడికొనిరమ్ము నావుడు 
మగిడి యేగి యచటిమంత్రివరుల 
వాండు దోడుకొ నుచువచ్చి దర్శింపించె 
గనకరత్నచయము మునుముగాంగ. 171 


సీ. ఆమంత్రివరులు సాష్టాంగంబుగా మ్రైక్కి 
నిలిచి ముందరం గరంబులు మొగిడ్చి 
జనలోకనాయక యెనిమిదికో ట్టు ది 
నారముల్‌ [40]నూర్వురు వారసతులు 
తంబదిమూండు ముత్యంబుల![41 ]కావళ్ళు 
నేబది మత్తకరీంద్రములును 
మున్నూయు' జవనాశ్వములును గప్పంబుగాం 
బాండ్యభూపాలుండు పంపె నీకు 


ఆ. నవధరించి దండయాత్ర యక్కడమాని 
యతని గావవలయు ననుచు మ్రొక్కి 
[ఉ2]యున్నం గరుణం జూచి యుర్విశ్వరుండును 
మోద మడర వారి నాదరించి. 172 


ఉ. అర్హులు గోష్టి [43|చేయు సమయంబున వచ్చిన దర్పనంబు న 
య్యర్థుల కిచ్చెనేని ప్ర ప్రభు వాతండె కావున విద్యవాని కా 
య్యర్థము ముత్తియంబులు నవాంగనలుం గరులున్‌ హయంబులుం 
బార్థివుం డిచ్చి పుచ్చెం దను బాండ్యునిమంత్రులు ప్ర ప్రస్తుతింపంగన్‌. 173 


క. అట్టి మహోదారుండు తన 
పట్టణమున కేగి రాయబారులం గృపం జే 
పట్టీ సిరి నెగడె( గావున 
నిట్టగుణము లేక యెక్క నితరులతరమే. 174 


క. అనవుడు భోజుండును నె 
మృ్మనమున నవ్విక్రమార్కు మహనీయము లౌ 
గొనములు గొనియాడుడు సి 
గైెనయంగ నాసొంపుదక్కి యింటికింబోయెన్‌. 175 


శా. శృంగారాధిపతిత్వసంజనితలక్ష్మిసంగతాంగు న్వియ 
ద్దంగాకారణపాదపద్మునిం ద్రిలోకవ్యాపకుం గోపరూ 
పాంగీకారకృతార్గ్థితవ్రజకురం గాక్షీమనో రంగునిన్‌ 
సంగీతప్రియు నామవేదమయు( గంసధ్వంసి విశ్వంభరున్‌. 176 


శా. గంగాతుంగతరంగసంగతజటాకల్పాయమానాకృతిం 
ద్వంగద్భోగభుజంగరాజఫణరత్నజ్యోతిరుద్దీప్త సా 
రంగాంకద్యుతిధెతరాజతగి ద్రస్థానరంగస్థలి._ 
రంగద్భృంగిరిటిప్రసంగసుఖపారంపర్యధుర్యున్‌ నివున్‌. 177 


మాలిని. శశధరశకలాంకా సన్మనోనిష్కళంకా 
విశదగిరినివాసీ [*]విశ్వబాధానిరాసి 
దశముఖవరదాతా దైత్యహింసావిధాతా 
పశుపతిహరిరూపా ప్రాజ్యపూజ్యస్వరూపా! 178 


గద్యము. ఇది రాయగజగంధవారణ వైరిమండ లికభేకఫణీంద్ర వీరఘోట్టవిభాళ 
కళింగదేశనిర్దూమధామ త్యాగనాగార్జున 
కర్ణాటద్ర వి ళలాంధ్రమహారాష్ట్రాభూపాలరూపనూపురసుందరచరణారవింద 
సనదప్రోలిపురవరాధీశ్వర వెలనాంటిప్పథ్విశ్వర రాజ్యసముద్దరణ శ్రీకొజివి 
వెన్నయామాత్యపౌత్ర హరితసగోత్రపవిత్ర సకలసుకవిమిత్ర కసువరాజతనూజ 
గోపరాజప్రణితంబైన సింహాసనద్వాత్రింశికయను కావ్యంబునందు సాహసాంకుని 
సాహసోపకారంబులును విటవంచని వంచకత్వంబును గర్పూరాంగుని 
శాపమోక్షణంబును విక్రమార్కునౌదార్యంబు నన్నది యేకాదశాశ్వాసము. 


మూ. 


. వాసమయతోషనిజగౌ 

. క్రతుసుఖసభ్యునార్హహిత-నార్హమర్త్యహిత 

. నీళులు మేనుల జాజి 

. మనుచుం 

. జోగివిదేశులం 

. తూగొమ్మలునుం బువ్వనగ్రోవులునుం దప్పెట్టుం దింట్లును ఢక్కలును (దింట్లును 
అనుటకు, నుంట్లును అనియు) 

7. కాసలతో గొబికలు మెరయిం 

. వెంపలిచెట్టు అని వాడుక, యెంపలి యని యిందు ప్రయోగము 

. సాధించెద 

10. మిటు 

11. గర్పూరాఖ్యుండన్‌ 

12. శాపమబ్బె శాపమయ్యె 

13. కానకరిగి విరులు దేనొకనాండిచ్చ 

14. యిన్నాళ్ళీ 

15. నా పేరద్భుత 

16. తేకరముగ 

17. తక్కలపడి 

18. చీరలు వీడ్వడంగట్టిన, సారస్యం బిదియ నాదుజయ 

19. భోజుండు క్రమ్మట నేగె లోనికిన్‌ 


రాల nm [౮ [౪ = 


Oo 00 


20. 
21. 
22. 
23. 
24. 
29 
26. 
27. 
28. 
29. 
30. 
31. 


32. 
33. 


34. 


35. 
36. 
37. 
38. 
39. 


40. 
.క్రోవలు 
42. 


41 


చాతుర్యవిదితమదియ 
సాహసభూషణు( డుర్వి యేలంగన్‌ 

తొంటిపొందెతలప 

రాజరాజౌదార్యుం 

నిజకోశగ్భృహస్థితుండైన 

నత్యుదగ్రుడై 

బోయిరాం డొకండు 

డను నిది గా దటంచు 

యార్వురు అని మూ. 

మందారము సం, తతమును సంతానము దా, నతనికి 
వచ్చి ప్రణమిల్లి నిల్చిన 

ఆవీరుండు వినతుండై 

భూవరుతో నిట్లు పలికె బొలు పలరంగా 


దేవతలు దానవాదుల 
తో వైరము పూని నన్ను. దోడ్చడ(దలంిర్‌. 


ఈవామేక్షణ భార్యగా క్షితితలం బిష్టంబుగా వచ్చితిన్‌ 

భారమెల్ల మాన్పుప్రభుండవు 

నొడుచో టంగార్య మొండుపుట్టు 

పాపమెల్లమాన్సు- 

గుండములు ద్రెళ్ళె - నెడమకాలును దెగి పుడమి బడియె 
గుండలములు ద్రెళ్ళె 

ఆవీరభటుని చావునకై 

చరింపవచ్చునే, తరింపవచ్చునే, ధరింపవచ్చునే 
రంభాదిసతులను గూడకుండ - రంభాదులను గూడుకొనక మున్న 
అటుగాన యుక్తమౌ 

ఈవచనంబులోని చతుష్టష్టికళలును బ్రతికొక విధముగా మార్చ(బడినవి, సంఖ్య 
వాచ్చినది. 

యువతులు నూజువురును 


విన్నవించుటయును విని యవనీపతి 


43. చేయునెడలందున- చేయునెడ నప్పని 
44. విశ్వబోధానురాశీ 


శ్రీరస్తు 


సింహాసన ద్వాత్రింశిక 


ద్వాదశాశ్వాసము 
మే 
క. శ్రీపరిరంభణసమయ 
ప్రాపితనవకుంకుమాంక భాసుర నిజదే 


హోపమితసాంద్రనీరద 
రూపు న్సురవిమతనిహితరోషాటోపున్‌. 1 


చ. హృదయమునం దలంచి ధరణీశుండు క్రమ్మటి నొక్కవేళ నా 
త్రిదశవరాసనంబున కతిప్రమదాస్పద మైనరాజ్యసం 
పద నరుదేరంగా నతని భావము గల్లొని యల్ల నవ్వుచుం 
దదనుమతంబు మాన్ని విదితంబుగ నచ్చటి బొమ్మ యిట్లనున్‌. 2 
ముప్పదియొకటవ బొమ్మకథ 


క. ముప్పదిమాజులు క్రమ్మలణీ 
యప్పుడ చనుదెంచినాండ వాతనికథ లి 
ట్లొప్పుగదా యిశనొకకథ 
చెప్పెద నీచేంత నీకుం జెల్లదు చుమ్మీ. ౩ 


ఉ. సజనరక్షణోన్నతవిశాలభుజాయుగళుండు సర్వసం 
పజ్జితకిన్నరేశ్వరుం డపారభటోద్భటవైరిమేదిని 
భృజ్ఞలజక్షపాకరు(డు భీమబలాడ్యు(డు విక్రమార్కు( డా 
యుజ్జయినీపురంబున గుణోర్జితుంజై ధరయేలుచుండంగన్‌. 4 


క. జననుతుండు క్షాంతిశీలుం 
డనంగా నొకభిక్షుకుండు హరిమూర్తికిం దా 
నెనయగు భూవల్లభునిం 
గనుంగొనం జనుదెంచి ఫలము కానుక యిచ్చెన్‌. 5 


క. ఇచ్చిన. గైకొని నృపుం డిటు 
విచ్చేయుం డనుచు గారవించుచు నతనిన్‌ 
సచ్చరితుం డనుచు నాసన 
మిచ్చి యుచితగోష్టి జరపి యెలమిని ననిపెన్‌. 6 


వ. ఇట్టనిపిన తదనంతరంబున. 7 


ఆ. ఆఫలంబు తనగ్భహాధ్యక్షు చేతికి 
నిచ్చి లేచి లోనికేగే విభుడు 
మజణియు నాతపస్వి మజునాండు గ్రొత్తగా 
నొక్కపండు దెచ్చియొసం౧. బతికి. 8 


శా. ఆపండు న్నృపుం డట్లు పుచ్చుకొని భాండాగారిచే నిచ్చె ని 
ట్లేపార నృలపాస్తుడై యవసరం బీక్షించుచు న్ఫిక్షుకుం 
[1)డేప్రొద్దుం గవితావిలాసమున నర్కేందు ప్రతీకాశు(డౌ 
క్షాపాలుం గొలువంగ నయ్యె దశవర్షంబు ల్వినోదంబుగంన్‌. 9 


చ. అటు లొకనాండు క్రొత్తఫల మాతండు దెచ్చిన బెంచినట్టి మ 
ర్కటమున కిచ్చె నాకపియు. గైకొని మూర్కొని చూచి మెచ్చుచుం 
గటుకనం బండలం గొజుకంగా నొకరత్నము గింజమాడ్కి ముం 
దట బడియె న్నిజప్రభలం దద్భహమండప మర్కువన్నె గాన్‌. 10 


సి. ఆరత్న మీక్షించి యాశ్చర్యమున విభుం 
డట గృహాధ్యక్షుం డైనట్టి లెంక 
బిలిపించి యిన్నాళ్ళఫలములు దెమ్మన్న 
నరిగి మాణిక్యంబు లైనవాని 
నన్నిటిం దెచ్చిన [2]నాదాపుటకు మెచ్చి 
వానికి నవి యిచ్చి వరుస బిదప 
క్షాంతినీలుం డటు చనుదెంచుటయు. జూచి 
యనఘ నీవిట్టి యనర్హమణులు 


ఆ. నాకు నిచ్చి యేమి నాయెడం గైకొనం 
దలంచినాండ విపుడు విలువం జూడ 
నొక్కరత్నమునకు నుర్వియంతయు( జాలు 
దిన్నిరత్నములకు నెద్ది యిత్తు. 11 


క. అనవుండు నాభిక్షకుం డో 
జననాయక దీనికంటె సమధికగుణమౌ 
పనిగలదు గాన వచ్చితి 
ననఘుండ వభయుండవు సాహసాంకుండ వగుటన్‌. 12 


చ. క్షితివర నాప్రియంబు విను కృష్ణచతుర్దశినాంటిరాత్రి యు 
న్నత మగు మజ్జిక్రింద మసనంబున నున్న పిశాచపంక్తి స 
న్నుతు లొనరించి హోమము మనోరథసిద్ధికీ జేయువాండ నే 
కతమున నీవు నచ్చటికిం గ్రక్కున రమ్మటు నాకుం దోడ్పడన్‌. 13 


చ. అనవుడు నింతకాలము ప్రయాస మిదేటికి నాండె చెప్పినం 
బనివిననే యడంచి యొక బ్రహ్మముం జేసితి నేండు నీవు చె 
ప్పిన సమయంబు దప్పక యభీష్టము నీ కొనగూర్చ వచ్చెదం 
జనుమని వీడుకొల్పి నృపచంద్రుండు మానస ముత్సహింపంగన్‌. 14 


వ. అంతం గృష్టచతుర్దశి వచ్చినం దద్రాత్రి సమయంబున. 15 


క. నీలాంకితభూషణములు 
నీలాగురులేపనములు నీలాంబరముల్‌ 
నీలోత్సలములు నిజదే 
హాలంకారములు గాంగ నత డొక్కండున్‌. 16 


సీ, కరవాలహస్తు. జై పురము వెల్వడీ వీర 
భావంబుతో బూర్వభాగమునను 
డాకినీచండతాండవసముద్దండంబు 
ఘూకఘూత్క్మారాదిఘోరపదము 
సంహృతశవదాహస మయ సముజ్జల 
చ్చటచటధ్వనివహ్నినంకులంబు 
సకుటుంబవృద్ధజంబుకభిషణాక్రోశ 
సంతతబధిరితాళాంతరంబు 


ఆ. కర్పరాస్థిశూలకంకాళనృకపాల 
దారుణంబు భూతకారణంబు 
నాగభయరసంబునకు నాస్పదంబైన 
యాశ్మశానభూమి కరిగి యచట. 17 


క. వటతరువుక్రింద ననలో 
త్కట మగు గుండంబుపొంత( దపసిం గని యే 
మట పనివంపుము నావుడు 
భటభావముం బొగడి కార్యపరు(డై యతండున్‌. 18 


వ. ఇచటికిం గ్రోశమాత్రమున నొక్కశింశుపావృక్షం బున్నది యందు విలగ్నుండగు 
బేతాళుండున్నవా( డతనిం గొంచు ర మృతండు మౌనంబునం గానిరాం డని 
పంచిన నట చని యనేక విహంగభుజంగపిశాచబ్రహ్మరాక్షససతతనివాసం బగు 
నమ్మహామహీరుహంబు డగ్గణీ తదీయశాఖావ సక్తావనతచరణుండు 


నవలంబమానహస్తుండును నధోముఖుండును నగు నా భూతప్రముఖుం జూచి. 


19 


సీ. తరువెక్కి కాళులతగు లూడ్చునంతలో 
జేతులు పట్టినం జేతు లూడ్పి 
మజీయుం గాళ్ళం బట్టి మొజివెట్టునాతని 
మెడమీద నిడుకొని పుడమి కుటిీకి 
బంటున కుచిత మౌ పనికి బంపక భిక్షు 
కుండు పీనుగు మోవం/ోరి పనిచె 
ననిదూజంగా బిశాచాగ్రేసరుండు మీది 
కెగసి యెప్పటియట్ల తగిలియుండె 


ఆ. భూవరుండు మోసపోయితి నని తాను 
మీంది కేగి వీపుమీద బెట్టి 


కొనుచు డిగ్గి యేమియును బల్క నోడుచు 
గదలివచ్చిం గార్యగౌరవమున. 20 


క. ఆయెడ బేతాళుండు జన 
నాయకుం బరికించి వేండి నరవర భార 
వ్యాయామము మజిచి సుఖో 
పాయంబున. దెరువు జరుగునని కథ జెప్పెన్‌. 21 


వజ్రముకుటుని కథ 


వ. అది యెట్లనిన. 22 


ఆ. అఖిలలోకవిదిత మైన కాశీపురం 
బున బతాపముకుటుం డనంగ రాజు 
కలడు వాని కిష్టకాంత సోమప్రభ 
యనంగం గలదు పేరు సార్థముగను. 23 


క. ఆదంపతులకు సుతుండు ప్ర 
మోదాకృతిం బుట్టి వజ్రముకుటుం డనంగా 
మేదినిం బరంగుచునెన్నంగ 
శ్రీదనరారంగ మరుని చెలువు వహించెన్‌. 24 


క. ఆరాజసుతుండు బుద్ధిశ 
రీరుం డనుమంత్రిసుతుండు ప్రియసఖుండుగ నా 
నారూపవినోదముల వి 
హారంబులు సలుపుచు న్మహావ్యసనుండై. 25 


ఉ. ఇష్టసఖుండుం దా నడవికేగి మృగంబుల వేటలాడుచుం 
గ్లిష్టశరీరు(డై కొలని క్రేవ జలార్థము చేరి కన్యకా 
సృష్టికి నాద్యలో యనెడు చెల్వలు [3]1గొల్వంగం దారకాంతర 
స్పష్టహిమాంశురేఖ కిది సాటి యనం బొడంగాంచె నొక్కతెన్‌. 26 


చ. అనువుగ బాహులోచనకుచాస్వకళ ల్లొనివచ్చినారు తెం 
డని బిసమీనచక్రనలినాఘము పళ్ళను ముంచి వచ్చి శో 
ధన మొనరించి చేకొను విధంబున నంబురుహాకరంబు పొం 
[4]తను విహరించు బాలికయు ధారుణినాథుతనూజుం జూచినన్‌. 27 


క. ఇరువుర చూపుల మదనుండు 
శరములుగాం జేసి పులకసముదయ మొదవన్‌ 
సరి నయ్యరువురమనములః 
గరంగించెం బ్రేమరసము గడలుకొనంగన్‌. 28 


ఉ. అంబురుహాక్షి యప్పుడు ప్రియంబున నౌదల గల్వపూవుం గ 
ర్లంబున( జేర్చి, దంతశిఖరంబుల ఘట్టన చేసి, పాదప 


ద్మంబున బెట్టి, వక్షమున దాపి, మనోగతి లక్షణంబు వ 
క్తంబున. దోపకుండం జెలిక తైలు గొల్వంగ నేగె నూరికిన్‌. 29 


క. ఇట నాతురు(డై వజ్రము 
కుటుండు ప్రియనఖుండు దన్నుం గొల్వంగం బురి కా 
దట నరుదెంచియు నొకచెం 
గట నుండెం దెలియరాని [5]కనుబేటమునన్‌. 30 


వ. ఇ ట్లాకన్నియ నామగ్రామజన్యప్రేమాతిశయంబు లెఖుంగమి మిగుల బొగులుచు 
దాని తగులు వగల నొగులుచున్న రాజకుమారుం దెలుపకుండుట బుద్ధిగా దని 
బుద్ధిశరీరుండు డగ్గలీ నీ కింత చింతయేల విను మాకోమలి తలమీంది' 
యుత్పలంబు కర్ణంబునుం జేర్చుకొనుట కర్లోత్సలుం డనురాజుగలం డది 
దంతఘుట్టితంబు సేయుట దంతఘట్టకుం డనం దన్మంత్రి గల, డది 
పదపద్మంబున మోపుటం బేరు పద్మావతి యగు, నది హృదయంబున నత్తుట 
నీవ హృదయేశ్వరుండ, వని సూచించె నప్పుడే నిశ్చయించితి నాకర్ణోత్పలుండు 
[6]1కుంతలదేశం బేలుచుండు నని విందుము. 31 


ఉ. ఆతనిమంత్రికూంతు భవదంగనగా నొనరించువాండ ర 
మా తలపోత లేల యని మానవనాథతనూజుం గొచు న 
న్విీనిగూఢవేషముల [7|నేగుచుం గౌతలకంబు చేరి మా 
[కి|ర్లాతిథివృత్తి నొక్కతె గృహంబున నిల్చి యనుక్రమంబునన్‌. 32 


సీ. ఈపురం బేలురా జెవ్వం డాతనిమంత్రి 
యెవ్వం డాతనికూంతు రవ్వరొక్కొ 
యింతయు నెజుంగుదువే యని 
యడిగిన నుర్వీశ్వరుండు కర్లోత్సలుండు 
తన్మంత్రివర్యుండు దంతఘట్టకుండు త 
త్రనయ పద్మావతి యనగ గలదు 
దానికి నే నిష్టదాసినై వర్తింతు 
నని యది చెప్పిన నాత్మ బొంగి 


ఆ. మంత్రిపుత్రుడు తనమాట నిక్కువమైన 
నతని నూజడించి యదియ యటకు 
దూతిగాంగ మొదలు దొరకొని తమరాక 
చెప్పిపుచ్చి రపుడు చెలియకడకు. 33 


క. అది చని యొక రాకొమరు(డు 
సుదతీ నీతలం పెటింగి [9]సుగుణత యొందం 
గదియం జనుదెంచి సమ్మద 
మొదవంగ నాయింట విడసియున్నాం డనినన్‌. 34 


వ. అది విని గూఢభావం బేర్పడకుండ దానిని భర్జించి రోషమిషంబునం 
గర్ఫూరమలయజసాంద్రంబు లగు రెండుచేతుల దాని రెండుచెక్కులం 
దనపదివ్రేళ్ళు నంటవేసిన నది ఖిన్నవదనయై తిరిగి చనుదెంచి 


తతృృతావమానంబు సూపిన నారాకొమరుం డింక నాశ లేదని యుస్సురనినం 
దత్సహచరుం డగు బుద్ధిశరీరుం డట్టనియె. 35 


సీ, చింతింప కిశ దీని చెక్కిళ్ళ దెల్లని 
పదిరేఖలుగ వ్రేసి పంపు టరయ 
నిదిశుక్లపక్ష మీపదిదినంబులు బుచ్చి 
రమ్మని చెప్పుట నమ్ము మనుచు 
దెలిప యాపదిదినంబులు( బుచ్చి యాదాసి 
బ్రార్థించి యెప్పటియట్ల ననుప 
నదీ తొంటిక్రియ మాటలాడంగాం గుంకుమ 
నూజెడి సఖి బిల్చి నోరిమీంద 


ఆ. దీని నడువు మనుచుందెగి మూడువ్రేళ్ళు వ్రే 
యించి వెడలనడిచె వంచనమున 
మగిడివచ్చి కుంకుమద్రవాంకితము లౌ 
పెట్లు సూపె నది యభీష్టమమర. 36 


గీ. చూచి యాన లేమి [10] జూకురుబొందుచు 
చచ్చుటొప్పు ననుచు వెచ్చనూర్చు 
వజ్రముకుటుం బొగల వల దని తత్సఖుం 
డాస గలుగం దెలిపి దాసి బిలిచి. 37 


వ. ఆకన్నియ రజస్వల యై యుండంబోలుం గావున నెట్టగా నీమూడువ్రేట్లు 
వేయించి త్రోలించె నీమూ(డుదినంబులుం గడపి యింక నొక్కతోయంబె 
యరుగవలయు నని వేండుకొనిన నదియుం గ్రమంబున నాలుగవనాండు 
కన్యకాసౌధంబునకుం జని మగిడి వచ్చి. 38 


మ. నగుమో మొప్పంగ నెంటిమాట వినుచు న్న న్నాదరింపంగ నే 
నుందు తద్వేళ మదించి కంబము వెస న్నుగ్గాడి యేతెంచిన 
న్మాగసాల న్వెడలంగరా దనుచు నంభోజాక్షి పీఠంబుపై 
డఉగజాట న్నను ద్రాటం గట్టి విడిచెన్‌ డెందంబు బిట్టుల్కంగాన్‌. 39 


క. అనవుడు తన్మార్గంబున( 
జనుదెమ్మను వయ్య ననుచు జనపతిసుతునిం 
గొనిచని యాపీఠముపై 
ననిపె నతని మీందివార అటు చేందుకొనన్‌. 40 


శా. ఆసౌధాంతరసీమ రత్నమయపర్యంకంబుపై నుండి త 
ద్దాసిలోకకృతోపచారుం డగుచుం దాంబూలపుష్పాదు లు 
ల్లాసం బంది చెలంగి కైకొనుచు బాల న్సిగ్గుదేజణం బరీ 
హాసోక్తిం బరికించి రాకొమరుం డేకాంతబునం బ్రోడయై. 41 


క. తలంపునకంటెం గడు న 
గల మగుతమకమున బాలం గగిట నిడి మై 


బులకలు మొలవగ( దలకొని 
చులుకగ రతిసుఖము చవులుచూపుచు( గవసెన్‌. 42 


ఉ. ఈగతిం బెక్కునాళ్ళు సుఖియించుచు నుండి విదేశభూమిలో 
నేగతి నున్నవాండొ తన యిష్టసఖుం డని యిచ్చలోన( జిం 
తాగతుం డైన దీనికి, గతం బీట నేటిది చెప్పు మన్ననా 
త్యాగమనంబుం దన్మతియు నాతని యున్కియు+ జెప్పె నేర్చడన్‌. 43 


క. అది విని నీకాప్త్రడు నా 
హృదయస్థితి యెయింగు జాణ డీక్రియ దాసీ 
సదనమునీ నొగులుచుండంగ 
నది యేలా చెప్ప నాతం డాప్పుడు గాండా. 44 


క. అతనికి విం దొనరింపం 
జతురుండు నను మెచ్చు బాయసము. బక్వాన్నా 
న్వితముగ ఘృతముం గొని చని 
యతిముదమున' బెట్టి యింటి కరుదెమ్మనుచున్‌. 45 


ప ఆపదార్థములు రయమ్మున సమకూర్చి 
యాత్రాడు వెంటనే యనుప నతడు 

చని ద సిగ్భృహమున దనయిష్టసఖు. గాంచి 
బాలిక యిదె విందు పనిచె ననిన 

నకట నాయున్న్మి6 జెప్పక యుండనైతిని 
తమమీంది చిత్తంబు దరలు గాన 

సతు లిష్టుచెలికాని సైతురె నాకును 
విషమువె ట్ట్‌ది దొడ్డ విందువనిచెం 


ఆ. జూడు మనుచు నతడు శునకంబునకుం బెట్టె 
నదియుం దినుటతడవె యవనిం గూలె 
నెదిరివారిచిత్త మెజింగి వర్తించెడు 
వారికేల కీడు వచ్చునురక. 46 


వ. ఇట్లు దృష్టాంతంబు చూపి నీవింక గూఢంబున నేగి యతనికి భోజనంబు వెట్టితి 
ననీ చెప్పి మధుపానమత్త యగు నమ్మత్తకాశినికి లోదొడ గోరునాట 
మూండుపోటులు వరుసం బొడిచి పాదభూషణమ్ము గొని రమ్మిటం గార్యంబు 
చూచుకొంద మని యనిపిన నతండు సని యాక్రమం బొనరించి యందియం గొని 
వచ్చిన. 47 


ఉ. అక్కడ మాని తత్పురి యుపాంతమున న్మసనంబులోన గో 
రక్కుండు మీననాథుండు ధరం జరియించుచు విశ్రమార్ధమై 
యిక్కడ నిల్చినారొ యన నిద్దజు నుద్ధతి సిద్ధవేషులై 
యొక్కమరఠంబు గట్టుకొని యుండిరి శూలము కేల. గ్రాలంగన్‌. 48 


క. ఒకనాం డటు కర్లోత్సలు 


ల్‌ 


నికొడుకు మృతుంజైన నెజీ6గి నీతివిదుండు మం 
త్రికుమారుండు నృపసుతుచే 
తికి నూపుర మిచ్చి సంత. ద్రిప్పంగం బనిచెన్‌. 49 


క్‌, అమ్మెద నని చూపుము తెగ 
నమ్మకు మజి దీనిజాడ లడిగిన నీచి 
తమ్మునం గలంగక నాకీ 
సొమ్మి చ్చెను గురుం డటంచు జూపుము నన్నున్‌. 50 


సీ, అనవుడు నౌగాక యని పురంబున కేగి 

యంగడి నమ్మంజూపంగ నొకతె 
మనపాప సొమ్మని మంత్రికి, జెప్పిన 
నాతండు సొమ్ముతో నతనిం బట్టి 
పృథివిశుముందజం బెటిన గలుషించి 
చెప్పరా యిది యెట్టు చేరెననిన 

నే మ్రుచ్చుంగాను మీ కీజాడం జెప్పెద 
బంటుల నావెంట బనుపు మనుచు 


ఆ. గొందజారెకులను దోడుకొనుచు వచ్చి 
నాకు సొ మ్మిచ్చె నీగురునాథుం డనుచు 
జూప వారలు మది గడుంజోద్య మంది 
యట్టివేషంబునకు సంశయంబు నొంది. 51 


క. ఓగురునాయక యీ సొ 
మ్మేగతి నిను జేరెం జెప్ప నే తెమ్మనినన్‌ 
జోగులము మేము మాకట 
రాంగూడదు గాన రాజు రమ్మను డిటకున్‌. 52 


క. అతనికి జెప్పెద మనపుడు 
నతివేగమ యేగి వార లటు వినిపింపన్‌ 
క్షితిపతియును మతి నతివి 
స్మితుండై చనుదెంచి కపటసిద్ధుని మ్రోలన్‌. 53 


క. వినతుండై యున్న యాతని 
గనుంగొని నీవీట దంతఘట్టకుసుత డా 
కినియై యామసనములో 
నను రాత్రులు దిరుగు నది దిగంబర యనుచున్‌. 54 


క, ఈ రాత్రి నీకుమారుని 
మారిమసంగినట్లు చంపి మలయంగ నేనా 
ఘోరాతిశూలనిహతిం ద 
దూరుస్థలి నొచి చరణ మొడియంగ నెగసెన్‌. 55 


క. కాలు విదిర్చిన నందియ 


కిలెడలినం బుచ్చుకొంటి క్షితినాయక యే 
స్త్రీలను జంపరు గావున 
నాలలనను వెడలననుపు మంతియ చాలున్‌. 56 


క. అనవుడు వెరంగంది భయం 
బున మంత్రితనూజనాధమున కంగనలం 
బనిచి తొడపై. ద్రిశూలం 
బున బొడిచిన యట్టులున్న [11]పోటులు దెలిసెన్‌. 57 


ఆ. తెలిసి శోకరోషకలుషు(డై యారాజు 
మగిడి పురికి నేగి మంత్రికూంతు 
దయ్య మనుచు. బ్రజలు దలంకంా వెడలగొ 
ట్టించె. జూడ నిది కడింది యనుచు. 58 


శా. ఆకన్యామణి దుఃఖమూలమునం బ్రాణాంత్యంబు చింతింపంగా 
నాకాశీపురరాజపుత్రకుండు వ్యక్తాకారుండై తన్మన 
శ్చోకం బార్చుచు [2]వేడ్కబోగి( దనయిషంగా నెటీంగించి య 
స్తోకం బౌ నిజరాజ్యముం దెలుపుచుం దోడ్కొంచు నేగెం బ్రియన్‌. 59 


క. తదనంతరంబ యొక నా 
ల్లుదినములకు దంతఘట్టకుండు సతియును దా 
మది [13]గూ.తుశోకదహనము 
పొదివిన బరలోకమునకుం బోయెం బెలుచన్‌. 60 


క. ఆపాపము గడపటం గా 
నీపతిపుత్రుండొ యతనిచెలికాడో యీ 
భూపాలుండొ వీరలలో 
నేపురుషుం డొందు జెప్పు మెజింగినకొలదిన్‌. 61 


ఎజీంగి చెప్పకయున్న నిప్పుడే నీతల 
పదివ్రక్కలై పడు నిది నిజంబు 

కావునం జెప్పుమా నావుడు నిశ నూర 
కుంట మోసం బని యుర్వివిభుండు 
కామాతురుం డౌచు. బ్రేమ రాకొమరుండు 
[14]తనదానింగాం జేసికొనుట తగవు 
సచివసూనుండు నిజస్వామికార్యమునకు 
మర్శంబు సేయుట ధర్మపథము 


ఆ. తలవరులచేత వానివర్తనము లెల్ల 
మొదల. దెలియక యది నిజంబుగం దలంచి 
చేసెం గావున దురితంబు చెందు. బ్రభుని 
రాష్ట్రకృతమైనపాపంబు రాజు బొందు. 62 


క. అనవుడు బేతాళుండు నె 


ల్‌ 


మృనమునం గొనియాడి యతని మౌనత్యాగం 
బున నిలువక యెగసి రయం 
బునం జని తరుశాఖం దగిలెం బూర్వస్థితితోన్‌. 63 


వ. ఇట్లు విడిపించుకొని పోయిన. 64 


ఆనరపతి క్రమ్మటి జని 

పీనుంగు క్రియ విపుమీందం బెట్టుకొని చనం 

గా నొకకథనెపమున న 

మ్మౌనము విడిపించి యతడు మగుడం బాటిన్‌. 65 


వ. ఇట్లు మొదలికథంబోలె సారిసారెకుం గథలు చెప్పి మజుంగులైన సదుత్తరంబు 
లందుచుం బరికించుచు నిరువదియునుమాజులుదాక రాకపోకల నలయించి 
యతనివివేకంబునకు స్థిరోద్యోగంబునకుం బరిణమించి బేతాళుండు మే 
లొనగూర్భం దలంచి. 66 


క. నరనాథ సర్వలక్షణ 
పరిపూర్ణుండ వంచు నిన్ను బలిసేయ మదిం 
బరికించి కపటభిక్షుకుం 
డరుదుగ ననుం దోడితేర ననుపుట గంటే. 67 


ఆ. నన్నుం గొంచు నేగ నిన్నును సాష్టాంగ 
మెయి(గు మనిన మ్రైక్క నెజుంగం దొల్లి 
నేడు నిన్ను జూచి నేర్చెద నిప్పుడు 
మ్రొక్కి చూపు మనుము మోసపోక. 68 


క. ఇటు మ్రైక్కు మనుచు. జాంగిన. 
దటుకున నడిదమున వానితల ద్రెంచి సము 
తట మగు ననలములో నొ 
క్కట వైవుము సిద్ధులెల్ల [15]గత్రిపడు నీకున్‌. 69 


చ. అనవుడు నట్ల యియ్యకొని యాతని మూయునః బెట్టుకొంచు దె 
చ్చిన మది మెచ్చి వాడు మునుసెప్పినరీతిని మ్రైక్కుమన్న నే 
గనిక్రియం బల్కిన న్మణీ ధరం బ్రణమిల్లిన వానిమస్తకం 
బనువునం ద్రెంచి పావకున కాహుతిగా నొనరించి సిద్ధు డై. 70 


ఆ. ఆత్మరక్షణాఢ్యుం డగువాని నటు వేల్పు 
నంత భూతనాథుం డతని మెచ్చి 
యెప్పుడైన( దలు మేవచ్చి నిల్చెద 
సిద్ధు లెనిమిదియును జెందుననియె. 71 

క. నుర లటు పేర్కొని విద్యా 


ధరరాజ్యము గలుగ నొసగి తద్దుణముల క్ర 
చ్చెరు వందుచు నేగిరి భూ 


OX 


వరుండును బేతాళు ననిపి వచ్చెం బురికిన్‌.[16] 72 


శా. ఈ సామర్థ్యము నేర్చు దెంపు నణిమాధీశత్వము న్లేక నీ 
కీసింహాసన మెక్కు టౌనె మదిలో నీక్షింపుమా యన్న ను 
ల్లాసం బెల్లం దొజంగి తద్దుణగణశ్లాఘాపరుం డౌదు ల 
జ్ఞాసంగవ్యథ( గ్రమ్మజం జనియె భోజుక్షావిభుం డింటికిన్‌. 73 


ముప్పది రెండవ బొమ్మకథ 


క. తదనంతరంబ యాము 
ప్పుదిరెండవబొమ్మయైన( బద మిడు తరి న 
మ్మదమున నిశ బల్కెడునని 
మదిలోపలం దలంచి యతడు మయునా+ డెలమిన్‌. 74 


క. సన్మునిహృదయారాధితు. 
జిన్నూర్తి. గృపావిశేష శేషాభరణు 
న్మన్మథమదగజకేసరి 
జన్మజరామృత్యురహితు సర్వేశ్వరునిన్‌. 75 


క. డెందంబునం. దలపుచు సం 
క్రందనమణిపీఠ మెక్కం గడంగెడునెడ నా 
కందువ నిలిచిన బొమ్మ వె 
సం దిన్ననినగవుతోడ జనపతి( బలికెన్‌. 76 


చ. వలదన నేల యిట్టి దురవస్థలం బొందంగ నేల నీకు భూ 
తలమున విక్రమార్కుగతి ధర్మము సత్యము సాహసంబు ని 
శ్చలముగ నిల్పలేని మనుజప్రభుం డీదెస మెట్టంజూచినం 
దలంపులు నిష్ఫలంబు లగుం దత్త్వ మెజుంగని బుద్ధి నిన్నిటన్‌. 77 


చ. అతని గుణక్రమం బెజుంగు మయ్య భుజాబలభీమసేనుం డా 
తతరణకౌశలార్జునుండు ధర్మయుధిష్ట్‌రుం డార్తరక్షణా 
చ్యుతుండు కృపాదిలీపుం డరీసూదనభార్గవుం డర్లబోధవా 
ర్పతి విభవామరేంద్రుం డనంగా నత డుజ్జయినీపురంబునన్‌. 78 


చ. క్రతువు లనేకము ల్నడిపి గౌరవ మేర్పడ నుర్వి సప్తసం 
తతులును నిల్పి వేదనినదంబులు విప్రగృహంబులందు సం 
తతము( జెలంగ దీను లతిదానముల న్నెగడంగ ధర్మసం 
గతి మెజియించె రాజసవికారము లెవ్వియు. జెందకుండ(గన్‌. 79 


చ. కజవులపే రడంచి యుదకంబుల నెప్పుడు నర్లవాకృతిం 
జెలువులు నిండియుండం దమసీమలం దప్పక నాల్గుజాతులుం 
దజచుగ ధర్మము ల్నెజపం [17]దస్కరజారుల నప్రమత్తత 
న్మెజియంగనీక సజ్జనులు మెచ్చంగ శాశ్వతకీర్తికాముండై. 80 


ఉ. అంబుజమిత్రు నంశ మని యార్యులు సన్నుతి సేయంగా సము 
ద్రంబులు నాల్లుమేర లగు ధారుణి యంతయు నేలుచుం బ్రతా 
పంబున రాజు లెల్లం దన పంపు చరింపుచు. గొల్వం గార్యఖ 
ఢంబుల వైరులం దునిమె గట్టిగ సత్యము నిల్పుకోరికిన్‌. 81 


సీ. సత్త్వంబుననె మహాశ్చర్యంబుగా గెల్చి 
వనుధిశులను నాత్మవశులం జేసి 
వరరత్నకనకాది వస్తువు లన్నియు 
దనసొమ్ముగాం జేసికొని యతండు 
హయమేధములు మొదలైన యాగములందు 
గూడి దేవతలెల్లం దొోడుపడంగ 
బడుగులు వెండినం బ్రాణంబు లైనను 
వంచింప కొస(గెడు వ్రతము వట్టి 


ఆ. సర్వదిక్కులందుం జాటించి యర్థులం 
గూడం దిగిచి వారు గోరినట్ల 
యూళ్ళు నర్ధ్థమును యథిచితంబుగ నిచ్చి 
శాసనంబుగాంగ శక మొనర్చి. 82 


వ. భువిలో నభూతపూర్వంబు నద్భుతంబు నగుకృత్యంబు శకం బనంబడుం. దొల్లి 
జరుగు శ్రీరామశకంబు యుధిష్టిరశకంబు నణంచి నిజశకంబు నిల్పిన 
నందానందాది సంవత్సరాద్యమ్మున విక్రమార్కశకంబై చతుర్లక్షజ్యోతిశ్శాస్తగతి 
ప్రవర్తకం బయ్యె. 83 


ఆ. నడుమ శాలివాహనశకంబు గలిగియు( 
జెడక యుత్తరమున( బుడమిలోన 
నెన్ని చూడం బదియు నెనిమిది వేలేండు 
లతనిశకము రూఢి నలరంగలదు. 84 


క. ఈపాటి మహిమ గుణములు 
నీపాలం గలిగెనేని నేం డెక్కు వృథా 
టోపంబులు వలదని యో 
క్షాపాలక నిన్ను మాన్సం జలమో ఫలమో. 85 


క. అని చెప్పి మజీయు నాతని 
మన మలరంగం బలికె నిన్నిమాటులు మానె 
ర్పున నతనిమహిమ కొలంది 
[15]న్వినిపించితి మింతెకాక నీ వల్పుండవా. 86 


క. నరనారాయణు లనంగాం 
బరంగ౧డు హరిమూర్తు లుర్వి ఫల్గున దామో 
దరులై పుట్టిరి నాండా 
నరుం డత(డై వుట్టినాడు నరవరతిలకా. 87 


క. ఈకలియుగమున విద్యల 
కేకడ( జేపట్టు లేమి యెటీ(గి పలికి వా 
ణీకామిని వినిపించిన 
నాకమలభవుండు సెప్పె నచ్యుతుతోడన్‌. 88 


ఆ. [19] అచ్యుతుండు విద్యలైశ్వర్యమునంగాని 
మెజయవనుచుజెప్పి యెజుక గలుగ 
నరుని బుట్ట బంచె నరపతిత్వము గోరి 
యతడు నవని నీవయై జనించె. 89 


క. నరునకు నారాయణునకు 
నరయంగ భేదంబు లేదు హరి యొక్కడు న 
య్యిరువుర రూపగుం గావున 
వెరవుగం బరికింప నీవ విష్టుడ వనఘా. 90 


క. ఈపుణ్యుని నినుం జూచిన 
శాపావధి గలిగె. గల్మషం బడం౧ం గులో 
ద్దీపక! “నావిష్ణుః ప్పథి 
వీపతి" యనుకిర్తి నీక విహితం బయ్యెన్‌. 91 


చ. అన విని చోద్యమంది వనుధాధిపు( డప్పటి శాపకారణం 
బొనరంగ6 జెప్పు మెవ్వ రని యుత్సుకు(డై తను వేండినం గ్రమం 
బున నది క్రమ్మణం బలికె భోజనృపాలక! పార్వతీసఖీ 
జనులము నేము దేవి కనుసన్నల దగ్గతీ కొల్లు మెప్పుడున్‌. 92 


క. ఒకనాం డేమును నయ్యం 
బికయును విశ్రాంతి కేగి శుకపికభృంగ 
ప్రకరపరితోషకర మగు 
నొకవనమున విరులు గోయుచున్నెడ వేడ్కన్‌. 93 


సీ, కన్నుల విని గాలి జెన్నొందు నందియ 
యడుగుందమ్మికి బెడంగడరయజేయ 
నందిని నులికించు పెందోలు హాంబట్టు 
కైవడి నునుపారం గాసెవోసి 
తల(చినయంతనే వలపులం దలకొల్పు 
వెలిపూంత మేనెల్ల గలయయూసి 
జక్కవకవ కెదురెక్కుడౌ రేవెలు 
గెలమితో జడలపై వెలుంగుచుండ 


ఆ. విసము మెడ నుండియును దిపి[20] వెలికియోపం 
గేలశూలంబు ఫణిపతి లీల మెజియ 
మిండజంగమై యామంచు(గొండకూ(తు 
నెదుటికరుదెంచె ముక్కంటిచదురులాండు. 94 


క. ఆచందము గనుపట్టం 
జూచిన యావేళ మనసిజుండు మమ్ము దెగం 
జూచి తన కమ్మందూపుల 
మచిత్తములెల్లం గరంచె మానము లెడలన్‌. 95 


క. పులకించె. జెక్కు లలికం 
బుల లేంజెమ రొత్తె నధరముల నద రొదవెన్‌ 
వలువల గనయము లూడెం 
బలుకమజచియుంటిమేము ప్రతిమల మాడ్కిన్‌. 96 


క. ఆతణి నయ్యంబిక మా 
చేతోగతు లెజీంగి కనలి చెలిమికి వెలిగా 
భూతలమునం బుత్తళు లై 
చైతన్యము లుడుగుం డనుచు శాపం బిచ్చన్‌. 97 


ఉ. ఆక్రియ శాప మిచ్చిన భయంబున నందజ మాత్మ లజ్జ ర 
క్షాక్రియసన్నిపాత ముడుగంబడు కైవడిం గామవిక్రియో 
పక్రమ మౌనెడం దెలిసి పార్వతికిం బ్రణమిల్లి తల్లి మా 
కేక్రియ శాపమోక్ష మగు నింత దలంచుట మాతృకృత్యమే? 98 


మ. అనుచుం బ్రార్థన చేసిన న్విని కృపాయత్తాత్మయై మీరు కాం 
చనపాంచాలికలై జనించు. డొక ప్రస్తావంబునం బుణ్యవ 
ర్తనునిం జెప్పుగ వాక్యసిద్ధి యగుం 'దత్కాలంబు మీశాపమో 
చనమౌ బొడని వీడుకొల్పీన మనస్తాపంబునం బిమ్మటన్‌. 99 


వ. ఒక్కమాటే భూలోకంబునకు రానోడి, మాసంప్రార్థన విశ్వకర్మనిర్మితం బగు 
నయ్యింద్రసింహాసనంబున నట్టుండి పదంపడి, భూమికి వచ్చి 
యాయుత్తమనాయకు గుణకథనార్థమై ని న్నిన్నిమాజులు వారించితిమి. నాపేరు 
శృంగారతిలక యనం బరంగు, వీరలు జయయును, విజయయు, 
మలయావతియు, ననంగసంజివనియును, గంధర్వసేనయుం బ్రభావతియు, 
సుప్రభయు, సంభోగనిధియు, సుభద్రయు, జంద్రికయు, గురంగనయనయు, 
ననంగధ్వజయు, నిందువదనయు, విలాసరసికయుం గోమలియు, 
సౌందర్యవతియు, లావణ్యవతియు, లజ్ఞావతియు, నిందుమతియు, 
జనమోహినియును, విద్యాధరియు, హరీమధ్యయు, సుఖప్రదాయినియుం 
బ్రబోధవతియు, మలయవతియు, హంసగమనయు, నంగసుందరియు, 
సుకేశియుం జతురికయు, వామాంగియుం దలోదరియు, [21]నను పేరులు 
గలవారని యెజుంగు మిట్టి మేమును. 100 


క. బొమ్మల మై యామణిపీ 
ఠమ్మున బహుకాలముండి డస్సితి మని చి 
త్తమ్ములం బొగులంగ మాభా 
గ్యమ్మున నీతోడ మాట లాడంగలిగెన్‌. 101 


క. కష్టంబు వీడె నీకే 


యిష్టం బది వేండు మిప్పు డిచ్చెద మనినన్‌ 
సాష్టాంగ మెరంగి భోజుండు 
హృష్టుండై పలికె వారిహృదయము లలరన్‌. 102 


క. మీకృప సంపద లన్నియు 
నా కుండగ నేమి ప్రార్ధనము భవదీయా 
లోకము గలిగెను బుణ్య 
శ్లోకుండ నై యుండ గంటి లోకులు వొగడన్‌. 103 


క. అని వినయోక్తులు వలికినం 
గొనియాడుచు నిలిచి రాజకుంజర నీచే 
సిన యుపకారమునకు నే 
మని ప్రత్యుపకృతి యొనర్చ నర్హము మాకున్‌. 104 


చ. సకలకళాప్రవిణుండవు సజ్జనరక్షణదక్షిణుండ వం 
ధకరిపుభక్తిశీలుండవు దానవినోదివి సర్వభావభా 
వకుండవు విష్ణుమూర్తివి దివానిశముం గవిపాఠకార్థిగా 
యకనుతిశాలి వుర్విపతి వల్పుండవా భువి భోజభూవరా! 105 


శా. నీ కేవాంఛయు లేకయున్న వినుమా నిన్నెవ్వం డీక్షించినన్‌ 
మాకిష్టంబు సరస్వతీవిభవ మామర్హ్యుండు వేపొందు, వా 
క్పౌఢుండై విలసిల్లజేసెదము భూపాలాగ్రణీ నీయశం 
బాకల్పంబుగ నొప్పుగాత జనలోకానంద మై సాంద్ర మై. 106 


సీ. కన్ను లయ్యును బండికన్ను లయ్యును జంద్ర 

సూర్యు లెవ్వనికడ సొంపు గనిరి 

సుతు డయ్యు రథముపై సూతుం డయ్యును సుర 
జ్యేష్టు: డెవ్వనికడ శ్రేష్టు, డయ్యెం 

దల్పంబు నయ్యు నాకల్పంబు నయ్యు నా 

గేంద్రుం డెవ్వనికడ నెన్నణుడియెం 

బద మయ్యు మస్తకాస్సద మయ్యు నిరాశ 

మధ్య మెవ్వనికడ మహిమ కెక్కె 


ఆ. నట్టి యుభయమూర్తి హరిహరనాథుండు 
దేవదెవు డిష్టదైవ మగుచు 
నెరయం బ్రోచుంగాత నీకొల్వువారల 
భూజనేంద్రభూజ భోజరాజ. 107 
క. పర్యాప్తంబుగం గథ లీ 
మర్యాద న్విన్నయట్టి మానవునకు నౌ 
ధార్యంబును దెగువయు గాం 
భిర్యమ్మును బ్రియము నయము+ బెంపు వహించున్‌. 108 


మ. అని దీవించి యుమాసఖీజనులు దివ్యాకారసంపత్తి సౌం 


పున నాకాశమున న్మెబుంగులక్రియం బొల్పారునుల్లాససం 
జనితప్రొఢచోవిలాసముల నాశ్చర్యంబు రెట్టింప నా 
జనులెల్లం దము జూడంగాం జనిరి భోజశ్రేస్టు నగ్గించుచున్‌. 109 


శా. భోజేంద్రుండును నెక్కరామి హృదయాంభోజంబులో గాంచి ని 
ర్వాణం బై విలసిల్లు యత్నమున విద్వత్సన్నిధిన్‌ దానిపై 
దేజోమూర్తి. ద్రిలోకవంద్యుని [22]మహాదేవున్‌ శివు న్నిల్సి త 
త్పూజాలబ్ధవరప్రసాదమహామన్‌ భూమండలం బేలగన్‌. 110 


శా. సద్యోనిర్ణయవాదులు న్సరసులు [23]న్సంగీ తకావ్యక్రియా 
విద్యావంతు లనంతశిల్పరచనావిజ్ఞానులు న్సర్వసం 
పద్యోగప్రథమానకీర్తియుతులు నృామామనోరంజనా 
హృద్యాకారులు( బుణ్యవర్తనులు నై యేపారి రుర్వీజనుల్‌. 111 


మ. అనుచుం జెప్పిన నద్రిజాత మిగులన్‌ హర్షించి యోదేవ యే 
నును బూర్వంబునం గొంత వింటిం బిదప న్నూత్నప్రసంగంబున 
న్విననింపౌగతి నేండు విస్తరముగా వింటి న్మహావిరు డా 
తనిసామర్థ్యము నీప్రసాదమునం జిత్రం బయ్యె మృత్యుంజయా. 112 


క. [24]నాకోరిన కథలెల్లను 
నేకతమునం దెలియ నానతిచ్చితి దేవా 
యీకలియుగపర్యంతం 
బీకథలు ప్రసిద్ధి కెక్కు నిట నీకరుణన్‌. 113 


మ. [25]అని యీరీతి నుమామహేశులకు సాంద్రానందసంధానమై 
విననింపై కవిసమ్మతప్రకృత మై విద్యన్మనఃసద్మజీ 
వన మై పావన మై మహాసనకథాద్వాత్రింశి కర్ణామృతం 
బన నెల్లప్పుడుం జెల్లుగాత భువిలో నాచంద్రతారార్క మై. 114 


శా. అంభోరాశిజల ప్రపూర్ణ విహృతివ్యాసక్తచిత్తాంబుజుం 
గుంభసంభవముఖ్యసర్వమునివాగ్గుంభస్తుతారంభునిన్‌ 
జంభారాతిసమీహితాయనమహాస్తంభాంతసంభూత సం 
రంభాటోపవిదారితారివరుం బ్రహ్లాదప్రతిష్టాపరున్‌. 115 


శా. బాణాగారముఖాభిరక్షణగుణప్రారబ్దు యుద్ధక్రియా 
క్షీణో పేంద్రసుహృత్వకృత్యుని దృఢాంగీకారసన్మానిగీ 
ర్వాణాధీశసమర్శితాంఘ్రియుగళు న్వామాంగవిన్యస్తశ 
ర్వాణీమగ్నమనోబుజుం [26]ద్రిభువనావష్టంభునిన్‌ శంభునిన్‌. 118 


మాలిని. నవహిమకరజూటా నందితామర్హ్యకూటా 
జవనవృషభవాహా శంఖచక్రాంకదేహా 
ధవళనిజశరీరా దానవధ్వంసకారా 
శివమురరిపురూపా శిష్టదృష్టస్వరూపా. 117 


గద్యము. ఇది రాయగజగంధవారణ వైరిమండ లికభేకఫణీంద్ర వీరఘాట్టవిభాళ 
కళింగదేశనిర్దూమధామ త్యాగనాగార్జున 
కర్ణాటద్ర వి ళలాంధ్రమహారాష్ట్రాభూపాలరూపనూపురసుందరచరణారవింద 
సనదప్రోలిపురవరాధీశ్వర వెలనాంటిష్పథ్వీశ్వర రాజ్యసముద్ధరణ శ్రీ కొఖివి 
వెన్నయామాత్యపౌత్ర హరితసగోత్ర సకలసుకవిమిత్ర కసవరాజతనూజ 
గోపరాజవిరచితం బయిన సింహాసనద్వాత్రింశిక యను కావ్యంబునందు 
బేతాళహరణంబును, బద్మావతి యితిహాసంబును, విక్రమార్కుని యష్టప్రసిద్ది 
సంసిద్ధియు( దన్మహాసామర్థ్యంబును , బొమ్మల శాపాగమనమోక్షప్రకారంబును 
దదీయ నిజస్వరూపప్రాప్తియు నన్నది సర్వంబును ద్వాదశాశ్వాసము. 


మూ. 


. డేపారం గనరానివేషమున లంకేశప్రతీకాశుండై 
2. నాడాపురమునకు మెచ్చినదానికి నవియిచ్చి, పిదప 


. గొల్వగ నొప్పుచుం గలా 
స్పష్టహిమాంశురేఖ కిది సాటి యనందగు కొమ్మం గన్గొనెన్‌, 


.త నిలిచియున్న బాలకియు 
. కనుజతనమునన్‌ 

. కళింగదేశం 

. నేగి కళింగపురంబు సొచ్చి 
. ర్లాతురవత్తి 

. సుందర మొదవన్‌; సుగుణతనమునన్‌ 
10. స్రుక్కుచుం బొక్కుచు 

11. భూపతి దెలిసెన్‌ 

12. వెడ్డుజోగి 

13. గూరుశోకదహనంబున 

14. తనపనింగా 

15. గనంబడు 


16. ఈకందమునకు మాటుగా, వ. అనిన నట్ల విక్రమార్కుడు సంకల్పసిద్ధుండయ్యెం 
గావున- అని యొక ప్రతిలో గలదు. 


17. దస్కరజాతుల 


—_ 


(ఆ) 


Oo 0 A 0 ల i 


18. 
19. 


20. 
21. 


22; 
23. 
24. 
25. 
26. 


వినిపించిన నింతనేమి 

అచ్యుతుండ విద్యలైశ్వర్యమునంగాని 

మెజియవనుచుం జెప్పి యెలుక గలిగి 

యవని బుట్టం బంచె నాహరి యిపుడు నీ 

వై జనించినాండ వవనిపాల. 

దీప్తి 

మనోహరియు, మానవతియు, పద్మపాణియు, నీలవేణియు, శుకవాణియు, 
పులినశ్రోణియు, నిరుపమయు నను పేరులు ప్రత్యంతరములలో నున్నవి. 
వీనింజేర్చిన 32 నకు మించినది. 


మహాదేవు న్నను న్నిల్సి, మహాదేవుం దగ న్నిల్సి 
సంగీతవాద్యక్రియా 

నాకోరినకొలందినియీ 

అనుచుంబ్రార్థనచేసెం గావున నరేంద్రానందసంధానమై 
ద్రిభువనవ్యాపారపారీణునిన్‌ 


